దేవాలయములు-తత్త్వ వేత్తలు 


రచయిత: 


శీ వి.టి. శేషాచార్యులు 


ప్రచురణ: 


3ిరుముల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
1997 


ముందుమాట 


మానవుని ఐహికజీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి విడదీయరాని 
పంబంధం నెలకొనివుంది. ఈ ఉభయ జీవిత రంగాలకు చక్కని సమ 
న్వయాన్ని సాధించడానికి అత్యంతొప్పురాతన కాలంలోనే మనదేశంలో 
ఆవిర్భవించిన పవిత్రసంస్థ దేవాలయం. 


ప్రార్థన కోసం, పూజకోసం, దేవతావి(గ్రహాల రక్షణకోసం కట్టబడిన 
కట్టడమే దేవాలయం. జీవునికి దేహంలాగ సచ్చిదానంద స్వరూపుడైన పరమా 
త్మునికి శరీరంలాగ వెలసినటువంటిదే దేవాలయం. గుండెలోని పరమాత్మను. 
సాకారునిగా గుడిలో దర్శించడానికే దేవాలయాలు. ఈ దేవాలయాలు మన 
సంస్కృతీ వికాసానికీ, మత ధార్మికావలంబనకీ, వాస్తు శిల్పకళానైపుణ్యానికీ 
(ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. 


దేవాలయం స్థిరంగా ఉండి" (ప్రజానీకానికి అన్నివిధాలా స్ఫూర్తిని అందిం 
చేది. కాగా తత త్తవేత్త మానవాళికి తన సందేశాలు, రచనల మూలంగా 
ఆవశ్యకత ననుసరించి ఎప్పటికప్పుడు ఆదర్శపథాన్ని నిర్దేశిస్తూ ఉంటాదు, 


భారతదేశంలో ఎంతోమంది తత్త్వవేత్తలు మానవుల తాత్త్విక చింత 
నాభివృద్ధికి తోడ్పడ్డారు. వారిలో ఆళ్వార్డు, నాయనార్లు మొదలైన ఎందరో 
మహనీయులు ఆయాకాలాల్లో ఉద్భవించి భక్తిమార్గం ద్వారా ముక్తిని 
సులభంగా పొందవచ్చునని బోధించారు. 


భారతదేశంలో జన్మించిన భక్తి-మత-తత్త (వేత్తల జీవితాలను వారు 
"బోధించిన. బోధనలను, సంఘంలోగల దురాచారాలను నిర్మూలించడానికి 
ప్రయత్నించిన సంఘ సంస్కర్తల జీవిత విశేషాలను ప్రసిద్ద రచయితయైన 
శ్రీ వి.టి. శేషాచార్యుల్లుగారు ఈ గ్రంథంలో సులభశైలిలో, సంగ్రహంగా 
వివరించారు. “పెక్కు [గ్రంథాలను పరిశీలించి రచించిన ఈ గ్రంథాన్ని 1985 
సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించారు. 


DEVALAYAMULU - TATTVAVETTALU 
by 
Sri V.T. Seshacharyulu 


(9 All Rights Reserved. 


T.T.D. Religious Publications Series No. 281 


First Edition :1985 
Reprint :1997 


Copies :2,000 
Price : Rs. 19-00 


(Sal VENK STEW RA 
CENTRAL LW. పసి క 
| RreSEARCH దగ ఇక 


అకక అదర ఉత అడి + ఇం రజని ఇ 64 అం 4 కలది భేథిటెథెటిటి 


Published by: కక స వ ATL 
M.KR. Vinayak, 14న 

Executive Officer, 

Tirumala Tirupati Devasthanams, 


Tirupati - 517 507. 


PLACED 0% THE SHELF | 
కెకి!లీ.....000.006000బ60500 0100602060 | 


అజ అట | 
నుడ. “టా ఇవాగావానితతడు.. 


Printed at: 


Keerthi Offset Printers, 
Tirupati -— 517 501. 


ముందుమాట 


మానవుని ఐహికజీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి విడదీయరాని 
సంబంధం నెలకొనివుంది. ఈ ఉభయ జీవిత రంగాలకు చక్కని సమ 
న్వయాన్ని సాధించడానికి అత్యంతొపురాతన కాలంలోనే మనదేశంలో 
ఆవిర్భవించిన పవిత్రసంస్థ దేవాలయం. 


ప్రార్ధన కోసం, పూజకోసం, దేవతావిగహాల రక్షణకోసం కట్టబడిన 
కట్టడ మే దేవాలయం. జీవునికి దేహంలాగ సచ్చిదానంద స్వరూపుడైన పరమా 
త్మునికి శరీరంలాగ వెల సినటువంటిదే దేవాలయం. గుండెలోని పరమాత' శను. 
సాకారునిగా గుడిలో దర్శించడానికే దేవాలయాలు. ఈ దేవాలయాలు మన 
సంస్కృతీ వికాసానికీ, మత ధార్మికావలంబనకీ, వాస్తు శిల్పకళా నైపుణ్యానికీ 
ప్రధాన ఇం గొటునా ఉన్నాయి. 


దేవాలయం స్థిరంగా ఉండి (ప్రజానీకానికి అన్నివిధాలా స్ఫూర్తిని అందిం 
చేది. కాగా తత త్త్వవేత్త మానవాళికి తన సందేశాలు, రచనల మూలంగా 
ఆవశ్యకత ననుసరించి ఎప్పటికప్పుడు ఆదర్శపథాన్ని నిర్దేశిస్తూ ఉంటాడు, 


భారతదేశంలో ఎంతోమంది తత్త వేత్తలు మానవుల తాత్త్విక చింత 
నాభివృద్ధికి తోడ్పడ్డారు. వారిలో ఆళ్యార్లు, నాయనార్లు మొదలైన ఎందరో 
మహనీయులు ఆయాకాలాల్లో ఉద్భవించి భక్తిమార్గం ద్వారా ముక్తిని 
సులభంగా పొందవచ్చునని బోధించారు. 


భారతదేశంలో జన్మించిన భక్తి-మత-తత్త (వేత్తల జీవితాలను వారు 
బోధించిన, బోధనలను, సంఘంలోగల దురాచారాలను నిర్మూలించడానికి 
ప్రయత్నించిన సంఘ సంస్కర్తల జీవిత విశేషాలను ప్రసిద్ద రచయితయైన 
ఢీ విటి. శేషాచార్యులుగారు ఈ [గ్రంథంలో సులభశైలిలో, ' సంగ్రహంగా 
వివరించారు. పెక్కు గ్రంథాలను పరిశీలించి రచించిన ఈ [గ్రంథాన్ని 1985 
సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించారు. 


హైందవ సమాజంలో దేవాలయాలకు తత్త్వ వేత్తలకుగల ప్రాధాన్యాన్ని 
చక్కగా చాటుతున్న ఈ (గ్రంథాన్ని ఇపుడు యథాతథంగా పునర్ముద్రి 
స్తున్నాము. ఆర్షధర్మాసక్తులైన పాఠకులు వెనుకటిలాగే ఈ ప్రచురణను 
పమాదరిస్తారని భావిస్తున్నాం. 


కార్యనిర్వహణాధికారి 
తిరువుల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. .. 


వంనవి 


ఓం నమో శ్రీనివాసాయ 


స్వాయంభువ మనుచ[కవర్తి రి వంశములోనివాదై. న భరతుని పరిపాలన 
మహోన్నత మగుటచే ఈ దేశము అతని'పేరుతో భారతభూమిగా (ప్రసిద్ధి గాంచి 
యున్నది, 1పాచీన జాన్నత్యంగల మన దేశాన్ని ఎందరో విదేశీయులు దర్శించి, 
సమ స్తరంగములలోగల మన విలువలను (గహించి వారి 'దేశములకుబో యి; 
అక్కడగల (ప్రజలకు చెప్పి, ఎంతగనో క్లాఘించియుండిరి. ఎంతో [వథ్యాతి 
గాంచిన భారత దేశములో ఎన్నో మతము లున్నను హిందూమతములోగలసేవ, 
త్యాగం, ధర్మం, [పేమ మొదలగునవి * సర్వాంగము లై అనేకత్వములో 
ఏకత్వమును దర్శిస్తూ సర్వమత సమన్వయమునకు (పసిద్ది గడించాయి. భారతీయ 
ఆధ్యాత్మికత త్త పు విలువలను నేటికిని పాళ్ళాత్యులు (గ్రహించి మన సంప 
దాయమార్గములను వారు అసుసరించుచుండుట చాలా గర్వించదగిన విషయము, 


(ప్రతిమానవుడు ముఖ్యముగా ఇహలోకచింతన పరలోకచింతన చేయు 
చుండును. ఇపాలోకచింతనలో మానవు లందరు ఐకమత్యముగా మెలిగుచూ 
ఒకరి అభిప్రాయములు మరియొకరు తెలుసుకొనుచూ కాంతిసౌఖ్యములళో 
జీవితము: గడిపే మార్గమును బోధించునడే మతము. [పపంచములోగల అన్ని 
మతములు బోధించు మార్గములు వె రైనప్పటికీని గమ్యస్థాగము ఒక్క_చే. ఆడే. 
విధముగ సరలోకచింతనలో మానవుడు ఇహలోకములో తాను నిర్వ ర్రించ 
వలిసిన ధర్మములు నిర్వర్తించి ముక్రిబొందుటకు తగిన మార్గముకొరకు (వయ 
త్నించుచుందును. ము క్కిబొందుటకు 'అనేకఘార్గములు చెవ్చదిడినను నిష్కళంక 
భక్రిమార్గము ద్వారానే ముక్త్‌ సులువుగా పొందవచ్చునని మహనీయులు బోధించి 
యుండిరి. 


vi 


వీటిని మనన్సులో నుంచుకొని [పవంచములోను, ముఖ్యముగా భారత 
దేశములోను జన్మించిన భ్రక్తి-మత'...త త్త్యచేత్సల జీవితములు వారు బోధించిన 
విలు వెన బోధనలు, సంఘములోగల కుళ్ళును దురాచారాలను నిర్మూలించుటకు 
ప్రయత్నించి ప్రాణములను నహితము లెక్టచేయక సంఘ శ్రేయస్సుకు పాటు 
పడిన సృఘసంస్క రృల జీవిత విశేషములు, ఎంతగనో [పథ్యాతివపొంచిన 
హిందూమతం అభివృద్ది గాకుండుటకు గల కారణములు, ఆటంకములు, పాతక 
మహాశయులకు అందచేద్దామనే సత్సంకల్పిముతో ఈ పుస్తకమును |వాసితిని, 
తిరుమల తిరుపతి దేవస్థానంవారు నాయందు దయవుంచి ఈ పుస్తకమును న్వక్రీయ 
(సచురణగా అంగీకరించుట నా భాగ్యముగా భావించితిని. 


వేటపాలెం, 
1810856. _వి.టి శేషాచార్యులు. 


దెవపార్థన 


గాయ తీ ధ్యానము 
ముక్తావి[దుమ హేమనీలధవళచ్భాయైః ముఖై స్రీక్షదై 
ర్యుక్తామిందుకలానిబద్దమకుటాం తత్త్వార్ధవర్తాత్సికామ్‌, 
జూల ( =౨ింయి(ధ అ 
గాయ్మకీం వరదాభయాంకుశకశాం శుభం కపాలం గదాం 
శంఖం చకమథారవిందయుగళం హస్మైర్వ్యహంతీం భజే. 


శ్రీ పద్మావతీ నుతి 
ఈశానాం జగతో ఒస్య వేంకటపతేః విష్ణోః పరాం [(ప్రేయసీం 
తద్వక్షస్థ్సలనిత్యవాసరసికాం త జ్ఞాంతిసంవర్థినీమ్‌, 
పద్మాలంకృతపాణీపల్ల వయుగాం పద్మాసనస్థాం శ్రియం 
వాత్చల్యాదిగుణోజ్జ్యలాం భగవతీం వందే జగన్మాతరమ్‌, 


శ్రీ వేంకటేశ స్తుతి 
వందే శ్రీ నయనోత్ప్సలస్య శశినం శేషాచలాధీశ్వరం 
(హ్మాద్యర్చితపాదపద్మయుగళం లోకై కనే తోత్సవమ్‌, 
వాసిషైస్సనకాదిభిర్భు నిగణై సృంసేవ్యమానం సదా 
భక్తా నామఖిలార్థదాయినమహం శ్రీ వేంకటేశం గురుమ్‌. 
ఓం నమో వెంకటేశాయ శేషా దినిలయాయ చ, 
వై కుంఠాగత సద్దేమవిమానాంతర్గతాయ చ. 
శంఖచ[కవరానమలసత్క్మరతలాయ చ, 
వై ఖానసముని శ్రీష్టపూజితాయ నమో నమః. 


నాన్యం వదామి న శృణోమి న చింతయామి 
నాన్యం స్మరామి న భజామి న చాాశయామి, 
భక్త్యా త్వదీయచర జాంబుజమంత రేణ 
శ్రీఫ్రీనివాస పురుషోత్తమ దేహి దాస్యమ్‌. 


నివ ధ్యానము 
హ స్తే ఒక్షమాలాం హృది రామతత్త్వం 
జిహ్వా గభాగే వరరామమం[తమ్‌, 
యన్మస్త కే కిశవపాదతోయం 
శివం మహాభాగవతం స్మరామి, 


శ్రీ వెఖానస సవదాయ గురు స వము 
శ్రీలక్షీ శవల్లభారంభాం విఖనోమునిమధ్యమామ్‌, 
అస్మదాచార్యపర్యంతాం వందే గురువరంవరామ్‌. 
(శౌతస్మార్తాత్మికం కర్మ నిఖిలం యేన స్యూతితమ్‌, 
తస్మై సమస్త వేదార్థవిదే విఖనసే నమః. 
దేవరాజదయాపాత్రం ధీభక్తా్యదిగుణార్గవమ్‌, 
భృగ్వాదిమునిభిర్మాన్యం వందే శ్రీవిఖనోమునిమ్‌. 
వందే భృగుం తపోనిష్టం మరీచిం తం మహామునిమ్‌, 
అ|తిం చైవ (తికాలజ్ఞం కశ్యపం (బహ్మవాదినమ్‌, 
శ్రీ వేంకటేశకరు ణామృత సేకలబ్ధ 
వేదాంతదేశికపదాయ బుధోత్తమాయ, 
వై భానసాన్వయపయోధిసుధాకరాయ 
థ్థశ్రీనివాసగురవే మహతే నమోస్తు. 


నారాయణం సకమలం సకలామరేం[దం 

వై ఖాననం మమ గురుం నిగమాగమేం[దం, 
భృగ్వ్య|తికశ్యపమరీచిముథాన్‌ మునీం|దాన్‌ 
సర్వానహం కులగురూన్‌. (వణమామి మూర్ధ్నా. 


నమ్మాళ్వార్హ స్తోతము 
మాతా పితా యువతయస్తనయా విభూతిః 
సర్వం యదేవ, నియమేన మదన్వయానామ్‌, 
ఆద్యస్య నః కులప తేర్యకుళాభి రామం 
శ్రీమత్తదం[ ఘియుగళం [పణమామి మూర్ధ్నా. 


శ్రీ రామానుజ స్తవము 
యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ 
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే, 
అస్మద్గురోర్భగవతో ఒన్య దయైకసింధోః 
రామానుజన్య చరణౌ శరణం [పపద్యేం 
శ్రీభాష్యకారో జయతు రామానుజజగద్గురుః, 
ముముక్షూణాం చ సర్వేషాం శ్రీమదష్టాక్షర(వదః, 
యత్సాదపద్మద్య్వయమా|శితానాం 
సంసారసింధో స్తరణాయ పోతమ్‌, 
రామానుజం తం రమణీయమూర్తిం 
సేవే సదా సంయమిసార్వభౌమమ్‌. 


| శ్రీ శంకరాచార్య ధ్యానము 
_వశిస్మృతి పురాణానామాలయం కరుణాలయమ్‌, 
నమామి భగవత్పాద శంకరం లోకశంశరమ్‌. 


భగవంతుడు _ భగవత్త త్త్వ్వము 
భగవంతుని యవతారములు 
దేవాలయములు 

అర్బన _ అర్చకులు 

అర్చకులు _ నపదాయములు 
శ్రీపొంచరా|తులు 

అళ్యాగులు 

శైవమతము _ ఆదిశ్రై వులు 
నాయనార్లు 

(పముఖులైన కొందరు భక్తులు 
మతములు .. మతభేదములు 
(ప్రముఖులైన తత్త పనే త్తలు 
నంఘసంస్కు రలు 
తత్వవేత్తలు ఉపదేశములు 
భగవద్గీత పాముఖ్యము 
దేవాలయములు _ పోషక వర్గము 
భక్త జనులు _ కర్తవ్యము 
హిందూమతము _ వ్యాప్తి 
మవమ్మదీయమతము 
కైెగినవమతము 


విషయం సూచిక 


£36 


278 


దేవాలయములు-త త్ర 1 వేత్తలు 
మొదటిభాగము 
1. భగవంతండం- భగవత త వరం 


భగవంతుడు 

“నర్వం ఖల్విదం [బహ్మ”, “సర్వం విష్ణుమయం జగత్‌ జై 
ఈ పపంచ నృష్టి-స్థిత_లయము లొనర్చువాడెవడు? ఆయన ఎక్కడ 
నుండును? ఎట్లుండును? _ మొదలైన వివరములు తెలుసుకొన 
వలయునన్నది ఎవ్వరికి అంతుబట్టని విషయము. ఎవ్వరును విశదీక 
రించి చెప్పలేని విషయము. మొత్తముమోద ఏదో ఒకశక్సి, దానిని 
భగవంతు డనుడు, పరమేశ్వరు డనుడు, జగత్కారణుం డొకడుండి 
తీరవలయు ననెడి సిద్ధాంతము సర్వు లంగీకరించిన విషయము. 
ఆయన భగవంతు డనియు, ఆయన తత్త్వాలే భగవత్త త్త్వములనియు 
శాస్త్రములు చెప్పుచున్నవి. (పపంచములో ఏ |పాంతము వా రే 
విధముగా భావించినను మొత్తముమోద నర్య|పపంచ వ్యవహారములు 
నడుపుచున్న వాడే భగవంతుడు. అతనిని [బహ్మయనియు, విష్ణు 
వనియు, శివు డనియు, శక్తి యనియు చెప్పుచున్నారు. మరికొందరు 
సర్వజగత్తునకు విష్ణువే మూలోధారమనియు చెప్పుచున్నారు. నామ 
రూపాత్మకమైన ఈ |పపంచా న్నంతటినీ సృష్టించి, అందులో |పత్య 
ణువులో (పవేళించి యుండేవాడు విష్ణువు. అందుకనే అయన్ని విశ్వం 
అన్నారు. అసలు విష్ణువు అంటేనే సర్వతా వ్యాపించి ఉండువాడని 
అర్థము. ' 


8 ల. దేవాలయములు-తత తృ్వవేత్మ లు 


అ యర్ధాన్నే “ఈశావాస్య మిదం నర్వం” అనియు, “సర్వం 
ఖల్విదం [బహ్మ” యనియు ఉపనిషత్‌ వాక్యములు దెలుపుచున్న వి. 
అదే విషయాన్ని 


. “జ్యోతీంషి విష్ణుః భువనాని విష్ణుః 
వనాని విష్ణుః గిరయో దిశశ్చ, 
నద్య స్పము(ద్రాజి స స ఏవ సర్వం.... 
అని విష్ణుపురాణం వివరించి యున్నది. దానిని బట్టి సూర్య చందా 
దులలోని తేజస్సు, చతుర్దశ భువనాలు, వనాలు “పర్వతాలు, దశ 
దిశలు నదులు, నముదాలు, ఇవి అవి అనే వివక్షత లేక సర్వం 
అయన రూపమే అని తేలుతుంది. అందుకనే ఆయన [ప్రపంచాన్ని 
నృష్టిస్తాడు; పోషిస్తాడు. తిరిగి తనలో లీనం చేసుకుంటాడు, అన్ని 
[పాణులలోను అంతర్యామిగా ఉంటాడు, సర్వజీవులకు ఆశ్రయమిచ్చి 
నంరక్షకుడుగా ఉంటాడు. సర్వధర్మాలకు ఆధారభూతుడుగా నుండి 
నర్వపాణులకు మోక్షాన్ని వసాదిస్తాడు. ఉపనిషత్తులు, ముఖ్య 
ముగా సం్రగహముగ్యా భగవంతుని గురించి తెలిపే విషయాలు, 
ఇన్ని మహోత్క్బృష్టగుణాలు గల అయన్ని మహర్షులు భగవాను 
డన్నారు. ఎప్పుడు [పపంచాన్ని సృష్టించాలి ? ఎప్పుడు (పళయాన్ని 
కల్పించాలి ? ఎప్పుడు ఎలా పైరగాలి? అన్న సర్వవిషయాలు ఆయ 
నకే తెలుసు. అంతటి వాడు మజొకడు లేడు, ఈ (బహ్మస్వరూపము 
మాటలచే నిరూపింప శక్యము గానిది. సర్వదేవతలకు మూలము (బహ 
పదార్ధము. ఎన్నడూ సము[దము చూచియుండని వానికి అది 
యెట్టదో ఒకడు తెలుపవలసి వచ్చిన యెడల, ఎటు చూచిననూ 
ఏదో విశాలమైన నీటిమయ మగు పెద్ద తావు అని చెప్పును గాని, 
ఇంక నేమియు వర్ణించి చెప్ప లేడు. [బ్రహ్మము సమస్తగుణాతీతము, 
(బ్రహ్మము దీపము వంటిది. దాని వెలుతురులో సమస్తకార్యములు 
చేయ వచ్చును. బ్రహ్మము పాక్కునకును, మనస్సునకును అంద 


భగవంతుడు-భగవత్త త్వము 7 
రానిది. (బహ్మము ఒక్కటియే సత్యము, నిత్యము. సృష్టి స్థితి లయ 
కర్మలు లేని వానినిగా భావించు. నప్పుడే బ్రహ్మమనియు, పురుషు 
డనియు చెప్పబడును. స్ఫష్షి నితి లయ కర్మలను చేయుచూ కర్మ 
; లు అ 

పరతంతుడై యున్నటుల భావన చేయునప్పుడు, వానిని శక్తి 
యనియు, మాయ యనియు, [పకృతి యనియు చెప్పుదురు. అతి 
పవ్మితమైన భాగవతములో చెప్పబడినట్టుగ ననేకమంది భక్తులు భగ 
వంతుని పార్థించినప్పుడు భగవంతుని గురించి ఏ నిర్ణ యము చేయ 
లేక ఏ రూపములో నున్నాడో తెలుసుకొన లేక ఎక్కుడనున్నది తెలి 
యక ఎవరి యిష్టము వచ్చి నట్టు వార నేకవిధములుగ భక్తితో భగ 
వంతుని ప్రార్థించి తరించిరి. 


భాగవతవపీలో |పథమస్కంధమునందు కుంతీదేవి శ్రీ శ్రీకృష్ణుని 
గురించి ఈ కింది విధముగా స్తుతించెను. 
కం. పురుషుం డాఢ్యుండు (పకృతికి 

బరు6 డవ్యయు. డఖిలభూత బహిరంత ర్భా 

సురుండును లోకనియంతయు 

బర మేశ్వరు.డై న నీకు (బణతులగ్గు హరీ! 


భాగవతములో పథమస్కంధమునందు, భీష్ముడు శ్రీకృష్ణ 
పరమాత్మను గురించి ఈ కింది విధముగా (పార్థించెను-. 
మః ఒక' సూర్యుండు సమస్త జీవులకు(దా నొక్షొ కొ క్క(డై తోచు పో 
లిక నే దేపీఃడు సర్వకాలము మహాలీలన్‌ నిజోత్సన్నజ 


న్య కదంబంబుల హృత్సరోరుహములన్‌ నానావిధానూన రూ 
పకుడె డై యొప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు వద్ధుండనై , 


భాగవతములోని సప్తమ స్మంధమునందు భగవంతుడై న హరి 
గురించి సడ (పార్థించిన విధము. 


8 దేహవాలయములు-తత్త వేత్తలు 


కం* ఇందు గల డందు లేండని 
సందేహము వలదు చ|కి సర్వోపగతుం 
డెందెందు వెదకి చూచిన 
నందందే కలండు దానవాగణి వింటే. 


భాగవతములో అష్టమ స్కంధమునందు హరిని గురించి గజేం[దుడు 
స్తుతించిన విధము_ 
ఉ. ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై 
యెవ్యని యందు. డిందు. బర మేశ్వరు. డెవ్వండు 
మూలకారణం 
బెవ్వండనాది మధ్యలయు( డెవ్వడు సర్వము దానయైన వా 
డెవ్వ(డు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌, 


శం. లోకంబులు లోకేశులు 
లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం 
జీకటి కవ్వల నెవ్వం ' 
డేకాకృతి వెలు(గు నతని నే సేవింతున్‌. 


కం. కలండందురు దీనుల యెడ 

గలండందురు పరమయోగి గణములపాలం 

గల(డందు రన్ని దిశలను 

గలండు కలం డనెడు వా(డు గలండో లేడో, 
పరమాత్ముని గూర్చి వురాణ కర్త లిట్లు సంస్తుతించు చున్నారు. 

సృష్టి _ స్థితి. లయములు నిర్వర్శించుచు నర్వవ్యాపకు డైన 
ఆ భగవంతునికి అనేక రూపములు అనేక నామములు సిద్ధములై 
యున్నవి. ఆ దేవుని [ప్రపంచము నందంతట నొక్షొక్కప్రాంతమునం 
దొ కొక్క రూపముతో నొక్కొక్క నామముతో పూజించెదరు. 


భగవంతుడుంభగవత్త, త్త పము రి 
యే యథా మాం (పపద్యన్తే తాంస్త థై వ భజామ్య హమ్‌, 
మమ వర్మానువర్త్హంతే మనుష్యాః పార్థ సర్వశః. 
భ. గీ, 4-11 
ఎవ రే రీతిగ సకాములై గాని నిష్కాములై గాని నన్ను ఉపాసిందు 
చున్నారో వారి నా రీకిగనే అను గహొంచు చున్నాను. సకాములకు 
కామ్యఫలమును, నిష్కాములకు ముక్తి నొసగుచున్నాను. ఎవరు ఏ 
రూపములో (పార్థించుచున్నా రో వారిని ఆయా రూపములలో నను 
(గహించుచున్నాను. - 
సర్వస్య చాహం హృది సన్నివిష్టో, 
మత | స్మృతిర్గాన మపోహనం చం 
వ త్రో 
భం గీ, 1615 


“సర్వ్మపాణుల మనస్సులయందు నేనే వసించుచున్నాను వారలకు 
స్మృతి జ్ఞానము, మాంద్యము పుట్టు చున్నవి. అనేక వేదములబె 
నెఠుగ దగిన వాడను, వానిని జేసిన వాడను, తెలిసిన వాడను 
గూడా నేనే.” | 


అనాదికాలములొ మహర్జ్యాదులు తమ ఆధ్యాత్మిక జ్ఞాన 
చింతనతో, తమ తపశ్శక్తితో, భగవంతుని గురించి వారి అభి 
[పొయములు దెలిపియుండిరి. భగవంతుని గురించి తెలుసుకొనుటకు 
ఎంతో ఆత్మజ్ఞానము, దృఢసంకల్పము, చిత్త శుద్ధి ముఖ్యనియమములు. 
ఇవి చాలా అవసరము. 


భగవంతునికి మనము దూరముగా నున్నంత కాలము అంటే 
భగవత్త తము తెలుసుకో లేనంత కాలము అతనిని అనేక రూపము 
లతో ననేక నామములతో ధ్యానించి భగవంతుని తత్త్వము తెలుసు 
కొన్న తరువాత ఆయన సాన్నిధ్యమునకు చేరి నప్పుడు ఆయన కెట్టి 
నామములు లేవనియు, వీ రూపము లేదనియు తెలుసుకొందుము. 


» 


10 దేవాలయములు.తత వచేత లు 
నీ టీ 


సగుణస్వరూపముగా భావించి అనుకు ఎటున్న భగవంతుడే నిర్గుణుడు. 
అతడే సగుణ నిర్గుణాలు రెంటికి నతీతుడైన. సచ్చిదానందస్వరూపుడు. 
ఉపనిషత్తులు మొదలగు [గంథములు రూప నిర్ణయము చేయలేదు. 
మహత్తులలో మహత్తనియు, అణువులలో సూక్షాణు వనియు, సృష్టింప 
బడిన (పతిపదార్థములో భగవంతుడు గలడనియు, అందుకనే ఆయ 
నను సర్వవ్యాపకుడనియు చెప్పుచున్నవి. 


_ “క్టీరి సర్చిః తిలే తైలం పుష్పే గంధః ఫలే రసః, కాష్టే 
అగ్నిః”. క్రీరమునందు నెయ్యివలె నువ్వులలో నూనెవలె పుష్పము 
నందు (వాసన గంధమువలె, ఫలమునందు రసమువలి, కాష్ట్రము 
(కొయ్య) నందు అగ్నివలె భగవంతుడు అంతర్యామియై యుండెను. 


1. మనకు సముదము, ఆకాశము నీలము గానే కనపడ 
తాయి. వాస్తవానికి వాటికి ఏ రంగు లేదు. సమీపించిన కొదీ 
మనకు కనబడేది ఏ రంగు కాదు. నిజస్వరూపము మాత్రమే గోచ 
రించును. 


క. పాలలో నుండి నెయ్యి వచ్చుననెడి విషయము అందరికీ 
తెలిసినదే. న ఎట్టు వచ్చునో చెప్పు మని [పశ్నించి 
నప్పుడు వాటి వివరము విడమరచి చెప్పినప్పుడే వారు చక్తగా గ్రహించి 
తెలుసుకొన గలరు గాని వివరముగా చెప్పనప్పుడు వారు నమ్మరు. 


ల. మూగవాడు ష్మడసోపేతములగు సమస్త పదార్థములను 
భుజించి, (పతి పదార్థము యొక్క రుచిని తెలుసుకొనగలడు గాని 
నోటితో వివరించి చెప్ప లేడు. = 

4. విద్యుచ్చక్తి గూడా జలము నుండి వచ్చునని తెలుసు 


కొన్నాము గాని మన న్మేతములకు కనపడదు. దానిని మనము 
నిత్యము ఎన్నో విధములుగా నుపయోగించు కొనుచున్నాము. 


భగవంతుడు-భగవత్త తృ్వము ll 


ఫ్‌. మంచుగడ్డ ఘనీభవించిన నీరే అయినను, మంచుగడ్డ 
సాకారరూపం. అందు అంతర్జీనమైన సీర్కే నిరాకారమైన జలము. 


(. సాకారుడు.నిరాకారుడు గూడా అ భగవంతుడే, సాకార 
(ట్రహ్మమువల్లనే నిరాకార్మబహ్మము పొంద దగుననెడి విషయము 
ముఖ్యము. 

7. అటులనే భగవత్త త్వము. పరిశుద్ధమైన అత్మజానమువల్ల 
తెలుసుకొనవలసిన విషయమే గాని సులభమైన విషయము గాదు. 
(పతి జీవిలోనుండు ఆత్మ సృటికమువలె నిర్మలముగనే యుండును. 
కాని మనము ఆచరించెడి మంచి చెడు కర్మలవల్ల దాని నిర్మలత్వము 
బోధ పడ గలదు. వడ్డ గింజలోని బియ్యవుగింజ తెల్లగనే శు[భము 
గనే యుండును. ఆ బియ్యము మనకు కావలసి నప్పుడు వడ్రపై గల 
పొట్టును తీసి తవుడు మొదలైన పదార్థములను వేరుచేసి నప్పుడే 
భుజించుటకు దగినవై స్పటికముల వలె (పకాళించెడి తెల్ల నిబియ్యము 
మనకు లభ్యమగును. లేని యెడల ముడివడ్డు మామూలు రూపములో 
నుండును. అటులనే పరిశుద్ధమైన ఆత్మను ఆవరించు కొని యుండెడి 
మాయను తొలగించి నప్పుడే ఆ యాత్మ నిర్మలముగ నుండును. 
భగవంతుని గురించి మహార్ష్యాదులు గూడా వారు పొందిన అను 
భూతులు ముందుతరముల వారికి నంద్‌జేసి మార్గదర్శకులైశి. 


అవ్యకా దీని భూతాని వ్యక్త మధ్యాని భారత, 
అవ్య కృ నిధనాన్యేవ త్యత కా పరిదేవనా. 
| భ గీ. 2.28 

శ్రీకృష్ణపరమాత్మ అర్జునునితో పాణికోట్టన్నియు మొదట కనపడక, 
మరల కనపడి తిరిగి అంతరించిపోవునని, (భాంతి రూపములైన ఈ 
దేహముల కొఆకై దుఃఖింప నేల? అదియును గాక్క ఆదియందు ఏ 
అవ్యక్షరూపము కలిగియున్నదో అట్టి అవ్యక్తరూపమునే తిరిగి అంత్య 
మున ధరించు చుండెడి దానికై శోకింపనేల యని బోధించెను. 


1౬ దేవాలయములు-తత్త వ్రవేత్తలు 


భగవంతుని గురించిగాని, ఈ |పాణీకోట్ల జీవితరహస్యమును 
గురించి గాని మహార్ష్యాదులుు తత్త వేత్తలు వారికి గల ఆధ్యాత్మిక 
జానమువలనో, భౌతికంగా వారు (గహించిన జానమువలనో ఎన్నో 
స నే en స 
విషయములు తెలుసుకొనగలిగి యుండిరి. వారు తెలుసుకొన్న 
విషయములు, ఆచరీజనుటకు వీలయిన పద్ధతులు దేశకాల పరిస్థితు 
లను చెప్పియుండిరి. మరణించిన తతవాళ, తిరిగి జన్మించి గలము 


చెప్పినవారు ఎవ్వరూ లేరు. మరణించిన వారు మరణించిరే గాని, 
తిరిగి ఏమైనది అంతుబట్టని విషయము. 


ధ్యాయన్‌ కృతే యజన్‌: యజ్ఞః 

తేతాయాం. ద్వాపరే2౭ర్చయన్‌; 

యదాప్నోతి తదాప్నోతి 

కలౌ సంకీర ర్స కేశవమ్‌. 

కృతయుగమున విష్ణువును ధ్యానించియు (తపస్సుచేత) , 
[తేతాయుగమున యజ్ఞ జ్ఞములచేతను, ద్వాపరయుగమున భగవంతుని 
అర్చించి సపర్యలు చేయుటచే లభించు ఫలము కలియుగమున కేవ 
లము హరిని స్తోత్రము చేయుటవలననే మానవునకు ముక్తి లభించు 
నని శుకయోగీం|దుడు చెప్పి నట్టు తెలియు చున్నది. 


(బహ్మాండ పురాణము గూడా “కలౌ సంకీర్య "కేశవమ్‌ ౫ 
అనియు కీర్తించి యున్నది. అనాదికాలములో మహార్థ్యాదులు వారికి ' 
గల దృఢ సంకల్పబలము వల్ల కంద మూలములను, జలమును, 
వాయువును భక్షించుచు ఘోరతపస్సులు చేసి భగవంతునిలో నైక్య 
మైనట్టు దెలియుచున్నది. తరువాతి కాలములో మోక్షముబొందుటకు 
యజ్ఞయాగములకు అధిక [పాధాన్య మిచ్చి రి ఈ యజ్ఞములు 
ముఖ్యముగా (పంచయజ్ఞములు అయిదని a కల గ్‌ దేవ, 


2. బుషి, శ్రి. పితృ, 4. .మనుష్య, 5. భూతయజ్ఞ ములు గృహస్థుడు 
నిత్యము చేయవలసి యున్నట్లు తెలియుచున్నది. 


భగవంతుడు-భగవక్ర్త తము 13 


lis దేవతలకు = హవిర్ణానము వలనను 

ఓ. బుషులకు =స్వశాఖా వేదాధ్యయనము వలనను 

3. పితృదేవతలకు = తర్శణాదికముల వలనను 

4. మానవులకు = అతిథిసత్కారముల వలనను 
భూతములకు = బలి యొసగి తృప్తి పరచుట వలనను 
కామనా శూన్యుడై, కర్మయొనర్చు మనుష్యుడు నిశ్చయముగ ముకి 
బొంద గలడు. ముఖ్యముగ జనకుడు మున్నగు మహాత్ములు కర్మల 
వలననే ఆత్మజ్ఞానమును బొందియుండిరి. భక్తితో స్వధర్మానుష్థూన 
మున నెవ్వని నారాధించి జ్ఞానులు ముక్తి బొందిరో అట్టి పరమానంద 
స్వరూపుడగు భగవంతుని సర్వవిధములగు కర్మలచే సంతుష్టు నొనర్ప 
నగును. 


at 
గ్‌ 


మానవుల జివితములు ఆః యుర్లాయములు గూడా యుగము 
లను బట్టి మారుచుండును. కృత యుగములో మానవులు ఎన్నో 
వేల సంవత్సరములు ఆ ముర్జాయవ ము గలిగి మనకన్న వేయి రెట్టు 
దేహబలము గలిగి యుండెడి వారు. ఈ నాడు మనము అనుభవించే 
రోగములు, కష్టములు, ఆ యుగములో లేవు. ఒకవేళ యున్నను 
చాలా తక్కువ. వారి దేహబలము, బుద్ధిబలము, హెచ్చుగా నుండె 
డిది. అందువలననే వారు ఘఫోరతపస్సులు చెయగలిగిరి. కృతయుగము 
నాటి ఉన్నతమైన ఆదర్శ జీవితము తేతాయుగములో లేదు. అందు 
వలననే కృతయుగములో గల తపస్సులు తగ్గి యజ్ఞయాగములకు 
ప్రాధాన్యము గలిగి ఆ యుగములో నా పద్ధతి నాచరించిరి. (పుత్ర 
కామేష్టియాగము _ అశ్వమేధయాగము మొ! [(తేతాయుగములోని 
(పభావము ద్వాపరయుగములో మరింత తగ్గను. వర్ణాశ్రమ ధర్మ 
ములను సహితము పాటింపక (దోణ, కృప, అశ్వళ్థామలు, (బాహ్మ 
ణులై గూడా క్షత్రజీవికను చేపట్టి యుద్ధరంగములో |పవేశించి 
యుద్దములు జేసిరి. 


14 దెివాలయములుఎత తత్త్వవేత్త లు 


కలియుగములో వంద సంవత్సరములు జీవించుటయే దుర 
టముగా నున్నది. గతయుగముల చరి|తను బట్టి చూచిన ష్ణ. 
అశ్చర్యముగా నుండును. 1. కృతయుగము లో అస్థిపంజరము 
ఎముకలు ఉన్నంతవరకు [పాణ ముండెడిది. 2. కేతాయుగములో 
మాంసము కండరము లున్న ంతవరకు ప్రాణ ముండెడిది. ౨, ద్వాపర 
యుగములో రక్త మున్నంత వరకు పాణ ముండెడిది. కాని కలి 
యుగములో ఆహారము తీసుకొను శక్తి యున్నంత వరకే [పాణ 
ముండుటకు వీలున్నది. ఇవి యన్నియు, యుగ పరిణామములు. 
[పతి యుగము నందును భగవంతుడు అ యా కాలముల కుచితము 
లైన యవతారములు దాల్చి ధర్మసంస్థాపన చేయు చుండును. 


యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, 

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్య హమ్‌. 

పరితాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌, 

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 

| భ. గీ. 4, 18 

ఎపుడు వర్ణా(శమధర్మములు పతనమంది అధర్మము అభివృద్ధి 
బొందునో అప్పుడు నన్ను నేనే సృష్టంచు కొనుదుందును. షప 
నా మాయ చేతనే శరీరమును |గ్రహించుచున్నాను. (అవతరించు 
చుందును. 


సాధుసజ్ఞనులను రక్షించుట కొటికును, దుర్మార్గులను వినాశ 
మొనర్చుట కొజకును ధర్మము లెస్సగా స్థాపించుట కొజకును, 
"పతి యుగము నందును నొక్కొక్క కాలములో నొకొక్క అవతా 
రముదాల్చి తాను చేయవలసిన ముఖ్యకార్యములు నిర్వర్శించుచుందు 
నని శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి Safes 


2. భగవంతంని యంవతారవంంలం 


శ్రీమహావిష్ణువు యొక్క ద్వారపాలకులైన జయవిజయులు 
సనక సనంద ననత్సుజాత సనత్కుమారుల వలన శాష్యగస్తులె 
తిరిగి శ్రీమన్నారాయణుని సన్నిధి యందు ద్వారపాలకులుగా 
త్వరలో చేరుకొనవలయుననే ఆసక్కిచే భగవంతునికి విశ్వాసపాత్రులై 
భక్తి గలిగి స్మత్సవరనులై ఏడుజన్మలు గడపుదానికన్న బలవద్వి 
రోధులుగా నుండి వైరముతో భగవంతుని మూడుజన్మలలోనే పొందు 
టకు వరములు పొందియుండిరి. 1. కృతయుగములో హిరణ్యాక్ష 
హిరణ్యకళిపులుగా జన్మించి వరాహనారసింహులచే మరణించిరి. 
2 (తేతాయుగములో రావణకుంభకర్ణులుగా జన్మించి రామునిచే 
హతులైరి. ఏ. ద్వాపరయుగములో నూ దంతవక్రులుగా జన్మించి 
శ్రీకృష్ణునిచే వధింపబడి త్వరలోనే వైకుంఠము చేరి శ్రీమన్నారా 
యజణుని దివ్య చరణారవిందములు సేవించుచు ద్వారపాలకులైన 
విషయము మన పురాణ (గంథములవల్ల స్పష్టముగా తెలియు 
చున్నది, 


పై అవతారములతో సహా మొత్తము శ్రీమన్నారాయణుడు 
దశావతారము లెత్తి ఆయా కాలములయందు నిర్వర్శించవలనసిన 
ముఖ్యధర్మములు నిర్వర్శించి తమ యవతారములు పూరి చేసుకొనిరి, 


భగవంతుని రూవములు 
పరత్వం చ తతో వ్యూహం విభవం చాంతరాత్మకం అర్బావతారం 
1. పరస్వరూపము, 2. వ్యూహస్వరూపము, శ్రి. విభవస్వరూ 
వంతుని స్వరూపము అయిదు విధములుగా చెప్పబడియున్నది, 


18 | దేవాలయములు-తత్త ్వ వేత్తలు . 

1. పరస్వరూపము: శ్రీ వైకుంఠము నందు వేంచేసి 
యుండు భగవత్స రూపము, ఈ రూపము నిఖిల జగదుదయ స్థితి 
[పళయ కారణము, సనాతనము, నిత్యము, అపమేయము, అచిం 
త్యమునై దేవతలకు గూడా చూడ నలవి కానిది. 


నిత్యముక్షో పభోగ్యత్వాత్‌ పరవ్యూహాత్మనో హరేః 
అన్నటుల అనంత గరుడ విష్వక్సేనాది నిత్యసూరుల చేతను సనక 


సనందాది ముక్త పురుషుల చేతను ననుభవింప దగినట్టిది గనుక నిది 
సర్వులు దర్శింప, సేవింప నధికారము కలది గాదు. 


2. వ్యూహస్వరూపము; పాలకడలియందు శేషశయ నము 
మోద బరుండి యుండి [బహ్మ రుదేం|దాది దేవతాగణముల పార్థన 
ముల సాలకించుచు, వారి వాంఛితములు దీర్చుచు సర్వకాల సర్వా 
వస్థల యందు వారిని సంరక్షించుచుండు నట్టి స్వరూపము. ఈ 
తు. (విష్ణు; పురుష్క సత్య, అచ్యుత అనిరుద్ధు లన్ఫి 
పంచమూర్తులుగను, (వాసుదేవ, సంకర్షణ, (పద్యుమ్న, అనిరుద్ధు 
లని చతుర్మూర్తులుగను_ థశ్రీవైష్ణవశాస్త్రములగు వైఖానస పాంచ 
రాతశాస్త్రములందు చెప్పబడి యున్నది, ఇదియునుు మానవుల 
కలభ్యమై, నిత్యముక్షోపభో గ్యమును, (బహ్మ రుదేందాది దేవతా 
సేవ్యము నై యున్నది గనుక సర్వులు సేవింప నధికారము లేనిదే. 


ఫ్రీ విభవస్వరూపము : భగవానుడు భూతలమున కవత 
రించి సాధు పరి తాణమును. దుష్టధ్వంసము, ధర్మసంస్థాపనము 
గావించి భూ భారము నడంచి జగదక్షణ మొనర్చుట కనేకావతార 
ములు దాల్చిను. దశావతారముల నిందులో జేర్చవచ్చును. [పత్యేక 
కారణము వల్ల మత్స్యావతారాదిరూపములతో నవతరించి ఆ కార్యము 
పూర్చి కాగానే అంతర్జానమగును, 


భగవంతుని యవతారములు 17 


రామ కృష్ణావతారములు పూర్ణావతారములు. వారి పూర్తి 
చరిత మనకు తెలియును. ఈ అవతారములలో గూడా అంశావ 
తారములు అవిర్భావావతారములు అనుభేదములు గూడా గలవు, 
భగవాను డేదో యొక కాలమున దేదో యొకరూపముతో నవత 
రించి తన యవతారకృత్యము పూర్తిచేసుకొని తిరిగి స్వస్థానమునకు 
జేరుటయే విభవరూపము. 


తత్కాలసన్నెకృ షై కలక్ష జు గద్విభవాత్మనః 
అన్నట్లు అ కాలమునందున్న వారిచే జూడబడు నట్టిది యగుటచే 
నిదియును సర్వులు దర్శించి, (ప్రార్థించుట కధికారముగలది గానట్టిదై 
యున్నది. జ్ఞాన బోధావతారములుః హయ।గీవ దత్తా కేయులు. 
వీరు జ్ఞానబోధనకొర కే అవతరించిరీ. 


కీ, అంత ర్యామిస్వరూపము : సమస్త ప్రాణుల హృదయము 
లందు సూక్ష్మరూపమున నుండుటయే అన్నర్యామి స్వరూపము, 


విశద్ధెర్యోగసంసిద్ధెశ్చింత వర్వాదంతరాత్మనః 


అనునట్లు యమనియమాసనా ద్యష్థాంగ యోగసిద్ధులగు యోగులచే 
చూడంబడు స్వరూపము గనుక నిదియును సర్వాధికారముకలది గాక 
యుండెను. 


రీ. అర్భాస్వరూపము: భగవంతుడు సర్వాంతర్యామి అనియు, 
ననున్న జీవవరాసులలో భగవంతుడు గలడనియు, భగవంతుడు లేని 
(ప్రదేశమే లేదనియు [శ్రుతి స్మృతి పురాణాదులు స్పష్టముగా తెలిపి 
యుండెను. భగవంతుని చేరుటకొజకై కఠోరతపస్సులు, యజ్ఞ 
యాగాదులు చేని పలువురు ధన్యులైరి. అందరికి అట్టి శక్తి గలుగుట 
దుర్హభముగదా ! అట్టి శక్తిసామర్థ్యనులు లేని (పాణికోటికి సైతము 
భక్తి యోగమువలన ముక్తి నోనంగుటకు, భగవంతుని అర్బారూపమే 

చేవా 2 


శ దేవాలయములు-త త్త వేత్త లు 


మిక్కిలి సులభీమై యున్నది. భక్తవత్సలుడగు భగవానుడు భక్తుల 
యం దనుగహము గలవాడై' భక్తులచే నిర్దేశింపబడిన, బింబముల 
యందు, దివ్యసాన్ని ధ్యమును కల్పించుకొని వేంచేసియుండు స్వరూ 
పమే “ అర్భ్బాస్వరూపము”, “ అర్భ్బాత్మన్యేవ సర్వేషామధికారో నిరం 
కుశ” అన్నట్లు ఈ అర్భాన్వరూపమును దర్శించుకొనుటకు పూజించు 
కొనుటకు సర్వులకు అధికారము గలదు. యోగులు భోగులు 
పండితులు, పామరులు పురుషులు, స్త్రీలు అను భేదము లేకుండా 
సర్వులూ సేవించి పూజించి స్తుతించి నమస్కరించి తరించుట కందు 
బాటు గానుండు భగవత్స్యురూపమే ఈ “అర్బాస్వరూపము”. 

అర్బావతారస్స ర్వేషాం బాంధవో బంధువత్సలః 
అను (పమాణము ననుసరించి తరతమ భావములు లేక సమస్త 
జీవులకు బంధువై, బంధువాత్సల్యముగలవాడై యుండును, 

“భగవంతునికి బంధు వనగా భగవత్తీర్థ [(పసాధముల: అను 
దినము, అనుభవించుచు ఆశయించి యుండువాడని వేదములు 
గూడా చెప్పుచున్నవి. 

అర్బారూపములు నాలుగు విధములుగా నున్నట్లు తెలియు 
చున్నది. 

కేం స్వయంవ్యక్తములు ; వుణ్య క్షేతములలో భగవానుడు 
న్వయముగా వెలయుట. 

£. దివ్యభూములు : మ హేశ్వరుడు, హ్హ, మహేంద్రుడు 
మున్నగు దేవతలచే |పతిషితమైనవి. 

| అ = 

లి సైద్ధములు : (ఆర్జములు) మంతనిద్దులగు మవార్థ్యాదు 

లచే | పతిష్టింపబడుట, ఇ 


4. మానుషములు: వారిభక్తులైన జనులు, భక్తితో (ప్రతిష్ట 


చేయుట. భగవానుని పంచవిధన్వరూపములలోనీ యర్చాన్వరూపము 


భగవంతుని యవతారములు 19 


నర్వదేశ నర్వకాల సర్వావస్థలయందును, సర్వనులభము, నర్వ 
గమ్యము, సర్వ|పాప్యమునై యున్నది. ఫై రూపములలో నున్న 
భగవంతుని భక్తితో |పార్థించి సేవించినవాంకి ముక్తి వచ్చుట నష్టము. 


ముకి లో గూడ నాలుగు విధము లున్న వి- 


{. సాలోక్యము క్రి : భగవంతు డుండు లోకములో భక్తు 
డుండుట. 


2. సామీహ్యము క్రి ; భగవంతుని అంతరంగ భృత్యులలో 
చేరి భగవంతుని సమాపమున నుండుట, 


8. సారూప్యము క్రి ! ఒక విధముగా భగవదాకారము గలిగి 
యుండుట, 


4, సాయుజ్యము క్రి ; భగవత్స్వరూపముతో బాటు భగవ 
దానందము నందుచు, భగవంతునిలో లీన మగుట. 


ఈ అర్నారూపములకు, అర్చనాది విధులు ఏ పద్ధతిలో నే 
విధముగా జరుపవలయునో, చూపించవలసిన కర్తవ్యము గూడా 
భగవంతునియందే యుండెను. ఉత్తర భారతదేశములో భాగవత 
పద్ధతి ననుసరించి విష్ట్వర్భ నము జరుగుచున్నది, దక్షణ భారత 
దేశములో అనాదినుండియు విష్ణ్వాలయములలో విష్ట్వర్చనము విఖనస 
పొందరా[త సిద్ధాంతముల ననుసరించి జరుపబడుచున్నది. శివా 
లయములలో అనాది నుండియు అదిశై వులని వ్యవహరింపబడుచున్న 
తై వబ్రాహణులు అర్చనాది విధులను జంభిచునా ర ఈ శాభీయులు 
మనదేశములొ ఏయే (పాంతము లందున్నారు? వీరి వృత్తి, మతము 
అచారవ్యవహారములు, అర్చనాది విధానములు, ఏ సం్రపదాయము 
ననుసరించి యున్నవి? మొదలైన అంశములు వివరముగా తెలుసు 
కొనుట చాలా ముఖ్యము. 


3. దేవాలయవంంలం (దివ్యస్థలములు) 


అర్బావతారమూర్తుల సమారాధనార్థము, దేవాలయము 
లేర్చడినవి. సమస్త భక్త జనులు స్వయముగా భగవదర్చామూర్తిని 
తనివితీర దర్శించి పూజించి, సేవించుటకు దేవాలయ నిర్మాణము 
చాలా ముఖ్యము. దేవాలయములు, విద్యాలయములు లేని |పాంత 
ములను చూడజాలము. ఇవి రెండును మానవుని జాన సంపన్నుని 
గావించి తరింప జేయును. అట్టి పవి|తదేవాలయములను, పావనదివ్య 
స్థలములను గురించి యీ |పకరణమున పరిశీలింప యత్నింతుము : 


“దివ్యో దేవ ఏకో నారాయణః” అను (శుతివాక్యము నను 
సరించి. 


“జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త షతః, 
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఒర్జున. 
భు గీ, 48 
అభ్యాసయోగయు కేన చేతసా నాన్యగామినా, 
పరమం పురుషం దివ్యం యాతి షార్థాఒనుచిన్తయన్‌, 
భం గీ. కిక 


అను గీతాచార్యుని సూక్తి ననుసరించి దేవుని యనతారములు, 
కృత్యములు, దివ్యములు. దేవునికి సంబంధించిన దంతయు దివ్యమే, 
అప్రాక్ళతమే. భక్తోద్ధరణ కై భక్ష సంరక్షణకై అర్బారూప ధారియైన 
భగవానుడు భక్తసులభుడై భక్త నిర్ధిష్టములగు బింబముల యందు 
సన్నిహితుడై వేంచేసి యుండు స్థలములు దివ్యము లే. అ|పాక్ళ 
తములే కాని, అదివ్యములు గావు. (పాకృతములు గావు; దివ్య 
శబ్దము దేవతావాచకమే గాక (శేష్టవాచకమునై యున్నది. 


దేవాలయములు (దివ్యస్థలములు) 

భగవానుడు అప్రాకృత దివ్యమర్శళ్ళకి సుద టా 
గుణ గణ పరిపూర్ణుడు, దివ్యలోక నివానుడుహతిజకంయుడ » దివ్య 
వాహనుడు, దివ్యశక్తి, సంపన్నుడు, దివ్యపీతాంబరుడు, దివ్యానర్ధ ర 
సువర్ణ మణిమయకిరీట కేయూరాంగద మకరకుండలార్యనేకభూషణ 
భూషితుడు, దివ్యకరుణాక టాక్షవీక్షణాలంకృతుడు- ఇట్టి భగవానుని 
నివానమగు నిలయము (దేవాలయము) దివ్యన్థలము. అ(పాకృత 
స్థలము. ఇందువలన దేవాలయము లందుగల న్వయంవ్యక్తాది స్థల 
విఖేదములను పాటింపక దేవాలయము లన్నింటిని దివ్యస్థలములని 
వ్యవహరించుట (పసిద్ధమై యున్నది. 


భారతభూమియందు అనంతకాలము నుండియు అనేక 
దేవాలయములు అరణ్య నదీ తీర పర్వత (పదేశము లందు |పకాళించు 
చున్నవి. గ్రామముల యందు గృహముల' యందు వేంచేసి యున్న 
అర్బామూర్తుల కన్న మహాక్షేతము లందు వేంచేసి యున్న భగవ 
దర్చామూర్తుల మహామహిమలు చాలా గొప్పవనియు, అచట గల 
దేవుని మాహాత్మ్యముతో పాటు, అరణ్య నదీ పర్వత మావోత్మ్యములు 
గూడా కలిసీ యున్నందున మాహాత్మ్య మినుమడించి యుండునని 
మవోజనుల విశ్వాసము. *యాదృశీ భావనా యత సిద్ధిర్భవతి 
తాదృశీ” యన్నట్లు మానవుడు మనమునం దెట్టి భావన కలిగి 
యుండునో అట్టి భావనకు తగిన ఫల సిద్ధిని బొందు చుండును. 
భగవ జ్యా న్నిధ్యము మవో క్షేతములందును, [గొమములందును, 
గృవాములందును న్యూనాధికములు లేక సమముగనే యుండును, 
పలు క్షేతములలో అనేక రూపములతో నుండు అర్భామూర్తులను 
దర్శించినప్పుడు ఒక విధమైన మనశ్శాంతి కల్లునుం భక్తులయొక్కు 
భక్తి (శ్రద్ధలను బట్టి పరమేశ్వరుడు వాంఛికార్థముల నిచ్చుచుండును. 
చేవాలయములందు న్థలభేదమున్న దేగాని ఫలఖీదము లేదు; సాన్ని ధ్య 
భేదముకూడ లేదు. |పతివారు భగవంతుని సేవించుటకొజకై మన 


(42 దేవాలియములు-తత్త వవేత్స లు 


దేశములో (పతిగ్రామమునందు అగమశాస్త్రములు చెప్పిన (పకారము 
తవాలయముును (పతిష్టించిరి. తమిళములో “కోయిల్‌”. తెలుగులో 
కోవెలయనియు నందురు. సంస్కృతమున దేవాయతన, దేవా 
లయ, భగవన్మందిర, దివ్యస్థల శబ్బములకు భగవదాలయము లని 
యర్థము. ఇళ్లు ఇపాక్ళతసలములు, దివ్యదేశములు, పుణ్య క్షత 
థి op) % 6 

.ములుు, మహాస్థలములు అను నామాంతరములు గూడా దేవాలయ 
ములకు గలవు, 


ఈ కాలములో మనము చూచుచున్న దేవాలయములలో 
కొన్ని కృతయుగ (తేతాయుగ ద్వాపరయుగముల నుండియు 
నున్నవి. ఆ యుగములలో ఇంత పెద్ద ఉన్నతమైన దేవాలయములు 
నిర్మించు సాధనములు లేవు. కలియుగములో నాలుగయిదు వేల 
సంవత్సరముల లోనే పెద్ద పెద్ద దేవాలయములు నిర్మింప బడినవి. 
ఇతర యుగములలో మానవుల మనోబలము స్థిరమైనది, తీవమైనది. 
అందువలన వారు మానసికముగనే భగవంతుని మిక్కిలి (పనన్నుని 
జేసికొనిరి. భగవంతునివల్ల నిర్ణయింపబడిన కర్మల ననుసరించిః 
తమ కర్తవ్యము నాచరించుచు భగవంతునిలో నందర్శించుట సమరు 
లైరి. భగవంతుని సేవయే వారి పరమ లక్ష్యముగా నుండెడిది. 


కొన్ని దేవాలయములలో సకలవర్లముల వారు విధి 
నియమ రహితముగ తర తమ భావములు లేక సర్వవేళల స్వామి 
నర్చించుకొనుటకు వీలుండును.. ప్రయాగ, గయ, కాళి, జగన్నా 
థము, శ్రీతై లము మొదలైన మహాస్థలములలో ఎల్లరు న్వయముగ 
స్వామి వారి నభిషేకించి అ జరువుకొనెడీ యాచారము, 
పూర్వము నుండియు అమలునందు గలదు. 


కొన్ని దేవాలయములు మహర్ద్యాదులు తమ దివ్య తపో 
మం, తశక్తులచేత మానవకల్యాణము కొజకు కొన్ని విధినియమము 
లేర్చరచి శాస్త్రోక్త విధానమున నిర్మించిరి, చారు అగమములలో 


దేవాలయములు (దివ్యస్టలములు 23 
చెప్పబడిన [(పకారము యంత దిగ్భంధము గావించి స్వామి వారిని 
(పతిష్టించిరి, డేవాలయములకు వారు పెట్టిన ఆంక్షలు, నియమములు 
విన్మరింప బడినచో దేవాలయముల దివ్యశక్తి క్రమముగ నంతరించు 
నని వారి అభ్మిపాయము, 


(పస్తుత కాలములో గూడ భక్తజనులు భగవంతుని సేవించి 
(ప్రార్థించి వారి జన్మలు తరింప జేసుకొనుటకై |పతిగామములోను 
దేవాలయములు నిర్మించు చుండిరి. దేవాలయములు లేని కొన్ని 
|గామములలో భజననుందిరముల నేర్పాటు చేయుచుండిరి. వీటిలో 
శాస్త్రోక్త పద్ధతిని ఏర్పాటు చేసిన శిలావ్మిగహములు లేకపోయినను 
భగవంతుని పటములను బెట్టి భక్తజనులు పూజించు చుందురు. 


దేవాలయములు నిర్మించునప్పుడు వాటికి సంబంధించి 
ముఖ్యముగా నిర్మించ వలసిన భాగములు_ 

IB గర్భాలయము 2. అంతరాలయము శ ముఖమండపము 
4. ఆలయవిమానము ర, విమానకలశము 6. ధ్వజస్తంభము 
7. ఆలయ [పాకారము 8. గాలిగోపురము $. కల్యాణమండపము 
10. ఉత్సవసమయము లందు స్వామివారిని ఊరేగించెడి వాహనము 
లుంచుటకు వాహనశాల 11. యజ్ఞశాల 12. ఆలయములోపల 
బావి మొదలగునవి చాలా ముఖ్యము. వీటి నిర్మాణములు వీయే 
పద్ధతులలో ఎటుల నిర్మింప వలయునో, దేవాలయములకు సంబం 
ధించిన శాస్త్రములలో స్పష్టముగా తెలిపీ యుండిరి. దేవాలయ 
ధకిష్టు అర్చన, ఉత్సవములను ఏయే. శాస్త్రపద్ధతుల (ప్రకారము 
జరువుకొన వలయునని నిర్గ యించుకొందురో ఆ యా శాస్త్రములలో 
అనుభవముగల పండితుల ద్వారా ఆయా కార్యములు ఉరలక నుట | 
యుక్త ము. 


వశీ దేవాలయములు-తత్త వేత్త లు 


శిఖరం శీర్ణమిత్యాహుః గర్భగేహం గళం తథా, 

మంటపం కుక్షి రత్యాహుః [పాొశారం జానుజంభఘుయో।. 

గోవురం పాదమిత్యాహుః ధ్వజో జీవ స్పముచ్యతే. 

1. శిఖరం = స్వామివారి శిరస్సు, 2. గర్భాలయము =స్యామి 
వారి కంఠము, శ్రి. మంటపము == స్వామివారి కుక్షి (ఉదరము); 
4. |పాకారము = స్వామివారి మోకాళ్ళు, పిక్కలు, ఫ్‌. గోవురము = 
స్వామివారి పాదములు, గ. ధ్వజము = స్వామివారి జీవస్థానము అని 
సమాణ వచనము, 


1. అన్ని దేవాలయములలో ఆగమశాస్త్ర పద్ధతి ననుసరించి 
తయారుచేయించి (పకిష్టింపబడిన శిలావి గహములకు ధ్రువమూర్తులు, 
మూలవిరాట్టులు అని పేరు. ఈ (ధువమూర్తి కే “ధువబేర” మని 
మరియొక పేరు. . 


బి, తా|మాది లోహములతో చేయబడిన - వ్మిగహములకు 
కౌతుకమూర్తు లని పేరు. కౌతుకమూర్తులనే * కౌతుక బేర మందురు. 
ఈ కౌతుకమూర్తులను |ధువబేర సమిాపమునందే యుంచి సమస్త 
పూజోపచారములు సమర్పించు చుందురు. 


ల. తరువాత ఉత్సవ వ్మిగహములు చాలా ముఖ్యము. వీటినే 
“ఉత్సవ బేర” మందురు. అనగా ఉత్సవవి గ్రహములకు ఆలయోత్సవ, 
(గామోత్సవ,. కల్యాణోత్సవాదులను గావించుచుందురు. 


4. నాలుగవ బేరమును “స్నపన బేర” మందురు. నిత్య 
నైమిత్తికాభిషేకములను ఈ బేరమునకు చేయుదురు. 


గ్‌. అయిదవ బేరమునకు “బలిబేర” మని పేరు. ఈ బేర 
మును పురస్కరించుకొని ఆలయ, (గమ బలులను వేయుదురు. 
ఇవియే పంచబేరములు. 


దేవాలయములు (దివ్యస్థలములు ణ్‌ 


శిలావి గవామైన మూలవిరాట్టునకును, తామ్రాదిలోహములతో 
తయారుచేయబడిన స్వామివారి వ్మిగహమునకును, ఇరుపక్కల 
అమ్మవార్హ వి|గహములను గూడా (పతిష్ట చేయుదురు. మూలస్వామి 
వారికి బంగారము, వెండి, ఇత్త డితో తయారు చేయబడిన తొడువులు 
చేయించి, ముఖము మా|తము కనపడు లాగున తొడుపులు ధరింప 
చేయుదురు. స్వామివారికి, అమ్మవార్లకు స్వరూపములు (బొట్టు) 
బంగారము, వెండితో తయారుచేయించి పెట్టుదురు. మూలస్వామి 
వారి పై భాగమున బంగారము, వెండి, ఇత్తడితో తయారుచేయబడిన 
మకరతోరణ ముంచెదరు. పంచలోహములతో తయారుచేయబడిన 
ఉత్సవవిగవాములకు అర్చకులు సమస్తాలంకారములు చేయుచుం 
దురు. తరువాత భగవదర్చనకు కావలసిన పరికరములు చాలా 
ముఖ్యము, 1. గంట, 2 దీపారాధన చేయుటకు ప్రమిదలు, శ్రి. తీర్థ 
పొతలు, శ. ఉద్దరణి, 5. శఠారి, 6, తులసి ఉంచుటకు, కర్పూరము 
వెలిగించుకొనుటకు పళ్లైము. అర్బనానంతరము స్వామివారికి విసరు 
టకు వింజామరలు, ఉత్సవ సమయములందు స్వామివారిని ఊరేగిం 
చుటకు వాహనములు మొదలైనవి అత్యంత ముఖ్యములై యున్నవి. 


స్వామివారికి “(బ్రహ్మోత్సవములు ౫” (తిరునాళ్ళు) సంవత్స 
రమున కొక పర్యాయము నిర్ణ తమానములో శీ, 5, 1, 8 రోజులు 
దీక్లగ ఆ యా దేవాలయములకు సంబంధించిన ఆగమ పద్ధతులలో 
జరుపబడును. ఈ (బహ్మ్మోత్సవములందు, ఇతర ముఖ్య పర్వదినముల 
యందు ఉత్సవవి[గహములను సనుస్తాలంకారములతో వాహనముల 
మోద వేంచేపు చేస్తి [గామములలో ఊరేగించెదరు. ఈ తిరునాళ్ళ 
సమయములో (గామములోని |పజలు చాలా ఆనందోత్సాహములతో 
గడపెదరు. చుట్టుపక్కల (గామముల లోని (పజలు గూడా 
ఈ నమయములలో. చాలా సంతోషముతో గడ పెదరు. ఈ తిరునాళ్ల 
కాలమున సమస్తాలంకారములు చేసిన భగవంతునికి గరుడసేవ, హను 


28 దేవాలయమనులు-తత త్వ వేత్త లు 


మంతసేవు శేషవావానసేవ, పొన్నమానుసేవ, ఏకాంత సేవ్య వసంత 
సేవ, తెప్పసేవ మొదలగు సేవలు ఎంతో వైభవముగా . జరిపెదరు. 
తిరునాళ్లు చివరిరోజున రథోత్సవము చాలా గొప్పగా చేసెదరు. 
“రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే * _ రథముమిద వేం 
చేసియున్న స్వామిని దర్శించిన వారికి తిరిగి జన్మలేదని శాస్త్రములు 
చెప్పుచున్నవి. అన్ని ఉత్సవములకన్న రథోత్సవము అత్యంత |పధా . 
నమై యున్నది. మిగిలిన అన్ని ఉత్సవములకన్న రథోత్సవ నమయ 
మందు సమస్త |పజలు తమ నిత్యకృత్యములు త్వరగా పూర్తిజీసుకొని 
రథోత్సవ సమయములో అమితోత్సాహముతో పాల్గొనెదరు. ఈ 
స్వామివారి రథమును అతి పవ్మితముగ నెంచి |పతివారు తరతమ 
భేదములు లేక లాగెదరు. కన్నులపండువుగ నుండెడి ఈ ఉత్సవము 
సంవత్సరమున కొక పర్యాయము వచ్చుటచే చాలా |పాముఖ్యము 
వహించియున్న ది.. 


ఉత్సవము క 

“ఉత్సూతే హర్షం ఇతి ఉత్సవః” _ అనందమును అధికముగా 
ఇచ్చునది అని అర్థము. ఉత్సవముల వైభవములు యూ రకుల్‌ 
న కలిగించును, 


దేవాలయములలో ఉత్సవములు రెండు కారణములచే జరుగు 
చుండును, 


l. bused ఏ రూపములో ఎందువల్ల నవతరించునో 
"దాని సృరణకి రకం ' | 


టం కనీసము ఈ తిరునాళ్ల సమయములోనై నా భగవంతుని 
దర్శించుకొనుటకు వీలుగా నుండునని ఏర్పాటు సియుందురు. 
ఈ విధమైన వారు చాలామంది యుందురు, 'అందుచేత నమస్త జను 
లకు భగవద్దర్శనమునకు అవకాశము గలుగును, ఈ లక్ష్యముతోనే 


దేవాలయములు (దివ్యస్థలములు) 27 


భగవంతుని ఊరేగింపులు, ఉత్సవములు జరుగుచుండును. మన 
మతములో భగవద్భక్తికి సాధనము లెన్నియో కలవు. భగవదారాధన 
గూడా ఎన్నియో విధముల చేయవచ్చును. నిత్యము భగవంతుని 
పూజించలేని వూజాసాధనములు ఇళ్ల లో లేని [గామవాసు లందరిని 
సమావేశపరచి, వారందరికి భగవదారాధనకు అవకాశము కలిగించు 
టకే దేవాలయములలో పూజలు ఏర్పాటు గావింపబడినవి. 


4. అర్చన. అర్చకంలం 


దేవాలయములను నిర్మించి స్వామిని (పతిష్టించిన తరువాత, 
స్వామివారిని అర్చింఛుటకు పూజించుటకు, అనాదినుండియు, కొన్ని 
"సం్మపదాయములు గల వారిని భగవదర్శ్సకులుగా నియమించిరి, ఈ 
అర్చనావిధానము వీ పద్ధతిలో ఎట్టు జరుపవలయునో, వారి విధులు 
ఎవ్వియో, మొదశకైన వివరములు ఈ |పకరణములో తెలును 
కొందము. 

అర్బ్చకస్య తపోయోగాత్‌ అర్చనస్యాతిశాయనాత్‌, 

బింబానామాభిరూప్యాచ్చ (తిభిస్పాన్నిధ్యముచ్యతే. 
అర్చకుని తపోనిష్టవల్లను, అర్బనముయొక్క విశిష్టతవల్ల ను, మూర్తి 
యొక్క సౌందర్యము వల్లను, విగహమునందు [పతిమయందు 
భగవత్సాన్నిధ్యము గలుగు చున్నది. 'భగవచ్చాస్ర్రముల యందు. 
పై విధముగా చెప్పుబడి యున్నది. 


యాజకా ఏవ మద్భక్తాః మచ్చరీరం హి యాజకాః, 

యే జనాస్త్రాన్‌ వినిందంతి భవంతి మమ నిందకాః, 
యాజకు లనగా అర్చకులు, అనగా భగవంతుని పూజించువారు. 
నన్ను పూజించు వారే నా భక్తులు. “యజ” ధాతువునకు దేవుని 
పూజయేగదా మొదటి అర్ధము. భగవదర్చకులను ఎవరు నిందించెదరో 
వారు నన్ను నిందించినవా రగుచున్నారనియు, అర్చకులు నా శరీర 
భాగమనియు భగవద్వాక్యము. 


“అర్బకస్తు హరిస్సాక్షాత్‌ చరరూపీ న సంశయో * విష్ణ్వ 
ర్పకో విష్ణుసదృశణి, “నావిష్ణు ర్విష్ణు మర్చయేత్‌ *, “నారుద్రో రుద 
మర్చయేత్‌ * ఇత్యాది (ప్రమాణ వచనములను బట్టి భగవదాలయ 
నిర్మాణానంతరము, భగవదర్చకుల స్థానము అత్యంత పవితమై, 
ప్రధానమై యున్నదనుటలో అతిశయోక్తి లేదు, 


అర్చన-అర్చకులు 29 

అర్బక[పభావము చాలా గొప్పదై యున్నట్లు పై వాక్యముల 
వల్ల స్పష్టముగా దెలియుచున్నది. దైవసంబంధమైన స్థానములలో 
అర్చక స్థానము తరువాతనే ఇతర స్థానములు [పాముఖ్యముగల వై 
యున్నవి, భగవంతునికి నంబంధించి నిత్యము సరిపెడి దైవ 
కార్యములలో, ఏ మ్మాతము లోపమున్నను దేశానికి, |గామములకు 
అరిష్టములు సంభవించు నని శాస్త్రములు చెప్పుచున్నవి. భగవంతుని 
తరువాత దేశములో నమస్త మానవ కల్యాణము కొరకు దేశము 
యొక్క శాంత కొరక్కు మానవులందరి పక్షమున (పతినిధియై, 
భగవంతునికి చేయు అర్చనలో ఏ కళంకము లేకుండ, నిస్స్వా ్యర్థము ల్‌ 
పక్షపాతము లీని విశాలబుద్ధితో, సద్భక్తి తో భగవంతుని సేవించి 
తాను తరించి, [పజలందరిని రంపజేయు వృత్తులలో, అర్చనావృశ్తి 
అనాదినుండియు పాముఖ్యము వహించియున్నది. 


వీరు నిత్యము |పాతఃకాలమున లేచి, 'కాలకృత్యములు నెర. 
వేర్చుకొని, స్నాన మాచరించి, . పరిశుభమైన వస్త్రములు ధరించి, . 
ఎవరి మతానుసారము వారు పుం[|డమును (బొట్టు) ధరించి, దేవా 
లయమునకు బోయి, దేవాలయమునందు గల, + మాలిన్య[దవ్య 
ములను బయట పారబోయవలెను. తీర్ణపాతలు శుద్ధిచేసి, తీర్థము 
నుంచుకొని దీపొరాధనచేసి, తులసి, వు పుష్పములు, మొదలైన ' పూజా 
(దవ్యములతో స్వామివారికి అర్చన చేయుదురు, తరువాత స్వామి! 
వారికి అన్నము, పెరుగు నెయ్యి, వలయు పదార్థములు, నివేదన 
గావించుదురు. సాయంనమయమునందు స్వామివారికి దీపారాధన 
చేసి, అవసనరని వేదన సమర్పించుదురు. స్వామి వారికి శాస్త్రములలో 
చెప్పబడిన రీతిగ నిత్యకర్తవ్యములను చేయుట అర్చకుల |పధాన 
ధర్మమై యున్నది. 

“రాజ రాష్ట్ర [గామ యజమానాచార్యార్చక పాచకపరిచా 
ర్గకాభివృద్ద్యర్థం; అస్మిఖ్లా9మే స్థితానాం, పజానాం, |బాహ్మణాది 


30 దేవాలయములు-తత్త వ్రవేత్తలు 
నర్వవర్ణానాం నర్వేషౌం భక్త జనానాం చ వ్యాధి చోర దుర్భిక్షానా 
వృష్టిరాజబాధాది. సర్వోప్మ దవశాంత్యర్థం నమస్త నన్మంగళా 
వాప్త్యర్థం” అర్చకులు దేవాలయములలో నిత్యము సమస్త (ప్రజలు 
యోగక్షేమములు గలిగియుండు నట్టుగను, వ్యాధులు రాకుండ. 
దొంగల భయము నుండి, శ్మతువుల దండయ్యాతల నుండి, అగ్ని 
క్షామాది సంకటములనుండి (పజలను కాపాడవలసినదిగను కోరుచు 
అందరి పక్షమున (పతినిధులుగ వారే స్వామివారి చరణముల కడ 
మం(తవుష్పములను సమర్పించెదరు. , పె విధముగ అర్చకులు 
దేవాలయములలో నిత్యవూజలు సల్పుచున్నారు. ' 


వీరు ఇతర వృత్తులు పాటింపక పజాపక్షమున అర్చనాది 
విధులను స్య్మకమముగా నిర్వర్హించుటకేే, అనాదినుండియు దాతలు 
మాన్యము లిచ్చి వలయు సౌకర్యములు గల్పించి వీరిని పోషించిరి. 


చతుర్విధా. భజంతే మాం జనాః సుకృతినో ఒర్జున, 

ఆరో జిజ్ఞాసురర్థార్థ జ్ఞానీ చ భరతర్షభ, భంగీ.7_16 
అపదయందున్న పాడు, భగవంతుని తెలుసుకొన గోరువాడు, ధనము 
నభిలషించువాడ్డు ఆత్మజ్ఞానము గలిగినవాడు అను నీ నాలుగు 
విధములైన వుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు. ఆత్మ 
జ్ఞానముగలిగి (పతిఫలా పేక్ష లేని భక్తులు చాలా అరుదు. ముఖ్యముగా 
భగవానుడు చెప్పినట్టు, భగవంతుని సేవించేవారిలో, ఆపదయం 
.దున్న వారే చాలామంది గలరు. . 

అర్బకులస్థానము తరువాత పరిచారకుల నిత్యవిధులు వారు 
దేవాలయములో చేయవలసిన ముఖ్యకర్తవ్యములు తెలుసు కొనుట 
ముఖ్యమై యున్నది. 


పాచకులు; 


అర్చక స్థానము తరువాత స్వామివారి వై వేద్యమునకు నంబం 
ధించిన |పసాదములు చేయువారు చాలా ముఖ్యులు, "వీరు నిత్యము 


అర్బన_అర్చకులు ల 
పరిశుభముగా స్నానమాచరించి ఉతికి ఆర వేసిన వస్త్రములు ధరించి 
[పసాదములు చేయు ప్మాతలను మలినము లేకుండా తోముకొని 
ఆ ప్యాతలలో స్వామివారికి నివేదనము చేయు (ప్రసాదములు 
అన్నము మొదలైన పదార్థములు వండి తయారుచేసి సకాలములో . 
అర్చకులకు ఆ |పసాదములు అందజేసిన తరువాతనే అర్చకులు 
స్వామివారికి (పసాదములు నివేదనము చేయుదురు. ఈ |పసాదము 
లను దేవాలయములకు సంబంధించినవారు మా తమే తీసుకొందురు. 
భక్తులకు ఇచ్చే (పసాదములు గూడా స్వామివారికి నివేదనము 
చేసిన తరువాత 'భక్ష జనుల కా (పసాదములు ఇచ్చెదరు. 


అచార్యన్థానము : 

వీరు ముఖ్యముగ భగవదాలయములలో నిర్జీ త సమయము 
లలో స్వామివారికి సంబంధించిన న్ముపభాత పఠనము, వేదమంత 
ములు, భక్తి కి సంబంధించిన |పబంధములు విధిగా పఠించెదరు. 
పురాణములు చెప్పుట, భక్ష జనులకు భకి వ. గావించుటయే 
వీరి ముఖ్నకర్తవ్యము. 


పరిచారకులు ; 

వీరిలో అనేక వృత్తులకు సంబంధించిన వారందరు స్వామి 
వారికి పుష్పమాలలు తయారు చేయువారు, భజంతీలు (వాద్య 
, ములు వాయించువారుు, ఉత్సవ సమయములందు భగవంతుని 
" వాహనములు మోయువారు ఆ సమయము లందు దీపములు (కాగ 
డాలు పట్టువారు, దేవాలయప్రాంగణము పరిశ్నుభము చేయువారు, ' 
స్వామివారికి |పసాదములు వండు పాతలు శుభము చేయువారు, 
ఇంకా తదితరులు చాలామంది గలరు. వీరు సకాలములో ఎవరు 
చేయవలనిన కార్యములు వారు సరిగా నిర్వర్తిం ంచుటయే వీరి ముఖ్య 
ధర్మమై యున్నది. 


ర్‌. అర్చకులం _ సం పదాయవంంలం 


అనాది నుండియు విష్టా వ్రలయములలో “వైఖానస”, “పాంచ 
రాత” సంపదాయముల ననుసరించియు, శివాలయములలో 
'“అదిశైవుల” సంపదాయ పద్ధతి | ననుసరించియు స్వామివారికీ 
అర్చనాపద్దతులు జరుపబడుచున్నవి. ఈ సాం[పదాయిక విషయములు 
ఈ [పకరణము నందు దెలుప బడుచున్న వి. 


విశిషాడ ప్రతమతము వె ఖానసులు 
(ye యో 
లోకము నుద్ధరించుటకై పలుమతములు [పముఖులచే పస్తా 
వించబడి యున్న వి. అనేకములై న చిల్లరమతములు కాల [పవావా 
గర్భములో గలసిపోయినను విశిమ్టాద్వెతమతము అ|గస్థానమున నిలచి 
యున్నదనుటలో నతిశయోకి లేదు. జీవాత్మ న్‌ పరమాత్మ - సంబం 
ధమును గురించి చక్కగా పరిశీలనము గావించి సకల మానవాళికి 
శ్రీ మహావిష్ణువే ఉపాస్యదైవముగా విళిషాదె (త మెన్నడో నిర్వచించి 
9 a PATE) ని 
నిరూపించినది. 


1. పరమాత్మ వేరు. జీవాత్మ వేరు; జివాత్మ పరమాత్మ యగు 
విష్ణువును భక్తిపపత్తులతో నర్చించి మోక్షమును బడయవచ్చు 
ననియు 2, జీవుడు _ (పకృతి _ ఈశ్వరుడు -అను తత్వములు 
మూడున్నూ నిత్యసత్యము లనియును, విశిష్టాద్వైతము విశదీకరించు 
చున్నది. 

“ విశిష్టాద్వైత సిద్ధాంత గురోరస్మద్గురోర్మతమ్‌ " 

“విశిష్టాద్వైతవాదీ చ విఖనా (బహ్మవిత్తమః” 

" విశిష్టాదై వ్రతముత్చన్నం విఖనాదై ్యర్మహర్షి భి8 కి 

" విశిష్టాదై వశ సిద్దాంత మూలభూతాయ మంగళమ్‌ * 


అర కులు-సేం పదాయములు ” లికి. 


ఈ మొదలగు [సమాణవచనముల. ననుసరించి యీ విశిష్టాద్వెత 
నీద్ధాంతములను |పుపథమమున _ నర్వజగదా ధారభూతుడై న శ్రీ 
మహావిష్ణువు యొక్క దివ్యాంశముతో నవతరించిన శ్రీవిఖనో 
మునీం| దులు (పబోధించినట్లు తెలియు చున్నది. 

ఈ పరమపవిత తాత్త్వికవాదమును బహుళ వ్యాప్పికి దెచ్చిన 
పూజ్యులు భృగు, మరీచి, అ|తి, కశ్యపులు అను మహార్థులు, వీరు 
శ్రీవిఖనోముని చరణసరోజముల సన్నిధిలో విశిష్టాదె వ్రత పావనతత్త్వ 
మును |గపొంచినవారై తమచే చెప్పబడిన సంహితలలో బాగుగా 
వివరీంచి తరువాత కాలమున వచ్చెడి సాధకు లందరును 'తరించుట[కై 
మంచి బాటను చూపించిరి. భగవన్మానస పుత్తులగు భృగ్వాది 
మహర్దులచే [పవర్తింప చేయబడి యున్నందున ఈ విశిష్టాద్వైత 
సిద్ధాంతము అనాదికాలము నుండియు నున్నట్లు దెలియు చున్నది. 

వేద వేదాంతసమ్మతమై మహర్షి గణ ప్రకాళితమై విరాజిల్డు 
చున్న ఈ విశిష్టాద్వెత సిద్ధాంతము, |ప్రాచీనులైన శ్రీ వైఖానస వైష్ణ 
వుల చేతను, శ్రీపాంచరా త వైష్ణవుల చేతను పూజ్యులు, మవాభక్తు 
లైన ఆళ్వారుల చేతను, శ్రీ వైష్ణవాచార్యుల చేతను ఆచరింపబడుచు 
[పబోధింప బడుచున్నది. 


వై ఖొనసులు = వోరి వృత్తాంతము 
ఏ కాలము నుండి ఈ శాఖీయులు మన దేశములో నేయే 
[ప్రాంతము లందున్నారు? వీరి వృత్తి. మతము _ ఆచారవ్యవహార 
ములు ఏ యే సంపదాయముల ననుసరించియున్నవి? మొదలగు 
విషయములు ఏ కొద్దిమంది ' పండితులకో తప్ప చాలామందికి 
తెలియదు. 
విఖనోముని శ్రీమస్నారాయణోపదేశమును బొంది మానుష 
దైవిక కర్మలను బోధించు శ్రీస్యూతమును, శ్రీశాస్ర్రమును, లోకాను 
దేవా శె 


34 దేవాలయములు-తత్స్వ వేత్తలు 


(గవాకాంక్షతో నన్ముగహించిరి. వైఖానస కల్చ్పస్యూతమునకు శ్రీసూక్త 
మనియు, వైఖానన భగవచ్చాస్త్రమునకు శ్రీశాస్త్రమనియు నామాం 
తరములు. ఈ స్మూతళశాస్త్రములకు కర్త విఖనోముని కాగా, తత్స 
వర్తకులు భృగు మరీచ్య(తి కశ్యప మహర్షులు. వైఖాననము పరమ 
వైదికమని *శౌతం వైఖానసం (పోక్తం* అను పద్మపురాణ వచనము 
వలన దెలియుచున్నది. వైఖాననమందలి కర్మకలాపమునందు విఖనో 
ముని వేదమంతములనే ఉపయోగించుకొన్నాడు. వేదముల నాధా 
రముగా జేసుకొనియే వైఖాననము చెప్పబడియున్నది. 


శ్రీ విఖనోముని యావిర్భావము 

శ్రీమన్నారాయణుడు అర్వా వతారుడుగ నవతరింపబోవు సమ 
యమున తన అర్వనావిధానము నెజుకపరచి (పజలను తరింపజేయు 
నిమిత్తము అనన్యచింతతోను అత్యంత భక్షి శద్ధలతోను సర్వజగల్‌ 
[శేయస్సుకొరకు తనను అర్బీంచుటకు విశిష్ట శక్తి సంపన్ను డై నయొక 
మహామునిని సృజింపుమని (బ్రహ్మ డేవున కాజ్జాపించెను. (బవ్మా ఆ 
కార్యసాధనను గూర్చి ఆలోచనాపరుడై యుండగా పరమాత్మ ఆతని 
యం దంతర్భూతుడై అట్టి మహామునిని తానే సృజింపదలచి వేదాంత 
తత్త మామాంనాఖనన మొనర్చను. తత్భలితముగనే మహాశక్తి 
నంపన్ను డైన ఒక మహాముని అవతరించి భగవంతుని యెదుట 
(1పాంజలియై నిలిచెను. 


పిమ్మట 'వేదవేదాంతముల యందలి సారము మూర్తీభ 
వించెనో యన శంఖచ్యకములుు కిరీటము ఊర్ల ర్థ్వపుండ్రములు, 
పద్మాక్షమాలికలు, దండ కమ౦ండలులు, జటాచ్భటలును గలిగి, శుద్ధ 
సత్త ఏమయుండును, సర్వలో కేశ్వరార్చితుడునై విఖనసుడు రెండవ 


మహావిష్ణువో యన నొప్పుచుండెను. ఈ మవానీయుడే శ్రీనుహావిష్ణు 
మాననపుత్తుడు. 


అర్బకులు-సం[వదాయములు . జ. 


స్వాయంభువమనోః కాలే. యుగాదౌ వర్ల వత్స రే? 
శవణే శ్రావణే మాసి పూర్ణిమా సోమవాసరే, 

- సింహలగ్నేన సంయుక్తే విఖనాః [పాప నైమిశమ్‌. 
.విఖనోముని స్వాయంభువ మనువు కాలమందు మొదటి యుగము -. 
(కృతయుగము శుక్ష సంవత్సర శావణఫహూర్ణి మ సోమవారమునాడు 
(శవణానక్ష్యతము నందు నింహలగ్నములో నైమిళారణ్యమును వశే 
శించెను. | - 


శ్రీమహావిష్ణువు వేదోళ్త విధానముగా నారాధించు పద్ధతులను 
బోధించి ఏకాయనీయ, యజుళ్ళాఖానుసారముగ నొక సూ తమును 
రేచింపుమనియు అది వైఖానసనూ తమను పేర, జగద్విఖ్యాతము 
కాగల దనియు భృగు, అతి, కశ్యప, మరీచి మహర్డులు నలుగురు 
నీకు ముఖ్యశిష్యు లయ్యెదరనియు, విఖనోమునీం[దున కానతిచ్చెను. 
భగవంతుడే విఖనసుడని నామకరణ మొనర్చి దైవిక, మానుషికము 
గు కర్మలను విశదీకరించుచు, సమస్తములగు వేదళాస్త్రములను, 
స్వయముగా నుపదేశించెను. విఖనసుడు భగవంతుని యాజ్ఞాను 
సారముగ $2 విభాగములుగల కల్చ్పనూ[తమును, ఒకటిన్నర కోటి 
(పమాణముగల భగవచ్చాస్ర్రమును రచించెను. విఖనసమహాముని, 
తాను శారీరక, దైవిక, కర్మకలాపమునందు చెప్పిన మం[తములను 
వేదరాశీనుండి సంగహించిరి. 


బుషికి.మునికిగల భేదమిట్లు చెప్పబడుచున్నది- 

బుషి : “సాంగచతుర్వేదతపోయోగా దృషిః” _ షడంగసహి 
తముగ చతుర్వేదముల నధ్యయనమొనర్చి తపన్సంపన్నుడగు వాడు 
బుషి. , 

ముని: “నారాయణపరాయణో నిర్ద్వంద్వో మునిళో_ నారా 
యణ పరాయజుడై ద్వంద్వాతీతుడగు వాడు ముని, 


వటి. కర్మ : ' దేవాలయములు-తత్స్వ వేత్తలు 
ధ్వంద్వాతీతు డనగా సుఖదుఃఖములు, కలిమిలేములు, శీతోష్ట 
ములు మొదలగు వాటిని పొటింపని వాడు, 


“విఖన” న్సనగా విషువునకునుు (బహ్మకును అర్థ ముండి 
యున్నట్లు దెలియుచున్నది. 


వ oa ఇ జ a» 
విఖనా ఇతి వై విష్ణు స్తజ్ఞా వైఖానసా స్మృతాః 


1. “వైఖానస్సామగాయన” _ ఈ మొదలగు |పమాణ 
ములవలన విఖనసుడని, విష్ణువునకు పేరున్న టుల దెలియుచున్నది. 


ద “విఖనసార్థితో విశ్వగుప్తయే * అను భాగవత [ప్రమాణము 
ననుసరించి, (బహ్మకును విఖనసుడని సేరున్నటుల దెలియుచున్నది. 


| విఖనసముని ముఖ్యశిష్యులైన భృగు, మరీచి. అతి, కశ్యపులు 
నాలుగులక్షల |గంథము అధికారసంహిత్క త౫తకాండము లను 
పేర్ణతో (వాసియుండిరి. ఈ |గంథములు దేవాలయనిర్మాణ పతి 
ష్టార్చనోత్సవములకు సంబంధించిన అనేక ముఖ్యవిషయములను 
తఆలియపరచుచు అధ్యాత్మిక పుర్‌ భివృద్ధికి ఎంతగనో దోహదమొనర్చు 
చున్నవి. 


విఖనసముని చెప్పిన ' నూతమునందు గల నిషేకము మొద 
బగు సంస్తారములచే నంస్కరింపబడి, వైఖానన నూ[తానుసారమును 
చరిత... క్రియా జ్ఞ జాన యోగవిశిష్టమును నగు వైఖానస భగవ'చ్భాస్ర్రము 
నందు జెప్పబడినే విధముగ, స్వార్థ-పరార్థము నుల ౫లందు(స్వగృవాములందు 
ఆలయములందు) త్రీమన్నా రాయణు నర్చించుట కధికారము గల 
వెష్టవ బాహ్మణులు వై వెఖానసు లని పిలువబడుచున్నారు. వైఖానస 
సూూకానుష్టా తలు గనుక వైఖానను లనబడుభున్నారు. 


_*విఖనసమునినా (ప్రోక్త ఇ సూూతమధికృత్య తన్మార్జాను 
సారిజో వైఖానసాఃో అని, వైఖాననశబ్దము పండితులచే నిర్వచింపబడీ 


అర్చకులు.నం[పదాయములు En 
యున్నది. నర్వదేవతలలో విష్ణుదేవుని బరదైవతముగ నుపాసించుట 
వలన వైష్తవులై యున్నారు. “విషు రేవతా యేషాం తే వెషవాఃి 
అని వైష్ణవ శబ్ద నిర్వచనము, ఎవరికి విష్ణువు పరదైవతమో వారు 
వైష్ణవులు, విష్ణువునందు సర్వభారమును సమర్పించి, సర్వకాల సర్వా 
వస్థల యందును తనను గాపాడు వాడు - నర్వేశ్వరుడగు విష్ణువు 
ఒక్కడే యని నమ్మియుండు వాడు వైషవుడు. 

శ ఉగ ల 

వైఖానస న్మూతమునందు విష్ణుపారమ్యము, విష్ణ్వారాధనము 
జెప్పబడి యున్నది. ఈ స్మూతమునందు ఆదిమధ్యాంతములందు 
విష్ణువు కీర్తి ౦పబడీ యున్నందున సకల es నుత్తమ 
మైనదనియు, వెష్ట ష్టవమైన దనియు 


“ యత్ఫూ[ తాంతమథ్యే తు గియకతే విష్ణురవ్యయం: 
ఏతవి వె షవం సూతం సర్వస్మ్యూతోత మం హి తక్‌.” 
6 రాజె జాలి 
అను పమాణములను బట్టి తెలియుచున్నది. 


"అద్యత్వా భరమ తాణాం వై ప వేత్యోన్న చు దై 
మయానువర్తితం తద్వత్శశ్యపా| తిమరీచిభిః. ” 
అను భృగుమహర్షి వచనము ననుసంంచి అన్ని స్మూతములలొ 
మొదటిదియు, విష్ణుపరమైనదియు నగు వైఖానసన్మూతమందు చెప్ప 
బడిన సంస్కారములచే సంస్క రింపబడు చున్న వైఖాననులు_సహాజ 
వైష్ణవులు; జన్మ వైష్ట వులు నై యున్నా చుం 
వైఖానసులకు ఆగర్భవైష్ణవులను వ్యవహారము కలదు. 
“అహమేవ గురు స్తే షాం గర్భవై ష్టవజన్మనామ్‌” 
('శ్రీనివాసదీక్షతీయము) గర్భవైష్ణవులగు వైఖానసులకు నేనే గురువు 
నసి భగవద్యాక్యము. 


ఖు దేవాలయములు-తత్త్యవే త్రలు 


. గర్భవైష్ణవు లనగా : . తల్లి ల్లికడువున నున్నవుడే ఎసిమీదవ నెల 
యందు, వైఖానససూతమందుశ్రీ వైష్ణవత్వ నిద్ధికై చెప్పబడిన విష్ణుబలి 
'యను నంస్కారముచే 'సంన్కరింపబడి వైష్ణవత్వోమును పొందినారు. 


అష్టమ మానమునందు శుభదినమున వైదికములు_ విష్ణుదేవ 
కాకములునగు మం[తములతో విష్ణ్వారాధన పూర్వకముగా పయ 
సమున్సు అగ్నియందు హోమము జేసి వోమశేష పాయసమును, 
శంఖచ| కము లచే నంకిత మొనర్చి, యా పొాయసమును అష్టమమాన 
గర్భవతియగు స్రీచే ప్రాశనము చేయించెదరు. ఈ పాయన ప్రాశనము 
వలన గర్భస్థజీవునకు శ్రీ వైష్టవత్వము సిద్ధించుచున్న దని త్రీవైఖానన 
'నంపదాయజ్ఞుల దివ్య సిద్దాంతము. వైఖానీసులు తత త ఇత్రయవాదులు 
అనగా విశిష్ట్రాద్వెతమతస్థులు. ఈ వైభానన కల్పసూ[తము విళిష్టా 
ద్వైతులకు (గాహ్యమైన' $6 గ్రైదండసన్నా స * విధిని జెప్పినది. భగవ 
 [రామానుజులవారు తమ ఆపస స్పంబసూతములో (తిదండసన్న్యాస 
విధానములేదు గనుక “అనుక కృమన్యతో గ్రాహ్యం” అను | పమాణము 
_ ననునరించి వైఖానససూ తోక రీతిగ (తిదండసన్నా్యాసమును స్వీకరించి 
రని సర్మపదాయజ్ఞులు చెప్పుచున్నారు. |తిదండసన్నా్యనము తీసుకొన 
దలచినవారలకు చెళాంరసా [రు ఆధారమని తెలియుచున్నది. 


త్రిదండపన్నా న మనగా _ 


చిత్‌ _ జీవుడు అచిత్‌_ పకృతి, ఈశ్వరుడు అనెడి తత్త్య|తయ 
మును పర్మబహ్మయందలి భాగము లనియు, వాస్త వమునకు మూడు 
భాగములు సైత మొకే యొక తత్త్వమును వెల్ల డించుననియు, చిద 
చిద్విళిష్ట (బ్రహ్మ న్వరూపమే జగత్కారణ మనియు 1తిదండ ధారణము 
నందు తతత మగుచుండును. 


|తిదండనన్నా్యాన స్వీకారరీతి వై వెఖానసేతర సూ[తములయం 
దెచ్చట గూడ (పస్తావింపబడీ యుండలేదు. 


అర్బకులు-సం్యపదాయములు జ 
మూడు వెదురు కజ్జలను కలిపి కట్టిన దండమును కామాయ 
వస్త్రముచే నలంకరించి, దండధారణ శాస్త్రవిధి ననుసరించి ధరిం 
చుటయే |తిదండభారణ మనబడును. డీనినే (తిదండసన్నా్యాన 
మందురు. చాన పస్థా| శమమును దీసికొనవలసినదిగా కల్సనస్యూత ' 
కారు లందరు చెప్పినారు. కాని తదా శ్రమస్వీకారపద్ధతిని చెప్పియుండ 
లేదు. ఆ యా[శమమును దీసికొనవలసీన విధానమును ఆ య్మాశమ ' 
ధర్మములను వైభానసన్నూతము పరిపూర్ణముగ జెప్పినది. 
ఆపస్తంబ బోభాయనాశ్వలాయన కాత్యాయనాది స్యూత 
ములవారు తమ తమ సూతములందు లేని విషయమును, ఇతర 
సూ్మూతములనుండి [గహించవలయు నని నిర్హ రయింపబడియున్నందున 
ఆపస్తంబాదు లందరును, వైఖానస సూ తము ననునరించి వాన : 
|పస్థాశ్రమమును దిసికొనవలసియున్నది. ఇతర సూ తములవారు 
వాన్మపస్టాాశమ స్వీకార విషయమై ఈ వైఖానన సూ[తము ననుస 
రించుచున్న ౦దువలన వాన్కప్రస్థులగు వీరందరు, వైఖానస శబ్దముతో 
వ్యవహరింప బడుచున్నారు. వాన్యపస్థులకు వైఖానన సూ తాను 
సరణముబట్టియే వైఖానసు లను నామాంతర మేర్చడియున్నది. 


శ్రీరామచం[దమూర్తి వనవాసమును జేయు సమయమున 
విఖనస మహామునిచే చెప్పబడిన వాన్నపస్థ్యాశమ ధర్మము ననున. 
రించెనని_ 

1. రామాయణము నందలి అయోధ్యాకాండమునం దిట్లు 
గలదు. 

“త్రత్రో వై ఖానసం మార్గ మాస్థిత స్సహ లక్ష్మణః” 

“విఖనసా పోక్సం వైఖానసం మార్గం వాన్మపన్థ ధర్మం” 

2. పరాశరస్మృతి వ్యాఖ్యానములో మాధవాచార్యులు(విద్యా 
రణ్యస్వామి) ఇట్లు. వాసిరి_ 


40 - దేవాలయములు-తత్త్వ వేత్తలు 

. తాదృశోఒరణ్యం గత్వా వై భానన స్యూతోర్తృమార్గిణాగ్ని 

మదధ్యాత్‌ ” 

కి. “వాన్మపస్థః వైఖానన శాస్త్రనముదాచారః* అని బోధా. 

యనన్నూతము. వాన్మపన్ధుడు వైఖానసశానస్త్రము ననుసరించి అ్మశమ 

ధర్మములను ఆచరించవలెను. ఇ్తే అపస్తంబమహరర్షి మొదలగు కల్ప 
నూ్యూతకారు లందరు చెప్పిరి. 


శీ * వైఖాననమతే స్థితః "మనుస్మృతి ” 

mM వ్రైఖానసః..వాన।| పస్థః ? తద్ధర్మ 1పతిపాదక . శాస్త్రదర నే 
స్థితః; తేనైతదుక్తం అన్యదపి వైఖానసశాస్త్రోక్తం, ధర్మమనుతిష్టైత్‌ ౫ 
అని కుల్లూక భట్టు వ్యాఖ్యానము. 
“* విఖనసాపోకం సూత్రం వైఖానసమతమ్‌. తత్ర హి వాన 
(పస్థధర్మన్య పూర్ణ ఉపదేశజ అని న్మృతిముకా ఫలమను ధర్మశాస్త్రము 
నందు వైద్యనాథదీకి తులు ఇట్లు వ్యాఖ్యానించిరి. 


ఇక్లు గౌతముడు, యాజ్ఞవల్క్యుడు 3 ముదలగు స్మ ఖతి కర 
లందరు శెప్పియుండిరి. 


వావవస్థా శమధర్మము . 

వాన్యపస్థాశమమును దీనికొనదలచిన వ్యక్తి [బ్రహ్మచర్యము 
నవలంబించి భార్యతో గాని, భార్య లేక గాని అడవులలోనికి బోయి 
పర్వత నదీతీరములలో ' నొక పర్ణ శాలను నిర్మించుకొని వైఖానన 
శాస్త్రమునందలి విధానానుసారముగ అగ్ని కార్యమును నిర్వహించుచు 
శ్రీమన్నారాయణుని ధ్యానించుచు తపోధనుడై యుండవలెను. వాన 
(పస్థాశమమును స్వీకరించిన వారు ఉప్పు కారము, పులుసు, తీపి 
మొదలగు పదార్థముల త్యజించవలెను. అడవులలోదొరకు ఫలములు, 
దుంపలు మొదలగు వాటిని మ్మాతమే ,భుజించవలెను. అతిథి అభ్యా 


అర్బకులు-సం్యవదాయములు : 4 


గతులను పూజించవలెను. నేలపై దర్భలు పరచుకొని పరుండవ లెను 
భార్య ఉపచారములు మా్యతమే చేయవలెను. 


వెఖానసులను గురించి |[పముఖులగు పండితులు _వాసిన 
వ్యానముల నిచట నుదాహరించు చున్నాము. 


(బహ్మాత్రీ శతావధాని చెళ్త పిళ్ల 'వేంకటశాస్ర్రగారు 19_5_1948 
ఆంధ వారవ్యతిక యందు “ వైఖానసులూ_ వైష్ణవులూ ౫” అను 
శీర్షికతో నొకవ్యాసమును (వాసియున్నారు. ఆ వ్యానమును పూర్తిగా 
జూడగోరు వా రా ష్మతికను గాని “కథలు _ గాథలు” అను పుస్తక 
భాగములను గాని జూడగోరు చున్నాను. అందులోని కొన్ని భాగ 
ముల నీ దిగువ [వాయు చున్నాను. 


పటుట వెష్టవులకు రామానుజులు గురువులు. వైఖానసులకు 
గురుపీఠమంటూ లేనే లేదు. వారు స్వయంగురువులు. విఖనస్సు అనే 
-ఖ్రుషినూత్రాన్ని బట్టి వీరు [శౌత సారాది కర్శకలాపాన్ని నిర్వరి ంచు 

౬7 లు ep 
కుంటారు. వైష్ణవులు స్మార్తులతో బాటు వైడికకర్మలు ఆపస్తంబాది 
న్యూతాలను బట్టి నిర్వర్శించుకో వడమే గాని వైఖానసుల మాదిరిగా 
స్పెషలు సూ తమంటూ లేదు, వైఖానసం రామానుజీయ వైష్తవమతం 
కంకొ చాలా [1పాచీనము; ఎంత పాదీనమో తెలిసిన వారు లేరు. 


స వారికీ వీరికీ కలయిక. లేదు. వీరు విఖనససూత 
పకారం (విష్ణువును) పూజిస్తారు. వారు పాంచరాాతాగమాన్ని బట్టి 
(విష్ణువును) పూజిస్తారు. వైఖానసులకు తప్త చక్రాంకనం లేదు. కాని 
ఒక విధమైన అంకనం వుంది. దాన్ని వారు గర్భచకాంకన మని 
వ్యవహరిస్తారు. * శ్రీనివాస స్మృతి” అనే ధర్మశాస్త్రం (పత్యేకించి 
వుంది. దానిలో ** అహమేవ గురుస్తేషాం గర్భ వైష్ణవజన్మనామ్‌ ౩ అని 
భగవంతుడు చెప్పినట్టు వుంది. నా విద్యార్థిదశలో ఆ [గంథం నేను 
తాళప|తాలలో నున్నది చదివియున్నాను. వై శ్లోకాన్ని బట్టి చూస్తే 


టి . దేవాలయములు-తత్త్వ వేత్తలు 
అదివైష్ణవులు వైభానసులే అని స్పష్టపడుతుంది. గర్భవతులుగా నున్న 
పుడు ఎనిమిదవమాసములో ఆయా చకాంకనం వారు నమం|తకంగా 
జరుపుకొంటారు. | 


అం అలల వైష్ణవులు వైభాననులకు వ్యతిరేకులై రామానుజ 
శిష్యత్వాన్ని బలవంతంగా అంట గడతారు. అంతేనే గాని నిన్న 
మొన్న పుట్టిన రామానుజులవారికి ఆ ఆగర్భ వైష్ణవులు వైఖాననులు 
ఎంతమా[తము శిష్యులు కారు, రామానుజులు అవతరించే నాటికి ఉన్న 
విష్ణుస్ధలాలన్నీ విఖననసూత (పకారం అర్చింపబడే వే కాని పాంచ 
రా[త ఆగమ|పకారము కాదు. 


eee (పస్తుతం మనకు కావలసింది, వైఖానసులు వైష్ణవ 
గురువు రామానుజుల శిష్యులు కారనిన్నీ ,. లం వారి వైష్ణవం 
అనాదిగా వస్తూవున్న దనిన్నీ దురభిమాన [గవి వేశధూమ ధూపితులు 
కొందరు ఆ యో అనాది వైష్టవులై న వైఖానసులకు రామానుజ శిష్య 
త్వాన్ని అంటగట్టాలని (పయత్నించినా రనిన్నీ ఆ యత్నం కొంత 
వరకు ఫలించినా పూర్తిగా ఫలించ లేదని తేలుతుంది. 


“శౌతస్తార్తాది కర్మలు! (శౌతకర్మ లనగా [శుతి యందు 
చెప్పబడినవి. హవీర్యజ్ఞ సోమయజ్ఞములు మొదలై నవి (శౌతకర్మలు. 


స్మార్రకర్మ లనగా న్మృతుల యందు చెప్పబడినవి. వివాహో 

పనయన పాకయజ్ఞాదులు మొదలైనవి న్మార్తకర్మలు. 
 థ్రీకొటా శ్యామలకామశాస్త్రిగారు తమ *అ౧|ధవాచన్పత్య ' 
మను నిఘంటువు నందు వైఖానస బ్రాహ్మణులను గూర్చి యిట్లు 
య 

వాసినారు__ 

“శ్రీ” వైఖానన[బాహ్మణులు దావిడులలో నొక తెగ. వీరు 
ఏకాయన యజుళ్ళాఖీయులు వైఖానస న్యూతానుష్టాతలు, వైదికులు, 
భట్లా చార్యులు అను బిరుదము గల వారు, గర్భచకాంకన పరులు. 


అర్చకులు.-సం|పదాయములు శీల 


ఆత్మార్థయజనమునను శ్రీశాస్త్రోక్త పరార్థియ జనమునను నారాయణుని 
తప్ప ఇతర దైవముల నారాధింపని ఏకాంత వైష్ణవులు; వీరు [దవిడ 
అంధ, కన్నడ దేశము లందున్నారు. 


* వై ఖానసము er వైష్ణవము: 

వేదమం[తములు ముఖ్యదేవతను అగ్ని, ఇంద, మిత్క వరు 
ణాది వివిధ నామధేయములతో వర్ణించు చున్నవి. దీనికి అన్య 
విధముగ ఉపనిషత్తులు |బహ్మన్‌, సల్‌, ఆత్మ మొదలగు నామథేయ 
ములతో భగవంతుని వ్యవహరించుచున్నవి. ముఖ్యదేనత సృష్టి, స్థితి 
లయకారుడు భగవంతు డొకడే అయినను పురాణగాథలలో (తిమూర్తు 
లుగ కేం! దీకరింపబడినది. ఉపనిషత్తుల వలెగాక వేదమం|తములు 
భగవంతుని స్త్రీ పురుష రూపములుగను అభివర్శించినవి. 


మన మతచరిత్ర అంతయు వేదమం[తములనే ఆశ్రయించి 
యున్నది. మన ముఖ్యదేవత స్ర్తీ లేక పురుష వ్యక్తిత్వము గలిగి, 
ముఖ్యముగ “జ్ఞాన _ ఆనందస్వరూపమై 7 యొప్పుచున్న ది. నిజస్థితిని 
తగ్గించుటయే జ్ఞానుల అంత్య థ్యేయముగాన వారికి భగవానుడు 
నిర్ణణాత్మక ముగా, నిరాకారముగా, సహాయకారి. కాని మతమునకు 
ముఖ్యదేవత (భగవంతుడు) సగుణుడుగా గాని, సాకారుడుగా గాని, 
సాకారచిహ్నములతో గాని ఉండుట ఎంతేని అవసరము. మౌనవదృష్టి 
నుండి భగవంతుని చేరగోరు వారికి పై విధానము ఉపయోగము. 
బహుశః అర్థము చేసికొనలేని వారి అనుభవములకు భగవంతుని 
రూపము మిక్కిలి యుక్షమై యున్నది. వేదములలో లభించు ముఖ్య 
దేవతానామములలో విష్ణువు ఒకటి. విష్ణువు సర్వోత్క్మృష్టదేవతగ 
* ఈ విభాగం = శ్రీ ఎ. ఆర్‌, తాతాచారియర్‌గారి ఆంగ్గమూలమునకు, (శ్రీ ఎ. 


శ్రీరామచ క్ర వర్శిగారి తెలుగు అనువాదము. చూ సప్తగిరి ప్యతిక (తెలుగు) 
వె స్టెంబరు, 1977. 


44 దేవాలయములు-తత్ర్త వేత్తలు 


కొనియాడబడి యున్నాడు. (బాహ్మణములలో విష్ణువునకు సంబం 
ధించిన పురాణగాథలు అనేకము గలవు. వైదికకర్మ లన్నియు విష్ణు 
పరముగ గురి ంపబడి యున్నవి. 


విషువు యొక్క సర్వోత్మృషత ముఖ్యదేవతా (పాతిపదికగా 
వం ల 
వేదములలో వైష్ణవము ఆరంభమై యున్నది. వేదకాలానంతరము 
గొప్పబుషియైన విఖనసు డొక్కడే పై విషయములను లోకవిశదము 
గావించెను. వైష్ణవమునకు మూలపురుషుడు విఖనసుడనుటలో అతి 
శయోక్సి ఏ మ్మాతము లేదు. పొంచర్శాతికులవలె గాక తన యభి 
(పొయములను' వేదవాజ్మయముతో మ్యాతమే నిర్దుష్టపరచి అనుస 


" రించెను. 


విఖననుని బోధన ఫలితముగ పాంచరా[తము అవిర్భవించెనని 
కూడ చెప్పవచ్చును. దేవాలయములలో భగవంతుని విగహముల 
ద్వారా ఆరాధన |పారంభమగుట విఖనసుని (పతిభ వలననే. అదే 
విధముగ పాంచరాతికులచే అనుసరింపబడెను. పాంచరా[తాగమ 
మునకు |పథమమున తాం| తికమం|త్రములు, ముదలు, యంత 
ములు మొదలైనవి తోడ్పడినవి. తర్వాత పాంచర్మాతశాస్త్రము ఉపని 
షల్‌ స్థానమునకు బదులుగా నిర్దిష్టసిద్దాంతములతో |పత్యేకముగ 
నెర్చడి బహుళముగ వృద్ధి నొందినది మ. వేదమం[తములు, ఆచార 
(క్రియల పై అధారపడి యున్నది. 


శేరొకవిధముగ చెప్పవలయునన్న ఇిఖనసుడు తన సిద్ధాంత 
ములకు, ఆచార!కియలకు వేదములను మా|తమే (పాతిపదికగ తీసి 
కొనెను. విఖనసుని అరాధనావిధానములో అవైదికము లెచ్చటను- 
లేవు. విఖనసుని వైష్ణవ మందలి అనక్తి కల్చ్పనూ[తములో నిరూపింప 
బడినది. వేదకాల అచార[కియావాజ్బయమే కల్పస్తూతములు. 
ఆపస్తంబ, బోధాయన, సత్యాషాఢ తదితరులు వైదికకర్మలను 


అర కులు-సంయ్యవదాయములు శ్‌ 


విశదపరచి కల్పస్మూతములను రచించిరి, విఖననుడు మాత్రమే 
వైదిక క్రియావాజ్మయ మందు వైష్ణవ తత్త్వమును (ప్రవేశ సెక్సును. 

కనుక వారి 'వేద్యకియలు పూర్తి వెష ష్ష్లవ స్వభావము కలిగియున్నవి. 
ముల్లోకములను తన పాదములతో కొలుచుటను వర్షించుచు విష్ణు 
(పాప్పికి చెందు మం|తమును విఖననుడు (పముఖముగ చెప్పెను. 

భగవంతు డీ మం[తమును విశదికరించుటకే |త్రివి కమా వతారమును 
వహించె న్గని [పఖ్యాతి చెందిన భట్టరువారు సాయించిరి, 


ఈ మంత్రమునకు అసమాన (పాముఖ్యము |పొచీన తమిళ 
సంపదాయములలో కలదు. విష్ణువు “ నెదుమల్‌ ”, * వెడియాన్‌ 
కునమ్‌” మొదలగు నామములతో వ్యవవహారింప బడెను. వైదిక క్రియా 
కలాపములతో వైష్ట్లవఉత్సాహాతిశయమును విఖనసుడు అనేక ఘట్ట 
ములలో నిరూపీంచినట్లు మనము చూపవచ్చును. మరియొక రమ్య 
మైన నన్ని వేశము కూడ కలదు 


వైదిక[కియాకలాపములకు దర్భలను సమకూర్చు విధాన 
మును యజుర్వేద (బాహ్మణములు నిర్ణయించు చున్నవి. కుశలను 
కోయు [పథాన _బుత్విక్కునకు మొదటి మొక్కను కోయకుండా 
వదలి మిగతా వాటిని కోసి ఉపయోగించు విధానము ఉపదేళింప 
బడినది. విష్ణువునకు నమర్పించు భావముతో వివరించి పథమ కుశను 
వదలునట్టు తెల్పిను. ఈ సందర్భమును (బాహ్మణము లేమియు 
ఉదావారించ లేదు. విఖనసుడు వైష్ణవుడుగాన యిది |పథమమున 
విష్ణువునకు సమర్పించు నట్టుగా తీసికొనెను. విఖనసుడు మాతమే 
అనత్యోచ్చారణకున్నూ, అవైదికాచార నిర్మూలమునకును, వేదముల 
లోని వైష్టవమంతములను నిర్ణయించెను. 


భారతదేశములోని విఖనసుల అనుచరులందరు ఆగర్భ వైష్ణవులు. 
వీరు వైష్ణవత్వము కొటికు ఇతర [పత్యేక దీక్షను తీసికొన నవనరము 


48 వేవాలయములు-తత త్త వేత్త లు 


లేదు. కాని యితర బుషి షిసంపదాయములకు చెందిన వారు వెష్ట 
వత్వము బొందుటకు |పత్యేకదీక్ష నవలంబించుట అత్యవసరమై 
యున్నది. ఇతర గృహ్యసూతకారుల వలె గాక విఖనస గృహ్య 
స్యూతములోని వైదిక కర్మలు, విష్ణు పాముఖ్యమును వక్కాణించు 
చున్నవి. కనుక విఖనస బుషి మూల వైష్ణవ స్థాపకుడు; వారి అను 
చరులు (పాచీన వైష్ణవులు. సి 


అనాదినుండి యు నేటి వరకు అంధ, (దావిడ, "కర్ణాటక 
రాష్ట్రముల యందు పేర్వడసిన విష్ణ్వాలయములలో వైఖానసులే 
అర్బకులుగా నున్నారు. చోళరాజులు విష్ణుపూజా నిమిత్తము వైఖా 
నసులను తమ దేశమునకు రప్పించు కొన్నట్లు తెలియు. చున్నది. 
ఈ శాఖీయులు దేశమునం దే ప్రాంతము నందున్నను మతము ఆచార 
వ్యవహారములు నొక్కటిగనే యుండి పంకి కి భోజనములు, సంబంధ 
బాంధవ్యములు గలిగి యున్నారు. నేటికిని వెైఖానసస్యూత |పకారము 
దేవు నారాధించుచున్న (పసిద్ధదేవాలయములలో తిరుపతి, తిరుమల, 
మధుర, శీవై కుంఠము, వానమామలై, నవతిరుపతి, మహాబలిపురము, 
తిరువల్లి కేజి, శ్రీశుకుంటాడూకు. మంగళగిరి, చోళంగివరము, 
వెదాది మున్నగు క్షేతములు గలవు. వీరు బౌద్ధమత కాలమున 
ఉత్తర హిందూస్థానమును వదలి దక్షిణ దేశమునకు వచ్చి గోదావరి, 
కృష్ణ, కావేరి ప్రాంతముల యందు నివాస మేర్చరచుకొనిరి. ఆంధ 
దేశమున గల గోదావరి, కృష్ణ, 'సంటూరు జిల్లాలలో వీరి సంఖ్య 
విశేషముగను, తదితర జిల్లాలలో న్వల్పముగను గన్పట్టు చున్నది. 
తమిళ దేశములో తంజావూరు, తిరుచినాపల్లి; చెంగల్‌ పట్టు, చిత్తూరు 
జిల్లాల యం దధికముగను, మిగిలిన తమిళ జిల్లాలయందు కొలది 
గను, కొచ్చిన్‌, కూర్లు, మలబార్‌, మైనూరుప్రాంతములలో స్వల్పము 
గను విరు నివసించు చున్నారు, వీరి గృహములు (గామమునకు 
ఒకటి రెండు తప్ప ఎక్కువగా కనపడుట లేదు. వీరు చాలా కాలము 


అర్చకులు-సం[వదాయములు ౨. 


నుండి విష్ణ్వర్చనమును దానితో బాటు ఆయుర్వేద వైద్యమును 
ఉపవృత్తిగ బెట్టుకొని జీవించుచున్నారు, ఆళ్వారులను మఠాధి 
పతులను పూజ్య భావముతో జూదుట వీరి కిష్టము. వీరు తొలుత 
నుండియు స్వయంృప్రతిభతో జీవించుచుండిరి. = 


ఎన్నో యుగముల నుండి గురుపీఠములులేక స్వయమా 
చార్యులై జన్మతోనే వైష్ణవులై యున్న వైఖాననులు రామానుజీయ 
వైష్ణవపద్ధతులను అంగీరరించనందుననే అసాదినుండియు వైఖానసులే 
అర్చకులుగా గల శ్రీరంగమునందు రంగనాథాలయములో వైఖా 
నసులను తొలగించి పొంచరాత విధానము నమలు పరచినట్టు 
శ్రీ “కొయిల్‌ ఒళగు” (శ్రీరంగ క్లే|త మాహాత్మ్యము) అను తమిళ 
[గంథము నందు, * శ్రీ వేంకకేశ్వరేతిహాోసమాల * అను [గంథము 
నందును గలదు. శ్రీరామానుజాచార్యులకు పూర్వము శ్రీరంగము 
మొదలగు. మహాశ్షేతము లందు విష్ణువు నారాధించు వారు వైఖా 
నసులే యని (బహ్మాండాది పురాణములు న్పష్టముగ చెప్పుచున్నవి. 

శ్రీ వేంకటాచలపతి వెఖనసార్చనాపరతంతుడేయని “వెఖానన 
మఖారంభో వృషజ్జేయో వృషాచలః ” అని శ్రీ వేంక కేశ్వర సహ్మన 
నామస్తోోతము, “వైఖానన ముని శ్రేష్టపూజి తాయ నమో నమః” అని 
వేంకటేశ్వర అష్టోత్తరశతనామస్తో తము చెప్పుచున్నది. శ్రీరామానుజా 
చార్యుల వారు తాము చేయవలసిన కార్యములు నెరవేరినవని తలచి 
దేవాత్యాగము చేయ నెంచి మూడు అహోర్యాతములు భగవంతుని 
(పార్థించుచు, తన నిర్యాణానంతరము తన భక్తులు పూజించు 
కొనుటకై శిలావ్మిగహమును చేయించి తన పదునారు కళలను. 
ఆ శిలావిగహము నందుంచవలయునని భావించి పాంచరాత 
విధానమున [పయత్నించి విఫలు డాయెను. ఆశక్తి అ శాస్త్రము 
నందు లేదని [గపొంచి శ్రీమచ్చేషోంశ నంభూతుడగు రామానుజులు 
విశాలహృదయు డగుటచే వైభాననసిద్ధాంతము నందు గల గొప్ప 


48 దేవాలయములు-శ త్త స్ర్‌వేత్త లు 


తనమును [గహించి * తిరువరంగత్తముడనార్‌ * అను వైఖానసు 
నాశ్రయించి, విఖనసన్మూత |పకారముగ బింబశుద్ధి చేయించి దిన 
మున కొక కళ చొప్పున షోడశ కళలను అఆ విగ్రహము నందు 
న్యాసము చేయించెను. అనంతరము శ్రీవైఖానసశాస్త్ర నిష్ణాతులు, 
(కియా |1పయోగ దక్షు లొనరించిన మహత్కార్యమునకు అమందా 
నందమంది_ 


అనిందితాచార మనన్యభాజనం 
దా'సై కకనిషం కరణతయేణ, 
యె థి 
అనారతం శ్రీవతిపాదపద్మయోః 
భజామీ వై ఖానస మాదివై ష్టవమ్‌, 
అని కొనియాడిరి. 


శ్రీరామానుజాచార్యుల వారి జన్మస్థలమైన శ్రీ పెరుంబుదూరు 
(భూతపురి) నందు శ్రీ కేశవమూర్తిని హారీతమహర్షి వైఖానన విధా 
నముననే (పతిష్టించి "పెరుమాళ్ళు నర్శించుటకు వైఖానసులనే నియ 
మించినట్లు భూతప్పురి మాహాత్మ్యము తెలుపుచున్నది. నేటికిని వైఖా 
ననులే ఆ స్వామిని అర్బించుచున్నారు. కేశవస్వామివారి ఆలయ 
ములో తనళిలావి[గహమును (పతిష్టచేయుమని చెప్పినట్టు వైఖాననులే 
అర్చకులుగా నుండుట కంగికరించినట్లు గూడా స్థలవురాణములో 
చెప్పబడియున్నది. 
= వైఖానస సి సిద్ధాంతమునందు నారాయణుడు పర్మబహ్మ; ౩ నారా 
యణు నుండి అభివ్యక్తమై మైన వ్యూహములు అయిదు. విష్ణు_పురుష._ 
సత్య_అచ్యుత- అనిరుద్ధ అనెడి నామములతో పిలువబడుచున్నవి. ఈ 
విషయమై మహాభారీత మిట్లు చెప్పుచున్నది _ 


కథం త్వమర్చనీయోఒ౬సి మూర్తయః కీదృశశ్చ తే, 
వై భానసాః కథం |బూయుః కథం వా పాంచరా| తీణః, 


అర్చకులు-సం|ప్రదాయములు 49 
విష్ణుం చ పురుషం సత్య మచ్యుతం చ యుధిష్టిర, 
అనిరుద్ధం చ మాం | పొహుః వై భానసవిదో జనాః. 
వేదే వై ఖానసే సూతే యో ధర్మః పరికీర్సితః, 
సరై స్స ధర్మోఒనుష్టేయః నాత కార్యా విచారణా. 

వేదమునందు వైఖానస స్మూతమునందు వీ ధర్మము చెప్పబడినదో 

ఆ ధర్మము అందరిచేతను విచారణారపాతముగ అనుష్టింపద గినది. 


వైఖాననులు శ్రీవిఖనోముని దివ్యసిద్ధాంతమును తుచ తప్పక 
శిరసావహించి శ్రీ మన్నారాయణుని అనుగహమునకు ప్యాతులగు 
చున్నారు. 


దేవా, 4 


6. శ్రీపాంచర్మా తంలం 


పంచర్మాత మనగా_ “పంచసు ర్యాతిషు య్మత్రోక్షం తత్‌ 
పంచరా[తమ్‌, పంచర్మాతమేవ పాంచర్మాతమ్‌ ” అను నిర్వచనమును 
బట్టి అయిదు రాతులయందు జెప్పబడినది పంచరాతమే, పంచరా 
[తము = శ్రీ మన్నారాయణునిచే పూర్వమొక సమయమున నయిదు 
గురికి (శ్రీదేవి [బ్రహ్మ._అనంత_గరుడ_విష్వక్సేనులకు లేక (బ్రహ్మ, 
ఇంద... .... ) ఉపదేశించిన శాస్త్రము పంచరాత మని సార్థకనామ 
ముచే పిలువబడుచున్నది. 


Le శ్రీమహావిష్ణువు (బ్రహ్మదేవున కయిదుర్శాతు లుపదేళించిన 
శాస్త్రము పంచర్యాతము. 2. శాండిల్య_ బాపగాయన._ మౌంజాయన. 
కౌళిక_భారద్వాజ మహర్షులకు శ్రీమన్నా రాయణునిచే నయిదురాత్తు 
లుపదేళింపబడిన శాస్త్రము పంచర్మాతము. ఇంక నిక్షు మరి కొన్ని 
పంచరా[త శబ్ద నిర్వచనములను కొందరు చెప్పుచున్నారు. 


ఆగమము _తర్మతము_సాత్వతము-భగవచ్చాస్త్రము అని పంచ 
రాష్యతమునకు మరికొన్ని పేర్లు గలవు, ఇది చరిత, (కియా, జ్ఞాన, 
యోగము లను నాలుగు ఖు గొప్పు వైష్ణవ శాస్త్రము. 
నారదుడు మొదలగు మహర్షు లీ శాస్త్రమునకు (పవర్శకులైయున్నారు. 
ఈ శాస్తావలరణమును గురించి చెప్పిన విశేషములను పంచరా[త 
సంపితలయందు జూడనగును. శ్రీమహోవిష్లు (పగిఫార్బనోత్సవాది 
విషయములను, అర్భావతార వైభవములను, "కి కి పపత్తులతో గూడిన 
భగవదారాధనమే మోక్షసాధన మను సిద్ధాంతమును చక్కగా నిరూ 
పించు తాత్త్వికవిషయము లనేకము లీ శాస్త్రమునందు జెప్పబడీ 
యున్నవి. ఈ పంచరా త్ర సంహితలు నూట ఎనిమిదిగ బేర్కొన 
బడుచున్న వి, 


ఫ్‌! 


శ్రీపొంచర్మాతులు 


పాద్మసంహిత, భారద్వా సంహిత భా.  లహిత, ఈశ్వర 
సంహిత్క విష్ణుతిలకసంహిత, పర మోశ్వేరసుహిత, కపింజలసంహిత 
మొదలగు' నష్టోత్తర సంహితలలో_ 

సాత్వతం పొష్మరం చైవ జయాఖ్యం తం[తముత్తమమ్‌, 

రత్నతయ మితిఖ్యాతం తద్విశేష ఇహోచ్యతే. 
అను |1పమాణమువలన సాత్వత్క పౌష్కర, జయాఖ్య సంహితలు 
రత్నత్రయ మని (పసిద్ధిని గడించియున్నవని తెలియుచున్నది. 


ఈ పంచరా[తము ననుసరించియుండు వారలే పాంచరాత్రులు, 
పొంచరా।తు లేదేని యొకే యొక స్మూతము గలవారు గాక అనేక 
సూత్రము గలవారై యున్నారు.” పంచర్మాతమునం దాచార్యార్చక 
లక్షణములు చెప్పు సందర్భమున శాఖాసూ(తములు వివక్షింపబడ 
లేదు గనుక పాంచరాాతులలో శుక్తయ జుళ్ళాఖీయులగు కాత్యాయన 
సూత్రులు, కృష్ణయజుళ్ళాఖీయులగు అపస్తంబస్యూతులు మొదలగు 
వారు గలరు. తమిళనాడునందలి శ్రీరంగ క్షే తమున శ్రీరంగనాథుని 
బూజించు (పధానార్చకులు కాత్యాయన సూతీయులగు పాంచ 
ర్యాతులు. అంధదేశమందలి భ్యదాచలక్షేేతమున శ్రీ సీతారాముల 
నర్చించు [ప్రధానార్చకులు ఆపస్తంబసూ్నూతీయులగు పాంచరా[తులు. 
ఏ స్కూతము ననుసరించిన వారై నను శ్రీపాంచరా తాచార్యుల వలన 
పంచర్యాత అగమోక్ష (పకారముగ స్వార్థ యజనా (గృహదేవతార్చన) 
ధికారము నొసంగు పంచనంస్కారదీక్షను (తప్తశంఖ చ|కాంకనము_ 
ఊర్థ్వపుం| డమును ధరించుట_ భగవన్నామ ధారణము వెష్ణవమం్యతా 
నుష్టానము. విష్ణుపూజనము ఇవి పంచసంస్కారములు) పరార్థయజనా 
(ఆలయార్చనము) ధికారమును నొసంగు చ(కాబ్బమండలదీక్షను తీసి 
కొని స్వార్థపరార్థముల యందు విష్ణువు నర్చించుట కధికారమును 
సంపాదించుకొని వంశపరంపరగా "ెభగవదారాధనము చేయువారు 
పాంచర్మాతులని పిలువబడు చున్నారు. 


ఫ్‌ దేవాలయములు-తత్ర వేత్తలు 


పాంచర్మాతులు శ్రీమన్నారాయణుని వ్యూహస్వరూపమును 
వాసుదేవ, సంకర్షణ, ,పద్యుమ్న, అనిరుద్ద నామములచే నాలుగు 
య ధి 
విధములుగ జెప్పుచున్నాను. 


అన్యే శక్వేవం విజానంతి మాం రాజన్‌ పాంచరా |తికాః, 

వాసుదేవం చ రాజేంద సంకర్షణమథాఒపి వా, 

[పద్యుమ్నం చానిరుద్ధం చ చతుర్మూర్తీః | పచక్షతే. 
అని మహాభారతములో గలదు. 


భగవద్విషయ (పబోధకములగు వైఖానస పాంచరాతము 
లను గూర్చి భగవద్వాక్యము: “వెభానసం పంచరా[తం నేతయుగ్మ 
సమం మమ”_ వైఖానస పంచర్మాతశాన్త్రములు రెండు నాకు రెండు 
నేతముల వంటివని భగవంతుడు చెప్పినాడు.... ....కవితార్కిక కేసరి 
శ్రీవేంక కేశ్వరాజ్ఞాలబ్ధ సర్వతంత శ్రీమాన్‌ వేదాంతదేశికస్వామి వారు 
* శ్రివేంకకుశఘంటాంశం, వందే వేదాంతదేళికమ్‌ * అను (పమాణ 
వచనమును బట్టి శ్రీ వేంకకేశునిఘంటాంశయని తెలియుచున్నది. 


ఈ 'వేదాంతదేళికస్వామి వారు *శరణాగతదీపిక * యందు, 
వైభానసపాంచరాతులను ధన్యులని ఈ కింది విధముగ శ్రాఘించిరి_ 


త్వాం పొంచరా[తికనయేన పృథగ్విధేన 
వై ఖానసేన చ పథా నియతాధికారాః, 
సంజ్ఞావిశేషనియమేన సమర యంతః 
(ప్రీత్యా నయంతి ఫలవంతి దినాని ధన్యాః. 


ఓ శ్రీమన్నారాయ ణా! వైఖానసులు పాంచరా|తులుశాస్త్రముచే 
నియమింప బడిన అధికారము గణ వారై వైఖానస పంచర్మాతోక్త 
విధి ననుసరించి నీ చరణాంబుజములను నిరంతర మర్చించు దినము 
లను ఫలవంతములుగ జేసికొనుచు మహానందముతో కాలమును 
గడపుచున్నారు. వారు ధన్యులు గదా! 


థ్రీపొంచర్మాతులు ఫ్‌ 


పాంచరాతము సాక్షాత్‌ నారాయణముఖోద్దతమైన ధర్మ 
మనియు హితకరమనియు, సర్వశాస్త్రములలో నుత్తమమైన దనియు, 
శీఘఫల[ పదమైన దనియు (బ్రహ్మదేవుడు లోకుల ననుగహాంప 
దలచి తన జనకుడైన శ్రీమన్నారాయణుని ద్వారా అయిదు రాత్రు 
లలో ఈ శాస్త్రరహస్యము లన్నింటిని |గహించె ననియు నారదుడు 
చెప్పెను. శ్రీవిష్ణు నారాధించు విధానములతో గూడిన రహస్యము 
లన్నింటిని నారదుడు తన తం|డీ వద్ద తెలిసికొనిన వా డగుటచే 
సంసారసాగరనిమగ్ను లై న మానవులవగాహన మొనరించుకొన్న చో, 
నిస్సంశయముగ విష్ణుసాయుజ్యము బొందగలరని మిగిలిన మహర్షు 
లకు వివరించెను. 


ఈ శాస్త్రము సృష్ట్యాదినుండియు; బహుళ పచారములోనుండి 
అన్నియుగములయందు  జీవించియున్నది. పాంచరా[తమునుగురించి 
మహాభారతము శాంతిపర్య్వమునందు చక్కగా వివరింపబడెను. (పపం 
చములో పాంచర్మాతము సజీవమై, మనోహరమై, అస్తికమతములలో 
నొకటిగ యుండి పరిపూర్ణమైన మతముగా |పఖ్యాతి గాంచియున్నది, 
సాంఘిక సాంస్కృతిక జీవితముపై, వైష్ణవ పాంచర్మాత సిద్ధాంతము 
అద్భుత|పభావము చూపి సర్వవ్యాప్తమై సుస్థిరముగా నున్నది. 


వైష్ణవాచార్యులలొ 'పెర్వడసి (పసిద్ధిగాంచిన యామునా 
చార్యుల వార్కు 'పాంచర్మాత విధానముననే వైష్ణపము స్వీకరించి 
మిక్కిలిగా కొనియాడెను. పాంచరాత్రులకు జయాఖ్య-విష్ణుసాత్వత 
అహిర్భుధ్న్య సంహితలు ముఖ్యములైన ఆగమశాస్త్రములు, ఈ శాస్త్రము 
లందు ముఖ్యముగ విష్ణ్వారాధన, ఆలయమండపాది నిర్మాణవిధాన 
ములు మం్యత_ యం[త_ పునశ్చరణలు_ప్రాయళ్చిత్త ములు, కార్యకర్మ 
సాధనములు విశదీకరింపబడినవి. పాంచరాతాగమములు మూడు 
విధములుగా నున్నట్లు తెలియుచున్నది. 1. శ్రీపాంచర్యాతము, 
2. శుకపాంచరా[తము, శ్రి. ఘంటాపాంచరా తము (గృ+సూ. ధర్మ 


ఫ్‌క్తీ దేవాలయములు-తత్త గ్ర్‌వేత్త లు 


ములు 11పేజి విక్రిరాల రాఘవాచార్యులు), వీరు యజుశ్శాఖాపరులు, 
వీరిలో కాత్యాయన, అపస్తంబాది స్కూతముల వారే గాక కేరళ, 
కర్ణాటకరా ష్ట్ర ముల యందు బోధాయన సూతము గలవారు గూడ 
నున్నట్లు దెలియుచున్నది. వీరిలో కొందరు వడగలై, తెంగళై 
తెగలవారున్నను, ఏ భేదములను పాటింపక పంక్తి భోజనములు 
గలిగి ఆచారభేదములు లేక యుండిరి. శాస్త్రవిధిచేత నాచార్యులు 
“శ్రియః పతయే” అని పురాణములు చెప్పుచున్నవి. పాంచర్మాత 
సిద్ధాంత ప్రకారము, అర్చన జరుగుచున్న (పనిద్ధ దేవాలయములు 
శ్రీరంగము, కంచి, తిరువళ్లూరు, అహోబిలము, సింహాచలము 
మొదలగు 'క్షేతములు. పీకు విష్ణువునే పరమదైవ మని నమ్మి ఇతర 
వృత్తుల నవలంబించక, విష్వాలయములలోనే పూజలు. చేయుచు 
సౌమ్యులై కాలము గడపుచున్నారు. ఈ సంయ్రపదాయములవారు 
ఎందువలననో వారి గురుపరంపరల్తో శ్రీరామానుజీయ వైష్ణవుల 
పద్ధతి పకారము “ నాథయామునమధ్యమామ్‌ * అని చెప్పుచున్నారు. 
ఈ పరంపర అపస్తంబసూ[ తజ్ఞ్జులు, మా తమే చెప్పుచున్నా రా? 
లేక కాత్యాయన స్యూతజ్జులు గూడ చెప్పుచున్నారా? యని తెలియ 
కున్నది. పాంచరా[త శాస్త్రమునుబట్టి వీరు శ్రీమన్నాథమునులకు 
పూర్వమునుండియు, పరమవైష్ణవుతై యున్నట్లు స్పష్టముగా దెలియు 
చున్నది. | 
పాంచరా[తములో చెప్పబడిన “అనంత గరుడ, విష్వక్సేన, 
బ్ర హేంద్రాదూలనుగాని మహర్షులైన “ర్పాపగాయను కౌళిక, శాండిల్య, 
భరద్వాజ, మౌంజాయన” బుషులను గాని తమ గురుపరంపరలో 
చెప్పుకొనక “నాథయామునమధ్యమామ్‌ * అని చెప్పుటవలన, ఈ 
నం[పదాయముగల పాంచరాత. శాఖ వేరే యున్నదా అనెడి సందే 
హము గలుగుచున్నది. పాంచరాతులలో వృద్దులు, చక్కగా తెలిసిన 
పండితులను విచారించగా ఫై విధానము |క్రమముగాదని చెప్పిరి. 


థీపొంచర్శాతులు స్‌ 


శ్రీమద్భాగవతం లక్ష్మీనృసింహాచార్యులు గారు పెనుమూడి, రేపల్లె 
తాలూకా “లక్ష్మీపతి సమారంభాం పూర్వాచార్యసుమధ్యమామ్‌ * 
అని చెప్పియుండిరి. వీరు తెలిపిన గురుపరంపరగూడ ఫలానావారిదని 
నిర్ధేళింపక “పూర్వాచార్యసుమధ్యమామ్‌ * అని చెప్పుటవలన ఎవరు 
పూర్వాచార్యు లనెడి సందేహము కలుగుచున్నది. కొంతమంది పాంచ 
రా|తశాస్త్రజ్ఞుయి, “ లకీ పతిసమారంభాం, చతురానన మధ్యమామ్‌” 
అని స్పష్టముగా చెప్పియున్నందున ఈ పరంపరయే. అనాది పాంచ 
రాాతపరంపర కావచ్చునేమో యని చెప్పవలసియున్నది. ఈశాస్త్రము 
నకు శ్రీమన్నారాయణుడు వక్తగానుండి, నారదునినుండి బహిర్గతమై 
యుండినందున ఇది అత్యంత ప్రాముఖ్యము వహించియున్నది. 


వారదభ కి సూ్య(తములు 
న. 

భగవ త్చబోధమునకు భాగవతులందరితో సన్నిపాత సంబం 
ధము గలిగి యుండుటచే నారదుడే భక్షి పచారమునకు ముఖ్యుడని 
చెప్పవలసి యున్నది. *నరస్య ధర్మో నారం తద్దదా తీతి నారదః” 
ధర్మపచారము చేయువాడు గాన మానవులకు సత్యము బోధించి 
పరిపూర్ణ త్సమును బొందు విధానములు బోధించువాడు గాన “నర, 
నారద నారాయణ .శబ్దముల మూడింటిని చూచినచో, నరులకు నారా 
యణుని చూపించువాడు నారదుడై సర్వమానవులకు ఉపదేశకుడని 
స్పష్టమగు చుండినందున నారద భక్తి సూ తములు సర్వులకు పాము 
ఖ్యము వహించియుండెను. నారదభ్న సూ|తములు మొత్తము 84 
అయియున్నట్లు తెలియుచున్నది. 


1. 24 సూ తములు=భకి ని వివరించును. 


బి. 9 స్మూతములు=కర్మ; జ్ఞాన, యోగముల కంకు భక్తి 
మార్షమె ట్రుత్తమమో వివరించును. 


ల 17 సూ త్రములు=భక్తి సాధన విధానములను బోధిందును. 


58 దేవాలయములు-తత్త వ్‌వేత్తే లు 


4. 16 సూ తములు=మహాభరక్తుని (పత్యక్ష లక్షణములను 
చూపించును, 


గ. 18 స్యూతములు=మహాభక్తులను స్తుతించును. 


* ఆంధవాచన్పత్యము ' అను నిఘంటువు పాంచరాతులను 
గురించి ఈ (కింది విధముగా దెలిపి యున్నది. 


పాంచరాాత |బాహ్మణులు దావిడులలో నొక తెగవారు. 
వీకాయన యజుళ్శాఖ్యాపవర్తకులు, కాత్యాయన సూత్రానుష్టా తలు, 
వైదికులు, భగవచ్చాస్తో క్త పంచసంస్కార దీక్షాపరులు, అత్మార్థు 
పరార్థ యజనముల నారాయణుని తప్ప ఇతర దైవముల నారాధింపన 
ఏకాంతవైష్టవులు, వీరు దక్తిణదేశము నందు విస్తారముగను ఆర్యధ, 
కన్నడ దేశములలో అల్బసంఖ్యాకులుగ నున్నారు. ఈ శఖీయులు 
ఎన్నో యుగముల నుండి స్వయమాచార్యులై, విశిష్టాద్వైతమతము 
ననుసరించుచున్నారు. 


పాంచరా[త గురుపరంపర విషయములో కొంద రీ విధముగా 
చెప్పియుండిరి. 


పాంచరా[త|పవక్తారం వన్దే నారాయణం [పభుమ్‌. 
పరాశరం చ మై్యతేయీం భారధ్యాజం కపింజలమ్‌, 
వసిష్థాదిమునీన్‌ వన్దే పాంచరా(త పవర కాన్‌, 
అనాది వైష్టవో విష్ణుః ఆది శ్రీపాంచరా[త్రకః, 


7. ఆళ్వారులు 


భగవానుని అర్బాస్వరూపమును (ప్రతిష్టించి ఏయే పద్ధతుల 
ప్రకార మర్చింపవలయునో, అనాదినుండియు భగవదారాధనము వీ 
యే పద్ధతుల ననుసరించి నిర్వర్శింపబడుచుండెనో, అ యర్చకులెవరో, 
వారి సంపదాయము లెవ్వియో, వారి అచారవ్యవవోరము లెట్టివో, 
గత పకరణములలో పరిశీలించిశిమి. ఆ యర్బకులు భగవదర్చా 
మూర్తుల నిత్యార్చనోత్సవాది నకలవిధ భగవతై్మెంకర్యముల నాచ 
రించుటలోనే కాలము గడపిరి. కాని అ భగవదర్శావతార స్వభావ 
ప్రభావాదులను పజూానీకమునకు తెలియజేయుట కవకాశము లేని 
వారైరి. ఆ లోపమును ఈ యాళ్వ్యారులు తీర్చి అర్చావతార మాహా 
త్మ్యమును లోకమునకు చాటి చెప్పిరి. 


అ యాళ్వారులను గురించి ఈ దిగువ వివరించుచున్నాను. 


_విడదేశమునందు విష్ణుభిక్తు లనేకు లుదయించిరి. వారిలో 
కొందరు ఆళ్వారులను [దవిడభాషపాపదముతో బిలువబడుచు సుప 
సిద్ధులై యున్నారు, ఏ దేశమునం దుద్భవించిన భక్తులనై నను నింత 
మందియే యని నిర్ణయించుటకు వీలులేదు. వీ రెంతమంది యైనను 
నుండవచ్చును కాని, వారిలో మహామహితాత్ములైన వారిని వర్షీక 
రించి యొక నిర్దిష్టమగు సంఖ్యతో జెప్పుటమా[తము కనపడుచున్నది. 

ఈ అళ్వారులు పదుగురని శ్రీ పరాశరభట్టరు వారు చెప్పి 
యున్నారు. 


భూతం సరశ్చ మహదాహ్యయ భట్టనాథ 

శ్రీ భక్షి సారకులశేఖరయో గివాహాన్‌, 
భక్రాం|ఘీరేణు పరకాలయతీందమి శాన్‌ 

శ్రీ మత్పరాంకుశమునిం _వణతోఒస్మి నిత్యమ్‌. 


పరి 1 దేవాలయములు-తత్త వ్‌వేత్త లు 


ఈ శ్లోకము అళ్వారుల అవతార (కమమును జెప్పుట కేర్పడినదికాదు 
కనుకనే మొదటివారైన కాసారయోగికంకె ముందు భూతయోగిని, 
భట్టనాథునికన్న ముందు చెప్పదగిన భక్తిసారులను తరువాతను చెప్పి 
నది. అచార్యకోటిలోని వారగు రామానుజాచార్యులనుగూడ నిందు 
జెప్పినది. ఏది ఎట్టున్నను ఆఅభ్యారులు పదుగురని = పై శ్లోకము వలన 
దెలియుచున్నది. ఈ ఆళ్వారుల పరంపరను గూర్చి. శఉపదేశ రత్న 
మాల”యందు, మణవాళమహామును లీ |క్రింది విధముగ జెప్పీరి. 


దావిడ పాశురము :- 


“పొయ్‌గై యార్‌, పూదత్తార్‌, పేయార్‌, పుగళ్‌ మళి శె 
అయ్య "నరుశ్‌మాఅన్‌) సేరలర్‌కోన్‌, తుయ్యుపట్ట 
నాదం, అంబర్‌ దాళ్‌తూళి, నజ్చాణన్‌, నజ్కయనిన్‌, 
ఈదివర్‌తోగ్‌ గ్రత్తడై వామింగు.” 


ఇందుకు సంస్కృత. శ్లోకము 


కాసార, భూత, మహదాహ్యయ, భక్షిసార 

శ్రీమచ్చకారి; కులశేఖర, భట్టనాథాః, 

భర్తాం[ఘిరేణు, మునియాన, కల్మిదుహశ్చ 

భూమౌ వికేను రమరాః [కమశోఒవతారమ్‌-* 

నంబూరి కేశవాచార్య |పణీతమగు “అచార్యసూక్తి ముక్తావళి” 
యందు, “పదుగురార్యుల దలపు మోభక్తి ననుచు, వాదిఖీకర గురు 
డనె మోద మలరి, “ కపిలతీర్థము కడ కాసారభూతాగిసూరుల బదు 
గురం జూచి (మొక్కి *”, “పదుగురు సూరులు బాడి రే యృదిని గుల 
శేఖరుం డెందు6 గోరె జన్మము”, “పదుగురాళ్వారు లిమ్మహాత్మున 
కంతేచాసులు”* ఇట్లు పలుతావుల ఆళ్వారులు పదుగురనియే (వాయ 
బడి యున్నది. శ్రీరంగనాథునకు “పదిమరు తిరునామం పాడుం 
సెరుమాళ్‌ *అను దవిడ దివ్యతిరునామము గలదు, అనగా పదుగురా 


ఆళ్వారులు 58 


శ్యారులు పాడిన స్వామి యని అర్ధము. ఈ పదుగురాళ్వారుల పేరులు 
వరునగ నీ [కింద (వాయబడుచున్న వి. 


1.-పొయ్‌గై ఆళ్వారు : (శ్రానముద) 
రూ న 
వీరికి కాసారయోగి, సరోయోగి అని సంన్నృతనామములు. 
వీరు విష్ణుదేవుని శంఖాంశము. వర్తమాన కలియుగమునకు ముందు, 


గతించిన ద్వాపరయుగాంతమున ఆశ్వయుజమాసమందు “శ్రవణము” 
వీది జన్మనక్ష। తము. 
జ, పూదత్తాళ్వారు (పూదాళ్వారు ః ((బహ్మము[దు 

వీరికి భూతయోగి యని _సంన్కృృతనామము. వీరు విష్ణుదేవుని 


గదాంశము. వర్త మాన కలియుగమునకు ముందు గతించిన "ద్వాపర 
యుగాంతమున ఆశ్వయుజమాసమందు “ధనిష్ట” వీరి జన్మనక్ష[తము. 


3. పేయాళ్వారు: (అంజలిము[ద) 
వీరికి మహాయోగి, (భాంతయోగి యని "సంస్కృత నామ 
ములు, వీరు విష్ణుదేవుని ఖఢాంశము. వర్శమాన కలి ముగమునకు 


ముందు గతించిన ద్వాపరయుగాంతమున అశ్వయుజ మానమందలి 
* శత్రభిషము ” వీరి జన్మనక్ష[తము. 
4. తిరుమళి తై ఆళ్వారు; (అక్షమాలాము[ద్రు 

వీరికి భక్తి సారుడు అని సంస్కృృతనామము. వీరు విష్ణుదేవుని 
చక్రాంశము. వర్తమాన కలియుగమునకు ముందు గతించిన ద్వాపర 
యుగాంతమున పుష్యమాసమునందలి *మఘా” నక్ష[తము వీరి జన్మ 
నక్ష్మ్యతము, 
ర్‌ నమ్మాళ్వారు: (వ్యాఖ్యాము[దు 

వీరికి శఠారి.శఠకోపముని _ పరాంకుశముని _ వకుళాభరణుడు 
మొదలగు సంస్కృత నామములు గలవు. వీరు విష్ణుదేవుని సైన్యాధి 


80 దేవాలయములు-తత్త వేత్త లు 


పతియగు విష్వక్సేనుని అంశము. వర్త మానకలియుగము ప్రారంభమై 
శ (నలుబదిమూడు) దినములు గడచిన తరువాతవచ్చు వైశాఖమాన 
మందలి ' విశాఖ ' వీరి ఇన్మనక్ష్రము. 


6. కులశేఖరాళ్వారు (అంజలిము[ద) 

వీరు విష్ణుదేవుని * కౌస్తుభమజి " యంశము, వర్తమాన కలి 
యుగమున శికివ సంవత్సరమున మాను మాసమందలి పునర్వసు వీరి 
జన్మనక్ష్యతము. 
7. పెరియాళ్వారు ; ((సపదనము[ద 

వీరికి భట్టనాథుడు-విష్ణుచిత్తుడు అని సంస్కృత. నామములు. 
వీరు విష్ణుదేవుని వాహనమగు గరుత్మంతుని అంశము. వర్తమానకలి 
తనయ నలుబది ఏడవ సంవత్సరములోని జ్యేష్టమూసమందలి 
“స్వాతి” వీరి జన్మనక్ష[తము. 
8, తొండరడిప్పొడి ఆళ్వారు : (పుష్పమాలాము[ద్ర 

వీరికి భక్తార్యఘిరేణువు, విపనారాయణుడు అని సంస్కృత 
నామములు. వీరు విష్ణుదేవుని పనమాలాంశము. వర్తమానకలియుగ 
మున 288 సంవత్సరములు గడచిన పిదప ధనుర్మాన (మార్గశిర 
మానము) మందలి “జ్యేష్టా” నక్షతము వీరి జన్మనక్షతము. 
9. తిరుస్పాణాళ్వారు ; (వీణామ్ముదు 

వీరికి మునివాహనుడు, యోగివాహనుడు, శ్రీపాణయోగి, 
యని సంస్కృత నామములు. వీరు విష్ణుదేవుని శ్రీవత్సాంశము. 
వర్తమాన కలియుగమున శ్రీశ్‌ సంవత్సరములు గడచిన పిమ్మటిదగు 
కార్తిక మాసమందలి “రోహిణి” నక్ష(తము వీరి జన్మనక్షతము. 
10. తిరుమంగై ఆళ్వారు ; (ఖర్గమ్ముదు 

వీరికి పరకాలుడు, కలివైరి అను సంస్కృృతనామములు గలవు, 


ఆళ్వారులు tl 
వీరు విష్ణుదేవుని ధనురంశము(శార్జాంశము. వర్తమానకలియుగమున 
ళో 


897 సంవత్సరములు గడచిన పిమృటవచ్చు కార్తీక మాసమందలి 
“కృత్తికా? నక్ష తము వీరి జన్మనక్ష్మ్యతము. 

'పెని తెలిపిన [పామాణీక వురుషుల (ప్రమాణ వచనములను 
బట్టి ఆళ్వారులు పదుగురను కొంటిమి. కొందరు పన్నిద్ద రను. 
చున్నారు. పై పదుగురిలో మరి యిద్దరిని చేర్చి పన్నిద్ధ రందురు. 
ఆ యిద్దరు “మధురకవి”, “ఆండాళ్‌” అనువారు, మధురకవి 
నమ్మాళ్వార్ల శిష్యుడు గనుక అశ్యారుల కోటిలో చేరడనియు, 
ఆండాళ్‌ (గోదాదేవి లక్ష్మ్యంశగానీ, భూమ్యంశగానీ అయి విష్ణుదేవుని 
దివ్యమహిషి అయినందున తద్భక్తులగు ఆళ్వారుకోటిలో చేర్చ గూడ 
దని నం[పదాయజ్ఞాలు కొంద రభ్మిపాయ పడుచున్నారు. 


మధురకవి: (తాళముద్ర వీరు విష్ణుసేనాపతి యగు 
కుముదుని యంశము. వర్తమాన కలియుగమునకుముందు గతించిన 
ద్వాపరయుగాంతమున చై[తమాసము నందలి “చిత్తా” నక్ష|తము 
వీరి జన్మనక్షతము. 

అండాళ్‌? (శుక (చిలుకు ముద్ర ఈమెకు గోదాదేవి 
యని సంస్కృృతనామము. ఈమె విష్ణుదేవుని దివ్యమహిషి యగు 
లక్ష్మీదేవి యొక్క లేక భూదేవి యొక్క అంశము. వర్తమాన 
కలియుగము నందలి $8 వ సంవత్సరమున ఆపాఢమాసము నందలి 
“పూర్వఫల్లుని (పుబ్బ) ' నక్ష్మ్యతము ఈమె జన్మనక్ష[తము. 

"పె నుదాహరించిన ఆళ్వారులనే ప్రముఖులగు భక్తులని కొందరు 
చెప్పినను మన పురాణాదులలో ఈ [కింది ప్రముఖులు మహనీయ 
భక్తులుగా పరిగణింపబడి కీర ంపబడుచున్నారు. 


ద్రహాద నారద వరాశర వుండరీక 
వ్యాసొంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాస్‌, 


(ira దేవాలయములు-తత్త వవేతృలు 
రుక్మాంగదార్జున వసిష్ట విభీషణా దిస్‌ 
పుణ్యానిమాన్‌ పరమభాగవతాన్‌ స్మరామి. 
అంజనేయ, సనకసనంద సనత్కుమార సనత్సుజాతులు మొదలగు 
[పముఖ భాగవతోత్తములు పెక్కుమంది శ్రీమహావిష్ణువుని భక్తితో 
(ప్రార్థించి తరించిరి. అళ్వారులు “ శ్రమద్భాగవతము నందు చెప్ప 
బడిన నవవిధ భక్తి మార్గములే” భక్తుల కందరకును అనుసరణీయము 
లని తమ దివ్యపబంధముల ద్వారా (పబోధించిరి. 


[శ్రవణం కేర్తనం విష్ణోః స్మరణం పాద సేవనమ్‌, 

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్‌: 

ఇతి పుంసార్చితా విష్ణో భక్తిశ్చ నవలక్షణా. 

ఆళ్వారులు, (బాహ్మణులు, క్యతియులు, శ్య్నూదులు, 

హరిజనులు మొదలగు వర్ణములలో జన్మించిన మహాభక్తులు. 
ఆళ్వారులు విషయాసక్తులు గాక భగవంతుని యందే మనస్సునుంచి 
అర్చావతార (పభావమును వారి దివ్వ పబంధముల ద్వారా చక్కగా 
బోధించి శ్రీమహావిష్ణువునకు సంబంధించిన కీర్తనలు పఠించుచు 
సమస్త దివ్య'క్షేతములను దర్శించిరి. మాతృభాషయగు |దవిడము 
(శమిళము నందు స్తుతించి భ క్రి పపత్తులకు చిరస్థాయిని చేకూర్చి, 
మోక్షమార్గము (పదర్శన గావించి వారి జన్మలు సార్థక మొనర్చు 
కొనిరి. ఈ మహాభక్త కవులు విష్ణుస్తుతిపరముగ గానము చేసిన 
పాశురముల ద్వారా తమిళసాహిత్యమునకు, చిరస్థాయిని చేకూర్చిరి, 
అళ్వారులు తాము (ప్రబోధించిన ' భక్తి గీతములు నాలుగువేల సంఖ్య | 
గలవి. ఆ నాలుగువేల పాశురములను విశేషపరి శ్రమతో సేకరించి 
'్రీవైష్ణవాచార్యులలో (పముఖుడైన శ్రీమన్నాథమునులు “నాలా ' 
యిర* దివ్య|పబంధ మనుపేర [పకాళింప జేసిరి. 


ఆళ్వారులు . 1 yn 

సాంసారికములైన దూఖముల నుండి విడివడి పరమానంద 
మును బొందుటకు కఠోరమైన తపస్సులు చేయ నక్కర లేదనియు 
పంచాగ్నుల మధ్య ఆసీనులై యోగమున నిమగ్నులు కా నక్కుర 
లేదనియు, జనన మరణములు జయించుటకు భక్తి | పపత్తులే సులభ 
మైన మార్ల మనియు భగవంతుని స్మరించినంత క భగ 
వంతుడు భక్తుని హృదయములో నివసించు ననియు కలికల్మషము 
లైన భావపరంపరలను దూర మొనరించుటకు ఒక్క భక్తి మార్గమే 
చాలు ననియు బోధించిరి. భక్తి మార్గములో నున్న వారు నరకమును 
బొందరని చెప్పిరి. భక్తి మార్గము నాశయించు వారు జాతిని, కుల 
మును, వృత్తిని, విద్యను, ధనమును పరిగణింప వలసిన యవసర 
మే మ్మాతము లేదనియు ఈ మహానుభావులు నిరూపించి సులువైన 
భక్తి మార్గములను |పబోధించిరి, పరను భా ఫాగవతోత్తములై న న ఆళ్వారుల 
భక్తి పబోధములు మంగళాశాసనములు వ్యాప్తి గావించిన "క్షేతములు 
నేటికిని విరాజిల్లు చున్నవి. వారి జాన్నత్యము, (పభావము, వర్ణనా 
తీతము. కలికాలములొ భక్తి కెపాధాన్యముగల |పమాణవాక్యమును 
తు చ తప్పక ఆచరించి, కలికాలములో [(వతములు, తీర్థములు, 
. యోగములు, యజ్ఞములు, జ్ఞానవిచారణ కంకు భక్తియే ముక్తి 
దాయకమని తే ప అర్భాస్వరూప (ప్రభావ వము చాటి తరించిన 
మహాజ్ఞానులు. హృదయములో నున్న భగవంతుని బింబరూపములో 
(వ్మిగహ) చూపించిన మహాముని విఖనసుడు. ఆ బింబరూపములో 
నున్న భగవంతుని మహత్తును గురించి చాటిచెప్పిన మహనీయులు 
ఆళ్వారులు, ఇచట |పసంగవశమున దెలియ దగిన యంశమును 
దెలిసి కొందము. ఈ ఆళ్యారులు జన్మించుటకు ముందే ' ఎంతో 
కాలము నుండి దివ్యదేశములు లేక దివ్యస్థలము లేర్చడి నుపసిద్ధ 
ములై వెలయు చున్నవి. 


64 దేవాలయములు-త త్వ వేత్తలు 


దేవుడు నివసించి యుండు ఆలయములు దేవాలయములన 
బడుచున్న వి. దివ్యస్థలము) దివ్యదేశము, అ పొకృతస్థలము, మహో 
న్థలము మొదలగునవి దేవాలయములకు పర్యాయపదములు. దివ్య, 
అపాకృత, మహత్‌ అను పదములకు భగచానుడని యర్థము. 
దివ్యుడు వేంచేసి యుండు స్థలములు దివ్యస్థలములని “దేవాలయ 
 ముల్బు దివ్యస్థలములు ”' i శీర్షిక క్రింద రెలిసికొని యుంటిమి* 


దివ్యుడు వేంచేసి యుండు స్గలము, దివ్యస్థల మని చెప్పదగి 
యుండగా, నిట్లు చెప్పక శ్రీరామానుజ సం|పదాయ వెష్ణవులలో 
కొందరు, (దవిడదేశీయులును, విష్ణుభక్తులునైన ఆళ్యారులచే దవిడ 
భాషయందు జెప్పబడిన దివ్య|పబంధము నందలి పాశురములలో 
నొక్క పాశురముచే నైనను పాడబడిన దేవాలయములే దివ్యదేశము 
లని బెట్పునునాల్న కు! 

వారిలో మరి కొందరు అళ్వారులచే పాడపఏడక పోయినను 
అళ్వారుల నందరిని గాని, లేక కొంతమంది ముఖ్యులను గాని, 
తుట్టతుదకు. ఆళ్వారులలో నతి ముఖ్యుడును, (పవన్న జనకూట 
స్థుడును, ద్రవిడ [పబంధచతుష్టయకర్తలు నయిన నమ్మాళ్వారుల 
నొక్కరి నైననుగాని (పతిష్టించి పూజించుచు, ఆ యాళ్యారుల్క తిరు 
నక్షతములందు, వారికి విశేషార్చనోత్సవముల నొనర్చుచు పతి 
దినము ప్రాతఃకాలము, సాయంకాలము లందొక నిర్జీ తసమయమున 
(దవిడ్యపబంధములో కొంతభాగము నైనను పఠించుచు సేవాకాల 
ములు జరుపుచు, అధ్యయనోత్సవాదులను జేయుచు నుండు నట్టి 
దేవాలయములను గూడా దివ్యదేశము లనుచున్నారు. 


ఏ దేవాలయము లందు |దవిడ |పబంధము పఠింపబడు 
చున్నదో ఆ దేవాలయములే దివ్యదేశములు, దివ్యస్థలము లనియు, 
దవిడ[పబంధము పఠింపబడని దేవాలయములు దివ్యదేశములు, 
దివ్యన్థలములు, అ|పాక్ళతస్థలములు, మహాస్థలములు కావనియు 


ఆళ్వారులు త్‌ 
రామానుజ వైష్ణవులను చున్నారు. మరియు వీరు దేవస్థలములను 
అ|పాక్ళ స్థలములు, పాకృతస్థలములని రెండు విధములుగా చెప్పు 
చుందురు. 

అళ్వారులచే పాడబడి ఆళ్వారులను (పతిష్టించినను (పతిష్టించక 
పోయినను, |దవిడ (పబంధపఠనాదులు జరుగుచున్న దేవాలయ 
ములు ఆళ్వారులచే పాడబడకపోయినన్లు ఆళ్వారులను (పతిష్టించ్చి 
(దవిడ |పబంధాధ్యయనము మొదలగునవి జరుపబడుచున్న దేవాల 
యములు నూ్యూతమే అపాకృ్ళతస్థలములుు మహాస్థలములు, దివ్య 
స్థలములు, లేక దివ్యదేశము లనుచున్నారు. 


ఏ విధముగ జూచినను, ఆళ్వారుల (దవిడ పబంధముల 
సంబంధము లేని దేవస్థలములు |పాకృతస్థలములనియు, దివ్యదేశ 
ములు కావనియు చెప్పు చున్నారు. 


| పాకృతుడు నివసించి యుండు స్థలములు (పాకృతస్థలములు 
అసి గదా చెప్ప వలయును? ఇచట (పాకృతుడనగా దేవుడని చెప్ప 
వలయును గదా? అ్మ్యపాకృతుడగు దేవుని [పాకృతుడనుట శాస్త్రము 
లంగీకరించుని ? ఇట్లు భగవానుని మహత్త్వమును తగ్గించి చెప్పుట 
భగవదపచారమై యున్నది. ఈ వైష్ణవాచార్యులు చెప్పుచున్న 
దివ్యదేశ ఆడ్షణములు, వైషప్టవభగవచ్చాస్ర్రములగు వైఖానస, పంచ 
రాతము లందుగాని, శై వాగమములందు గాని ఇతర పురాణాదు 
లందుగాని మరీయెక్కడను చెప్పియుండ లేదు, 


భగవంతుని విగహముతో పాటు నిత్యసూరులైన అనంతు 
గరుడు విష్వక్సేనాదులన్సు విధిగా (వకిష్టించుట ధర్మమని గూడ 
శాస్త్రములందు జెప్పబడియున్నది. పౌరాణిక భక్తులైన (పహ్లాద, 
నారద, తుంబుర, అంజనేయ, |ధువ, గుహ్క అంబరీష్క శబరి పుండ 
రీకాదులైన మహాభక్తులు "పెక్టుమంది గలరు. ఈ కాలములో (పసిద్ధు 
దేవా 5 


és దేవాలయములు=త త వ్‌వేత లు 
జాలీ తాత 


లైన భక్తులలో పోతన, కబీరుదాసు, రామదాసు త్యాగరాజు, 
జయదేవుడు, తుకారాం, తులసీదాసు, మారాబాయి్యిి సక్కుబాయి 
మొదలగు పరమభక్తులు అనేక భక్తి పారవశ్య మైన కీర్తనలు (వాసి 
భగవంతుని (పార్థించి తరించినట్లు కీరి ంపబడియుండిరి, 


భగవచ్చాస్త్రములందు భగవంతుని వ్మిగహలక్షణములు, భక్త 
బింబ్మపతిస్టావిధానము గలదు. కాని భక్తులు వీఠని, వారని, సంఖ్యను 
నిర్దేశించి చెప్పియుండ లేదు. ఆవిధానము ననుసరించి భక్తుల 
నెందర నైనను (పతిష్టించి పూజించుట భక్త జనుల ముఖ్య ధత్మమై 
యున్నది గూడ. ఆ భక్తులు |డావిడులా, మ మహారాష్ట్రలా, 
కర్హాటకులా అను దేశవిభజనను పొటింపక ప్ర్రీలా, పల అనే 
విచక్షణ లేకుండా భక్తులను కొలుచుటలో అనౌచిత్యము ఏ మా్యతము 
లేదు. భక్తులను (పతిష్టించి పూజించు ఆలయములు భక్తాబయముఖని 
చెప్పవచ్చును గాని | భగవదాలయములని డమ్రట యుక్తము గాదు. 


8, శెవవంతవంం ఇ అదిశె వులం 


గత |పకరణములో విష్ణ్ట్యర్చ్పనా విధానము విష్ణ్వర్భకులైన 
వైఖానస పాంచరా[త సంప్రదాయ వివరములు, అర్బారూపి లై యెన 
భగవంతుని ప్రభావమును, భక్తి మార్గములను తమ పాశురముల 
ద్వారా 1పజలలో విరివిగా _పచారము "జేసిన (పముఖులైన ఆళ్వారుల 
జీవితములు వారి జాన్నత్యమును దెలిసికొని యుంటిమి. ఈ 
భాగములో శైవమత [పాశస్యము శివార్చన జరిపెడు ఆదిశ్రై వుల 
సం|పదాయ వివరములు ప్రముఖ శివభక్తులైన నాయనార్ల 'కీవిత 
విశేషములు తెలుసు కొనుట |పథధానమై యున్నది. 


అతి |పాచీనములగు మతములలో శైవమత. మొకటియై 
షి శైవమత మనగా శివుడే జగత్కారణము, “శివాత్సరతరం 
ని *_శివుని కంకె పరదైవ మింకొకటి లేదు. ఆ శివుడు సాకారుడ్యు 
ప నిరాకారుడు, నిర్గుణుడు, అయన తన భక్తుల కొరకు 
కొన్ని యాకారములను ధరించును. శివుడు సకలదేవతాస్యరూపుడు. 
విష్ణు | (బహ్మేర్యదాది దేవతలు శివాంశ సంభూతులు, సదాశివుని భక్తి 
శ్రద్ధలతో పూజించు సమస్త |పాణులు మోక్షము నంద గల రని 
చెప్పునదియే శ్రైపమతము. 
శివభక్తులు శైవు లనబడు చున్నారు. వీరి సిద్ధాంతము శివా 
ద్వైతము. అనగా శివునితో సమానుడగు రెండవ వాడెవడు లేడని 
యర్థము. ద్వైతాద్వైతాది మతములలో వీరిమతము విశిష్టాద్వైతము. 
దీనినీ శివ విశిష్టాద్వైత మనుచున్నారు. శై వమతములలో 1. అది 
శైవమతము, "2. మహాశైవమతము, శి. శుద్ధశైవమత మనియు 
ఇంకా ఏవో కొన్ని శైవనుతము లున్నట్లు దెలియు చున్నది. 
ఈ శై వవిశిష్టాద్వైతము నందలి తత్త్వములెన్ని? ఆ తత్త్వ, 
ముల లక్షణము లెయ్యవి? అను మొదలగు తాత్త్యికవిషయములను' 


2! దేవాలయములు-తత తృ వేత్త లు 


కైవసిద్ధాంత్యగంథము లందు జూడ నగును. కామికము మొదలగు 
ఇరువదినిమిది తేక ముప్పదిరెండు . శైవాగమములు వీరికి ముఖ్య 
(పమాణ్యగంథములు. శ్రీకంఠాచార్యులు, నీలకంఠాచార్యులు, శ్రీకరా 
చార్యులు (పస్థానత్రయమునకు భాష్యములు [వాసి భాష్యకర లై 
యున్నారు. 

ప్రస్థాన తయ మన ౪ బహ్వమా తము ఉపనిషత్తులు. భగవద్గీత, 
శ్రీకంఠ _ నీలకంఠ నామము లోకరిచే యని కొందరు వేరు "కిరు 
వ్యక్తులని మరి కొందరు చెప్పుచున్నారు. శై. వమతోధ్ధారకులలో 
1. విశ్యారాధ్యుడు, 2. వేమనారాధ్యుడు, శ్రీ. ఉద్భటారాధ్యుడు అను 
మువ్వురూ ఆరాధ్యు లను పేరుతో వ్యవహరింపబడుచున్నారు. వీరిని 
బట్టియే శైవులలో కొందరు ఆరాధ్యులను పేర వ్యవహరింపబడు 
' చున్నారని దలంచవచ్చును. వీరే గాక మరి యింకను రేవణసిద్ధుడు, 
మరుళసిద్ధుడు, ఏకోరామసిద్ధుడు, శ్రీపతిపండితుడు, మల్లి కార్జున 
పండితుడు, మంచన పండితుడు, శ్రీ కంఠశివాచార్యులు (నీలకంఠ 
శివాచార్యులు) మొదలగు వారు శైవమత ప్రచారము నొనర్చి, 
సృుపసిద్ధి వహించిన' శై వమతాచార్యులు. 

శై వమునకు సంబంధించిన ఇతరాచార్యులు అనేక గంథములు 
రచించినను (బహ్మసూతములపై నీలకంఠా చార్యులచే రచింపబడిన 
భాష్యము _ తమిళ దేశమున భక్తనాయనారులచే దెలుపబడిన అనేక 
పద్య గద్యాత్మిక రచనలు మరియు (తిక సిద్ధాంతమునకు జెందిన 
వసుగుప్తాచార్యుని నుండి అభినవగుప్తుని వరకు గల అనేక రచయితల 
గంథములను మహారాష్ట్రమున పాశుపత తత్త్వవిమర్శన గ్రంథ 
కోటియు, అంధక ర్జాటకముల వ్యాపించియున్న లింగాయత వీర 
శైవసంబంధ రచనలు శైవసంపదాయమునకు |పమాణ (గంథములు. 
మొత్తము మోద ఈ గంథము లన్నియు శై వపరములై విరాజిల్లి నను 
సిద్ధాంత సాధన భాగములయందు విభిన్న శాఖలకు నంబంధించుటచే 


శైవమత”... =: శైవులు 69 
నర్వ పామాణీకముగ నుండక పాక్షికములుగ నుండెను కాని 
ఆగమములు మా(తము సర్వ పామాణికములై విరాజిల్లు చున్నవి. 
అగమ్మగంథములు సంస్కృృతభాషలోనే గాక దావిడ మొదలగు 
నితరభాషల యందు“. ఆదిశంకరులకు పూర్వము భాష్యకరయైన 
బోధాయన మహర్షి యు (బహ్మస్మూతభాష్యమును శైవపరముగా 
రచించి శివవిశిష్టాదై వరమును (పతివి+దించెనని శైవుల విశ్వానము, 
వీరు ఈశ్వరుని సగుణ పకని నమ్మినను, ఈ నిర్లుణ (లింగరూపము) 
పర బహ, తత్త నడు వ్యక్షపరచు ననియు, లింగరూపము తనకు 
చిహ్నముగ స్వీకరింపబడెననియు దెలిపెదరు. 

శైవులలో వీరశైవ సంప్రదాయ మొకటి గలదు. ఈ నం[ప 
దాయమునకు జెందినవారు వీరశై వులని వ్యవహరింపబడు చున్నారు. 
వీరశైవులు లింగధారిశైవులవలె అనగా ఆరాధ్యులవళె లింగమును 
ధరించుదురు. ఉపనయనమును జేనుకొనరు. ఈ నం|పదాయమును . 
(పవర్శింప జేసినవాడు బసవేశ్వరుడు. ఈ సంప్రదాయ విశేషములను 
“ బసవవురాణము * మొదలగు వీరశైవ. (గంథముల యందు జూడ 
వచ్చును. 


ఆది కె వులు; 
యు 

శెవులలో “ ఆదిశైవు *'లను శాఖయు గలదు, వీరి గురు 
పరంపరా శ్లోక మిట్టున్నది. 

సదాశివసమారంభాం శ్రీ కంఠాచార్యమధ్యమామ్‌, 

అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరామ్‌. 
అదిశైవ స్యపదానుయాసారముగ శ్రుకంఠాచార్యులు స్థాన తయ 
మునకు భాష్యములను వాసీయున్నారు. 

ఆదిశైవులకు శిష్యబాహ్మణులు, అనగా శైవ బాహ్మణులనియు 
శివార్భకులు అనగా శివభక్తులనియును నామాంతరములు. వీరు 


7 దేవాలయములు_తత్త వీవీ తలు 
బోధాయన న్యూతీయులు. బోధాయన సూూతము నందు చెప్పబడిన 
విధముగ కర్మకాండను నిర్వరి ంచుకొందుదు. శ్ర వాగమోక్ర (పకా 
రముగ స్వార్థ, పరార్థనములందు శివ (పతిష్థార్బ్చనోత్స వాదులను 
జేయుట కధికారము కలిగియున్నారు. ఆరాధ్యులవలె, ఆదిశై వులు 
లింగమును ధరించరు. లింగధారణశై వులు (ఆరాధ్యులు) మృతదేహ 
మునకు ఖననసంస్తారమును జేయుదురు. అపరకర్మను చేయరు, చారి 
సంపదాయానుసారముగ ఆరాధనము నొ "నర్చదరు. అదిశై వులు 
మృతదేహమునకు దహన సంస్కారము గావించి మృతాశౌచమును 
బట్టుచు అపరకర్మ నాచరించెదరు, ఆరాధ్యులు వితంతువులకు కేశ 
ఖండనమున కొప్పుకొనరు, ఆదిశైవులు వితంతువులకు కేశఖండనము 
జేయించెదరు, ఆరాధ్యులకు_ఆదిశై వులకు అచారభేదములు "పెక్కు 
గలవు, " 


(బాహ్మణ శాఖలను (వాయుచు, (బహ్మశశ్రీ శతావధాని చెళ్ల 
పిళ్ళ వేంకటశాన్రిగారు, 14_4_1%48 *ఆంధవారప్మతిక' యందు 
ఆదిళ్రై వులను గురించి ఈ (కింది విధముగా |వాసియుండిరి. 


అదిశైవులు శివార్చకులుగా నుందురు. ఇటీవల వెలనాట్టలో 
నుంచి కొన్ని గోతాల వారు, సాహసించి శివాలయాలకు పూజ 
కులుగా ఏర్పడ్డారు. అదిశైవులను దక్షిణాదిన “గురుక్కల్‌” అని వ్యవ 
హరింతురు. బహుశ ఆ శబ్దము గురుకులశబ్దమని తోచును. ఆదికాల 
ములో వీరు పలువురు శివనుతస్థులకు గురుస్థానంగావుండి పంచాక్షరీ 
మం|తాన్ని ఉపదేశించే వారని గూడా ఊహకు తట్టుతుంది.. ఇప్పటికి 
దక్షిణాదిన ఈ శాఖవారిలో గొప్ప గొప్ప విద్వాంసులున్న ట్లు వినికిడి. 
ఆవిద్వాంసుల సదాచారసంసత్తి మిక్రిలి అభినందనీయంగా ఉంటుంది. 
వారు తమ శాఖగానివారి ఇండ్లకు భోజనాలకు గూడా వెళ్లరు. 
కాని ఇతర శాభీయులు వారి ఇళ్లలో భోజనం చేస్తారు. మనదేశంలో 
మ్మాతము వారికి వీరికి భోజనాదికం కనపడదు. వీరికి శై వాగమము 


శై వమతము-ఆదిశ్లై వులు . 71 


ప్రమాణం. వీరు నగుణోపాసకులు, విగహారాధనకు [పథధానులు. 
శివార్చకులు శివభక్తులే గాని లింగధారణ మంగికరింపరు. అది 
శై వులమ౦ంటారు అంక ఆరాధ్యశై వులకం'కె ప్రాబీనులన్న మాట. కీరికి 
పొత్తు స్వశాఖీయులతో మాత్రమే. దక్షణదేశంలో అందులోను చిదం 
బరక్షేతములో వీరిశాఖ విస్తరించి ఉండడమే గాకుండా ఉడ్డూరమైన 
పండితులు గూడా ఉన్నట్టు వినికిడి, వీరిని దీక్షితులంటారనిన్నీ, వీది 
వర్తన ఆ పేరుకు తగినట్టుగా ఉంటుందనిన్నీ, చెప్పగా విన్నాను. 
ఈ దేశంలో గూడా, వీరిలో ఆగమాలు తెలిసిన పండితులు కొంద 
రున్నారు. శివార్చకులు గూడా ఆంధులలో అంతర్భవించే (బాహ్మ 
ణులే .. ఆదిశై వులను గురించి “అం ధవిజ్ఞానము ' నందిట్టుగలదు. 


(దావిడ [బాహ్మణశాఖలో “గురుక్కల్‌ * వీర శైవుల మనియు 
శివార్చన వృత్తి గలవారమనియుం జెప్పుకొందురు. వీరిలో గొంద 
రాం ధదేశమునకు జేరినవారు ఆవిశైవుల మని వాడుకొనుచున్నారు. 
వీరికిని అరవదేశపు వారివలెనే గురుక్కల్‌ బిరుదనామము కల 
దందురు. గురుక్కొల్‌ అనుపదము గురుకులమని చెప్పుదురు. వీరిలో 
కంచి తెగయనియు, తిరువాలంగాడు తెగయనియు, వాలాజూపేకు. 
తెగ యనియు మూడు తెగలు గలవు. వీరు నాయక, దీక్షిత, భట్టర్‌ 
అను బిరుదనామములు ధరించియు దురు. అగమ ప్రధానముగ జెప్పెడు 
వేదమును వదలనివారు. బోధాయ ననూ తము వీరికీ ప్రథాన 
(గంథను. |వావిడ, కర్ణాటక చేశములందు శివాలయముల నర్చ 
కులుగ నుందురు, 


పస్తుకకాలములో విష్ల్వాలయములందు, వైఖానన పాంచ. 
ర్మాతసర్యపదాయస్థులగు వైఖానస_పాంచరా[త వైష్ణవులే గాక రామా 
నుజీయ సం పదాయమునకు జెందిన వెష్టవులును, శివాలయము 
లందు అదిశై వులేగాక, వెలనాడు మొదలగు తెగలకు సంబంధించిన 
స్మార్త (బావ్మణులున్నూ పూజారులుగా నున్నారు. 


9. నాయనార్లు 


విష్ణుభక్తులను ఆళ్యారులనియు, వారీ |పభావాదులను దెలుసు 
కొంటిమి” అటులనే (పముఖ శివభక్తులు నాయనార్హని పిలువబడి 


యుండిరి. వీరి జీవిత విశేషములను దెలుసుకొనుటకు [పయ 
త్నింతము. సట 


నాయనార్జు 63 నుంది అని దెలియుచున్నది. విష్ణుభక్తులైన 
అళ్వారులవల నాయనార్లు శివభక్తులై శ్రైవమతస్టులై, శై వభక మహా 
కవులై, శివుని పరంగా అనేక స్తో తములుు ఎన్నియో రచనలు జేసి 
[పఖ్యాతి బడసియుండిరి. శివస్తుతి పరంగా, స్వభాషయగు , ౪ (దవిడము 
నం దెనిమిది వేల సంఖ్య గల, శివగేయములను రచించి, భక్తి వాజ్మ 
యమునకు [పాముఖ్యము దెచ్చిరి. దినదిన (పవర్థమాన మగుచున్న 
బౌద్ద, జైనమత పచారము నడంచుటకు భక్తి మార్గములను (ప్రబో 
ధించుటకై తమిళ |పాంతములో జన్మించిరి. వీరిలో అప్పర్‌, జ్ఞాన 
నంబంధర్‌, సుందరమూర్తి, మాణీక్యవాచకర్‌ అను వారలు హ్‌ 
ముఖ్యులు. సేక్కిలార్‌ తము గొప్పకవి రసవత్త రముగా రచించిన 
కట్టు Sa తమిళకావ్యము నం దీ నాలక చరితలు 
పులముగా వర్గి ంపబడియున్న వి. సపెరియపురాణము, చాలా పవి 
అ (పఖ్యాతి వహించిన (గంథము. 


పదియవ శతాబ్దమున “ నంబియార్‌ ” నంబి యనువారు, 
పూర్వపు గీతములను పొందుపరచి “తిరుమురై” అను పవిత్మగంథ 
ముగా నేర్చ్పరచెను. భక్రివాజ్బయమునందు ఇవి (పముఖస్థానమును 
అలంకరించి యున్నవి, |దావిడ వైష్ణవులకు ఆండాళ్‌ రచించిన 
“తిరుప్పావై” పవ్మితమై పాముఖ్యము వహించినట్లు, (దావిడ శైవు 
లకు “ మాణిక్యవాచకర్‌ ” రచించిన “*తిరువెంబావు * చాలా[పాము 
ఖ్యము వహించియుండెను, అప్పర్‌, జ్ఞానసంబంధర్‌, సుందరమూర్తి 


నాయనార్లు 78 
రచించిన శై వ గీతములు “తేవార” మనబడును. వీరి (పతిమలు దక్షిణ 
భారతదేశములో శై వదేవాలయములలో _పతిష్టింపబడియున్నవి. 


| ఈ నాయనార్డు వివిధ వర్ణములకు చెందిన వారై. జాతి వర్ణ 
కులవ్యవస్థ కతీతముగ నుండుట గమనార్హము. వారిలో 'ఆదిశై వులు 
[బాహ్మణులు _ రాజులు _ వర్తకులు _ కృషీవలులు... అటవికులు _ పల్లె 
వారు_పంచములు_ స్త్రీలు..సర్వజాతుల వారుండుట ముఖ్యము. నర్వ 
నమత్వము ఇచ్చట స్పష్టముగా గోచరించు చున్నది. 


‘Le ఆదిశై వులను గురించి లొగడ తెలుపబడీ యుండెను. ' 


జి, [బ్రాహ్మణులు : 12 మంది. 1. గుగ్గులు కలశనాయనారు 
(కుంగులియకలియ); 2. మురుగ, శ్రి. రుదపశుపతి, 4, చండేశ్వర, 
ల్‌ అప్పూదియడిగర్‌ 6, తిరుజ్ఞానసంబంధమూర్తి (జ్ఞానసంబంధమూర్తి) 
7. సోమానీమార $8, చిరప్పులి 9, గణనాథ 10. పూజలాల్‌ నాయనార్లు 
మొదలగు వారు. మహాము[ద (బాహ్మణుడు_ నంట a 
నాయనారు. 


8. క్షత్రియులు 11మంది 1. చేరమాన్‌ పెరుమాళ్‌ 2. ఫుకల్‌ 
చోళ (కిరి చోళ) శ్రి. నెడుమార . 4. ఇడంగళి గ. మంగయుర్‌ కరళి 
_ అమ్మ (మహిళానాయకి) i .కోచ్చంగచోళ, వీరు ఆరుగురు రాజ్య 
పాలకులు. 7. మెయ్‌పొరుళ్‌.. . (స్వదస్తునాయనార్చు 8. కూత్తున 
9. నరసింగమునై య|రెయ 10. అయ్యడికళ్‌ కొడవర్‌ కోన్‌ 11. కళర్‌ 
నింగనాయనారులు, 

4, వైశ్యులు: గ్‌ గురు, 1 ఇయర్బగై 2. అమర్నితి 
8. మూర్తి ఢీ. కర్కకాలమ్మ ae కలికంబనాయనారులు. 

ఫ్‌. వెలమలు: 18 మంది. 1. ఇళయాన్‌కుడీమార క్ల. విర 


న్మిండ ర్‌ మానక్కంజూర శ్రీ, అరివాట్టాయ గ్‌. తిరునావుక్కరసు . 
(వాగీశనాయనాను 6. ఏయర్‌ కాన్‌కలీక్కామ 7. మూర్చ 6. శాక్య 


74 దేవాలయములు-తత త్య వేత్త లు 


(శాఘ్యనాయనారు రి శకి 10. వాయిలార్‌ (మౌననాయనారు) 
lle మునైయడువార్‌ 1. 'చేరుత్రడై 18. కోట్పులినాయనారులు. 


6. యాదవులు: 2 ఇర్వురు. 1. తీరుమాల్క శ. అనాయ 
నాయనారులు. 


7 పుళిందులు]: 1 ఒక్కరు, తిరునీలకంఠ నాయనారు. 
9. మాతంగులు:; 1ఒకరు. తిరునీలకంఠయప్రాణనాయనారు 
9. భరతులు: 1 ఒక్కరు. అతిభక్ర నాయనారు. 
10. శబరులు: 1 ఒక్కరు. కణప్పునాయనారు. 
(| , ౯55 
11. శొండులు! 1 ఒక్కరు. ఏనాదినాయనారు. 


12, తుండునాయకులు : 1 ఒక్కరు. దేశనాయనారు (మిత 
నాయనారు.) 


18. రజకులు: 1 ఒక్కరు. తిరుకురిప్పుతొండనాయనారు. 

14, తె లకారులు : 1 ఒక్కరు, కలియనాయనారు. 

15. పంచముడు:ః తిరువాఖై ప్వోవార్‌ నాయనారు. (అపర 
వారగమ్యనాయనారు) 


16. సంశయవర్ణస్థులు : 6 అరుగురు. 1. వీరిభక్ష నాయనారు 
2 కులచ్చిరై 8 పెరుమిళవైకురుంబ 4. దండియడిగళ్‌ 5. కణంపుల్ల 
గ. కారినాయనారులు. 


తిరువళ్లువరు : 
వీరు రచించిన అతిపవితమైన [గంథము “తిరుక్కురల్‌ ”,... 
చాల్మాపాశస్యం వహించియున్నది, వీరు చాలా |పావీనులు. వీరు 
రచించిన “తిరుక్కురల్‌ '. ధర్మము.అర్ధము_కామము. అను మూడు 


పురుషార్థములను గురించి, మూడుభాగ్‌ములుగ _వాయబడిన ఉపదేశ 
శాస్త్రము. 


నాయనార్లు 75 


ఇతడు గృుహస్థుడై, అతిథిపూజ, కర్మనిష్టుడై లౌకిక ధర్మము 
లను శ్రద్ధతో జరువుచు "దృఢమైన శక్తిగలవాడు చక్కని కవితాశక్తి 
గలిగిన (పతిభావంతుడు, ఉదేకములేక ఓర్పు, నెమ్మది స్వభావములు 
గలిగిన వాడు. అంధుల 'తత్త్వవేత్తలలో వేమన సమకాలికుడని 
దెలియుచున్నది. శివభక్తులలో అరుజగిరినాథుడు స్కుబహ్మణ్యభక్తుడై 
ఆ తిరుప్పుగళ్‌ ౫ అను రసవత్తరమైన భక్షి గేయములను రచించి 
(ప్రఖ్యాతి బడసియుండెను. 

ఈ నాయనారుల విభజన ననుసరించి నల్వురు నాయనారులు 
అతిముఖ్యులుగా [పఖ్యాతి వహించి యుండిరి. వీరి నల్వురి కవితాశ క్రి 
నాలుగు భక్తి తత త్వములపై నాధారపడి యుండెను. 

1. అప్పర్‌ : [ఆక క్రరసునాయనార్చు ధాస్యభిక్తీ మార్గము 
ననుసరించెను. 

దీం సుందరర్‌ : (సుందరమూర్తి) సఖ్యభక్తి మార్గము నుప 
దేశించెను. 

8. తిరుజ్ఞాన సంబంధర్‌ : (తిరుజ్ఞానసంబంధమూర్తి వాత్సల్య 
(సత్పుతమార్లము) భక్తి మార్గమునకు పాముఖ్య మిచ్చెను. 

ఢీ మాణీక్కవాచకర్‌ : జ్రానమార్లమునకు అత్యంత ప్రాముఖ్య 

ఖు ౧ న్‌ రీ 
మిచ్చి భక్తి మార్గమును బోధించెను, 

శివుడే పరదైవమని విశ్వసించి ధ్యానించి తరించిన మహాళివ 
భక్తు లెందరో గలరు. మార్కండేయ, చిరుతొండనంబి, సిరియాళ 
నంబి, భక్షనందనారు, భక్తకన్నప్ప మొదలగు వారు "పెక్కుమంది 
గలరు. తమిళభాషలో వైష్ణవ అళ్వారులును;, శైవనాయనారులును, 
గొప్ప భ క్రి సాహిత్యమును నిర్మించి తమిళ వాజ్మయమును సునం 
పన్న ముగా జేసిన (పముఖులుగా కీరింపబడుదున్నారు, 


ర్‌. 


10. | వముఖంలైెన కొందరు భక్తులు 


భగవంతుని భక్తులైన “ఆళ్వారులు - నాయనార్లు ఫి అర్బారూపి 
యైన భగవంతుని గురించి వారి భక్తి రచనల ద్వారా భక్తి పబోధ 
ములు విరివిగా గావించి భక్తి తత్త మును [పబోధించి అనేక క్షే! తము 
లలో పర్యటించి విగహరూపములో నున్న' భగవంతుని సేవించితరించి 
ధన్యులై న విషయము గత |పకరణములలో వివరింపబడి యుండెను. 
తరువాత కాలములో గూడా |పముఖులైన కొందరు భక్తులు ఎన్నో 
కష్టముల నెదుర్ధొని భగవంతునే విశ్వసించి, సర్వమూ ఆ భగవంతుడే 
యని కొలిచి దృఢమైన భక్తితో భగవంతుని |పార్థించి వారి జన్మలు 
సార్ధక మొనర్చుకొని నేటికిని కీర్తి పతిషలు బడసియుండిరి. వారి 
జీవిత చర్మితలు గూడా సంక్షిప్తముగా తెలుసు కొనుట యుక్తము 
గాన ఈ [పకరణములో వివరించడ మైనది. 


1. భ కకబీరుదాసు : 


కొందరు కబీరు [క్రీ శ. 1898 లో జన్మించె ననియు, మరి 
కొందరు 1410లో జస్మించెననియు పలువిధములుగా చెప్పుచున్నారు. 
కొంతమంది (బాహ్మణ వితంతువునకు దైవ వరపసాదముగా నొక 
శిశువు జనింప ఆమె లజ్ఞావదనయై గోవ్యముగా అరణ్యములో వదలి 
వేసినదనియు, మరి కొంతమంది ఆ శిశువు నద్మీపవాహమున కొట్టు 
కొనివచ్చుచుండ మహమ్మదీయ దంపతులకు దొరికినట్లు, వారణాసి 
యందు గల తాళ్‌ అను సరస్సులో వారికి లభించినదనియు ఎన్నో 
విధములుగా వారి జీవితచర్మ్శితను గురించి చెప్పుచున్నారు. 


హిందువుడని చెప్పుకొనుటకు పై విధముగా చెప్పినట్టు కొంత 
్య కూ ౧ 

మంది చెప్పుచున్ననూ, కబీరు గురువు రామానందుడు మాతము 
అతను మహమ్మదీయుడనియే నిశ్చయించెను. 


(వముఖుల్లై న కొందరు భక్తు లు 7 


ఇతడు చిన్నతనము నుండియు అత్యంత భక్తియుక్తుడై 
ఏకాంతవాసమున కన్నులు మూసుకొని ధ్యాననిమగ్నుడై యుండెడీ 
వాడు. తండియైన తమాలు వస్ర్రములునేసి వానిని నగరమున 
వ్మికయించి జీవించుచుండెడి వాడు, తండి బిడ్డకు గూడా నేతపనినే 
నేర్చెను. ఇతని గురువైన రామానందుడు దక్షిణ హిందూస్థానమునకు 
చెందిన వాడైనను కారణాంతరములచే వీరి తండి ఉత్తరదేశమున 
పయాగయందు స్థిరనివాన మేర్చరచు కొనెను. రామానందుడు 
- సంఘసంస్కరణల విషయమై జూపుచున్న అభిలాషకు రామానందుని 
గురువైన రాఘవానందునిచే బహిష్కరింపబడినను రామానందుడు 
వర్ష ప్యవస్థలను తిరస్కరించి (ూవ్మణాది సమస్తజాతుల వారికిని 
స్రీలకును భగవద్విషయములు బోధించి శ్రీరామచం[దమూర్తి ని 
అధిష్టాన దైవముగా భావించి వైష్ణవమతమును బోధించెను. 


కవీరు భక్తియుక్తుడై దిరుగుచు వారణాసి యందు గల 
రామానందుని జేరి ఉపదేశింపమని కోరగా మహమ్మదీయుడని 
రామానందు డుపదేశించుటకు నిరాకరించెను. కబీరు పట్టువదలక, 
నిత్యమూ రామానందుడు (బాహ్మముహూర్త మున స్నానమున కె 
నరుదెంచు సమయమున, ముందుగనే సోపానముల మొద బరుండి 
యుండెను. ఆ విషయము రామానందునికి తెలియక కబీరును త్రొకెను. 
తెలియక [తొక్కుటచే రామానందులు వగచి “రామ_రామ” యని 
వచింపగ ఆ రామనామమే తారకమం[తముగ విశ్వసించి కార్య సిద్దియై 
నందులకు ఆనందించి గురువునకు సాష్టాంగవందన మాచరించి 
గురువు ఎదుట నిలిచెను. విశాలహృదయు డైన గురువు రామానందుడు 
అమందానందము నంది కబీరును మఠమునకు గొనిపోయి మం;తోప 
దేశము గావించి శిష్యునిగ స్వీకరించెను. 


రామానందునికి వర్ణాతీతవ్యవస్థ ఏర్పడక పూర్వము కబీరు చేరి 
నట్లు తెలియుచున్నది. రామానందుని చేరక పూర్వమో అనంతరమో 


78 దేవాలయములు-తత్త వ్ర్‌వేత్త లు 


ఇతడు *“లోయి”* అను కన్యను వివాహమాడెను. ఈమె పేదకుటుంబ 
ములో జన్మించినందున తలి తండులు పోషించలేక *లోయి'” అను 
గుడ్డలో ఆమెను ఉంచి, దానీనొక పెట్టెలో పెట్టి నీటిలో వదలి వెచిరి. 
స్నానమాచరించుచున్న నొకసాధువు లో “శేలుచున్న ఆ "పెట్టెను 
తీనుకొనివచ్చి తెరచిచూడగా యీ బాలిక కనపడెను. ఆమె యేక 
వయన్సు వచ్చునప్పటికి సాధువు మరణించెను. కొంతకాలమునకు 
కబీరు అచటకు బోయి, ఆమెను వివాహము 'చేసికొనెను. ఆమె 
మూలమున అతనికి ' కమాలుడు.కమలి"* అను ఇర్వురు బాలబాలికలు 
జన్మించిరి. కబీరు మరణపర్యంతము గృహస్థా శ్రమమునందే యుండి 
తండియెన తమాలు నేతవృత్తినే తకం చ ధనార్జన చేనుకొని 
జీవించుచుండెను. 


కబీరునకు కులము, జాతి పట్టింపులు లేవు. పూజాస్తోతములు 
లేవు. అర్భామూర్తి గాని, శాస్తములుగాని లేవు, భగవంతుని గురించి 
తన సహజ మాధుర్యముగల కంఠముచే స్తుతిచేయుచు, జనులను తన 
అనుయాయుల గావించుకొనేను,. “ నిరాడంబరుడు, నిరక్షరుడు యైన 
కబీరు సామాన్య మానవులకు కవియై మహాత్ముడై వెలుగొందెను ” 
అని న్మకా పండితుడు చెప్పెను. పెల్లుబికిన హృదయావేదనలే అతని 
కీర్తనలు. ఇతడు మహమ్మదీయమున గల ఏకేశ్వరోపాసనయు, 
వేదాంతమునందు గల ముఖ్యసిద్ధాంతమును సమ్మేళనము చేసి గాన 
మొనరించెను. నాటి హిందూ, మహమ్మదీయ సంఘమున "గొప్ప 
విస్తవకారుడ్డై నంచలనము కలిగింపగ్యా మహమ్మదీయు లతనిని 
ఒస్సఫ్ఫీ ఫకీరు” గను, హిందువులు “రామభక్తి తన్మయుని” గను స్వీక 
రించ్చి అతని మృతక శేబరమునకై పోరాడి యుండుట అతని అద్భుత 
వ్యక్తి త్వము, ఆకర్ష ఇణమునక్కు |పజాగెరవ మర్యాదలకు గొప్ప 
తార్కాణము. ' కబీరు శాసనముల ననునరించిి శిష్యులు ఏకేశ్వరో 
పానకులై విగహారాధనను త్యజించి బాహ్యాడంబరము వీడి మత్తు 
పదార్థములను సేవింపక ఇం దియములను ఇయించియుందురు. 


(ప్రముఖులైన కొందరు భక్తులు 7 


వీరు నింబార్క బైరాగులవలె, రెండు శ్వేతరేఖలుగల ఊర్ధ్వ 
పుండ్రమును బెట్టి, మధ్యన చందనపు బిందువు నుంచెదరు.. కొందరు: 
తులనీ తావళములు కంఠమున ధరించెదరు. వారి పేర్హచివర దాన 
శబ్ద ముండును. రామానందుడు కర్మకలాపములు బోధింపగ్కా కఖీరు 
వ కర్మకలాపములను, ఆచారములను పూర్తి గా వ్యతిరేకించి తన 
మతమునకు నిరాడంబరత్వము, (పేమ ముఖ్యస్మూతము లని బోధిం 
చెను. 

ఈవిధముగా ఇతడు సంసారియై యుండియు, దేశవ్యాప కీర్తి 
నార్జించి హిందూ మహమ్మదీయులకు ముఖ్యుడై, తన గురువైన 
రామానందుని మించిన వాడగుట చాలా గొప్ప విషయము. వీరు 
[11 సంవత్సరములు జీవించినట్లు దెలియుచున్నది. 


లే. బమ్మెర పోతరాజు 

నుమారు 700 సంవత్సరముల [కిందట గాని లెక 1వ శతా 
బ్ఞమున గాని ఏకళిలానగరములో బమ్మెర కేసనమం(తి యను బ్రాహ్మ 
ణుడు గలడు. ఇతని భార్యపేరు లక్ష్మమ్మ. వీరికి ఇరువురు కహా 
గలరు. అతనికి అరఎకరము మెట్టభూమి మాతమే గలదు, పదిమంది 
చుట్టములు గలవాడగుటచే, వచ్చుపోవు వారి తాకిడి ఎక్కువగా 
నుండెడిది.. అరఎకరములో వచ్చు ఫలసాయముతోనే పండుగ్య పబ్బ 
ములు జరుగవలెను. కేననమంతి శివపూజా పరాయణుడు. అతని 
కుమారులలో పెద్దవాడైన తిప్పన్న చురుక్రైనవాడు గాడు. కొంచెము 
స్తబ్ధుడు. చిన్నవాడు పోతన చాలా చులుకైనవాడు- గృహమునకు 
నరవింధించిన పనులలో తల్లిదం[డులకు సహాయపడుచుండెడి వాడు. 
పోతన్నకు పశువుల పరామరిక చాలా ఇష్టము. వారి ఇంట నొక 
ఆవు గలదు. పోతన్నకు ఆ యావన్న ఎక్కువ (పేమ-. దానిని (పతి 
దినము తనే అడవికి తోలుకానిపోయి మేపుకొని వచ్చుచుండెడివాడు. 


80 దేవాలయములు_తత్స్య వేత్తలు 


ఏకశిలానగరమున కొండ గలదు. దానికి బై రాగులబోడు అనిపేరు. 
అ కొండగుహలలో తపస్సు లుందురని |పతీతి. 


ఒకనాడు తను మేపుచున్న ఆవు పెద్దపొద వద్దకుబోయి తల 
ఎత్తి చెవులు టీక్కరించ్చి బెదురుచూపులతో అంబా యని అజచెను. 
ఆ యటపునకు పోతన భయపడి తిన్నగా అవుకడకు బోయి చేతితో 
తట్టి నిమిరెను. ఆవు ఏ మాత్రము కదలక అమే చూచుచుండ పోతన 
పొదలోకి తొంగిచూడగా తేజోరాశియెన యొక మహాత్ముడు పద్మా 
సనమున గూర్చుండి యోగము[దలో నుండెను. ఆయన వెనుక 
నాగుబాము పడగవిప్పి, ఆ మహాత్ముని తలపై గొడుగుగా పట్టి ఆడు 
చుండెను. : పోతన్న తదేకదృష్టితో వారిని చూచి సాష్టాంగ పడెను. 
కొంతసేపటికి పాము కనపడలేదు. యోగి పోతన్నను బిలిచి, నీ 
కేమి కావలయునో కోరుకొమ్మని యడుగగా నీ దర్శనమైన క్రు, 
నాకు నిరంతర భగవద్భక్తియు; భగవంతుని వర్ణింపగల శక్తియు, 
భగవద్దర్శనము కావలయునని కోరుకొనెను. యోగి పోతన్నను 
దగ్గరకు పిలిచి తారక ముపదేశించి భగవదను[గ్రహముచే నీకు 
పాండిత్యము, అనర్ష ళ కవితాధారయు, లభింప గలదనియు, భక్త 
శిఖామణివై భగవద్దర్శనము పొందగలవని సెలవిచ్చెను. 


తనకు జరగిన మహత్కార్య మంతయు, అవు వల్లనే జరిగి 
నదని, దాని మెడను కౌగలించుకొని ఇల్లు చేరెను. ఆతడు తండితో 
పాటు సేద్యపు పనులు జేయుచూ, ఇంటి పనులలో తల్లికి తోడ్పడుచు 
సాయంకాలము విష్ల్వాలయమునకు శివాలయమునకు బోయి, 
భగవద్దర్శనము జేసుకొనుచు, సమయము దొరికి నప్పుడు, సద్గింథ 
ములను చదువుచుండెను. ఇతనికి బోధకుడు సర్వేశ్వరుడే, శివ 
సన్నిధీలో కూర్చుండి, “చేతులారంగ-శివుని.పూజింపని వాడును _ 
నోరు. నొవ్వ హరిని కీరింపని వాడు”, దయలేని వాడు సత్యము 
పలుకని వాడును ఇన్నించుట్క తలికి కడుపు చేటు అన్న భావము 


[వముఖులై న కొందరు భక్తు లు 81 


న్ఫురించి, వెంటనే పద్యము (వాసెను. ఇటులనే నిత్యము భగ 
వంతుని గురించి ఒకటి, రెండు పద్యములు [వాయు చుండెను. 


చంద గహణము రోజున, మిత్రులతో గోదావరీ స్నానము 
నకు బోయి పెద్ద ఇసుక దిబ్బపై కూర్చుండి, కన్నులు మూసి 
ధ్యానము చేసుకొనుచుండగా, పద్మన్మేతములు గలిగిన నొక మహో 
పురుషుడు (పత్యక్ష మాయెను, ఆ పురుషుడు నేను రామభ్మదుడను, 
నా కంకితముగా శ్రీమహాభాగవతమును తెనుగున (వాయుము, 
నీకు భవంధములు తెగునని యాన తిచ్చి. అద్భశ్యు డాయెను. 
ఏక్రళిలానగరము నందుగల పెద్దల యనుమతితో భాగవత రచన 
(ప్రారంభించెను. పొతన ఉభయ భాషలయందు సమానముగా 
కవిత్వము చెప్ప గలవాడు. వారు రచించిన భాగవతము నవరస 
భరితము. పోతనకు భకి రసము (పథధానమైనది. భగవంతుని 
గురించి వర్ణనలు వచ్చినప్పుడు మైమరచి యుండును. ముఖ్యముగా 
“అల వైకుంఠపురంబులో నగరిలో? అను పద్యము |వాసినప్పుడు 
కొంత భాగము [వాని కొరవ భాగము పూర్తి చేయుటకు తనకు 
స్ఫురింపనందున పాలమునకు బోయెను. అ నమయములో భగ 
వంతుడైన శ్రీరామచం్మదుడే తన రూపములో వచ్చి, పూర్తి జేసినట్లు 
తన కుమార్తె వల్ల తెరిసికొ నెను. 


తనకు భగవద్దర్శనము కాకపోయినందులకు మి శీలి చింతించి, 
కన కుమార్తెకు భగవద్దర్శనమై నందులకు ఎంతగనో సంతసించెను. 
ఈఈ పరిస్థితులలో గూడా తనకు ముఖ్య జీవనాధారమైన సేద్యమునే 
చేయుచుండెను. పోతన కొక కుమారుడు గలడు. అతని పేరు మల లన్న, 
తండి, కొడుకు లుభయులు సొంతముగనే పొలము దున్ని వ్యవ 
సోయేకు జేనుకొనుచుండిరి. 


భాగవత రచనలో నిమగ్నుడై నకొలది పోతనకు వ్యవసాయం 


వివాధ్యుకద్ధ తగినది, అదాయంతగ్గి కుటుంబమున జరుగుబాటుగూడా 
దేవా, 6 


82 దేవాలయములు-తత వేత్తలు 


చాలా క్రిష్ణముగా నుండెను. పోతన భాగవతము తెనిగించుచున్నా 
డనియు, [గంథము సర్వోత్కృష్టముగా నున్నదని వెల్లడి యెనది. 
_ ఆ [గంథమున్సు తాను కృతిగా నందగోరి, కర్ణాటక పభువు తన 
యాస్థానకవియు, పోతన బావమరదియు నైన శ్రీనాథునితో (పస్తా 
వించెను, శ్రీనాథుడు రాజును మెప్పించి భోగము లనుభవించు 
చుండెను.- తన బావమరిది కటికదార్మిద్య మనుభవించు చుండుటకు 
ఖేదపడుచుండెడివాడు. ఎలాగైనా పోతన గారిని భాగవతమును 
రాజునకు అంకితమియ ఒప్పించుటకు [పయత్నించవలెనని రాజుగారి 
పరివారముతో త నందబమెక్కి వికశిలా నగరమునకు బోయెను. 
(శ్రీనాథుడు తన యందలమును పోతన పొలముదున్ను సమయములో 
అరక వద్దకు రానిచ్చి, అక్కడ దిగి వరిహాసముగా కావ్య మొకటి 
రచించి యే మహీపతి కంకితము జేసినను అ[గహారములు, కన 
కాంబరము లిచ్చి పూజింతురు గదా యని పలికెను. పోతన వెంటనే 
“బాల రసాల సాల నవపల్ల వ కోమలకావ్యకన్యను కూళలకిచ్చి అప్ప 
డుపురూడు* భుజించనని సమాధాన మిచ్చి, “కాటుక కంటినీరు చను 
గట్టు పయింబడ........ » ఏడ్వవద్దని సరస్వతిని ఊరడించెను. వ్యవ 
సాయము జేసుకొని ఉదరపోషణ జేసుకొనుచు, అడవులలో పడి 
యుండుట మేలుగదా యనెను. 


శ్రీనాథుడు, పోతన చెప్పిన నమాధానమునకు సిగ్గుపడి, 
అందల మెక్కక పోతనతో బాటు, అరకవెంట నడీచియే ఇంటీకీ 
వచ్చెను. పోతన తన శక్సికొలది పరివారమున కంతయు వంటే 
జేసెను. శ్రీనాథుడు పోతరాజుతో కర్ణాటక (ప్రభువు, నీవు bes 
చున్న భాగవతమును, కృతి నందగోరినాడు. నేను నీకు చేక్టీ'జ్లహ్సీం 
చెదనని వచ్చితిని. నీ తత్త్వము నెరుగక తొందరపడి పొరబాటు జేసి 
నాను. దయయుంచి |ప్రభువున కంకితము ఇవ్వవలసినపోగొక్షోరెను, 


పోతన భారతీదేవిని ఓదార్చుచు పద్యము చదివెను. శ్రీనాథుడు 


(వముఖులై న కొందరు భక్తులు 83 


దిగాలుపడి పోతరాజును నొప్పించినందులకు క్షమింపమని వేడు 
కొనెను. పోతన తెనుగున |వాసిన భాగవతమునకు గల (పత్యేకత 
ఆ పద్యములలోని మధుర, గంభీర, భావములు _రసవత్తరములు, 
భక్తి తత్త ముతో గూడిన పద్యములు. ఈ పద్యములు ఎంతో [పాము 
ఖ్యము వహించి బహుళ |పచారముల్రై నిత్యపారాయణము చేయు 
టకు పవ్మితమై ఖ్యాతిగాంచి యున్నవి. 


త్రి భ క్త రామదాసు 

గోల్కొండ రాజ్యమున నేలకొండపల్రైయను నొకగామమున 
భగవద్భక్తుడైన కంచెర్ల లింగన్న అను (బాహ్మణోత్తముడు గలడు. 
ఇతని భార్యపేరు తల్లికాంబ వీరి కుమారుడే రామదాసు. రామదాము 
ముదటిపేరు గోపన్న. రామభక్తుడై ఎల్లప్పుడూ రామనామ సంకీర్త 
నలు జేయుచూ పొడుచుండుటచే రామదాసని పిలుచు చుండిరి. 


గోపన్నకు యుక్త వయస్సు రాగానే ఉపనయన మొనరించి 
విద్యాభ్యాసమునశకై గురువున కొప్పగించిరి. గోపన్న రూపవంతు . 
డగుటయే గాక జ్యాగత్తగల వాడును, దైవభక్తి గలిగి యుండెడి 
వాడై యుండెను. తెలివిగల వాడగుటచే కొద్ది కాలమునకే నర్వ 
శాస్త్రములు పఠించి గొప్ప పండితు డాయెను. గురువు ద్వారా 
రామాయణ కావ్యము బశించు చుండినందున రాముని గురించి 
యెక్కువగా చెప్పబడినందున. రాముని యందే గోపన్న లీనమై 
రామునే యెల ల్లప్పుడు భక్తి తో ధ్యానించు చుండెను. 


కొంతకాలమునకు గోపన్న తల్లి తండ్రులు న్వర్గస్థుతైరి. ధీరుడు, 
పండితుడు, జ్ఞానియగు గోపన్న త్వరలో నా దుఃఖమంతయు మరచి, 
తెలివి శేటలుగల. నొక కన్యను వివాహమాడెను. కొంత కాలమునకు 
వారి కొక కుమారుడు గలిగెను. వానికి తన ఇష్టదైవమైన రాముని 
నామం బిడెను.... .... గోపన్నకు రాను రాను రామభక్తి ఎక్కువగు 


84 దేవాలయములు-తత్త్య వేత్తలు 


చుండెను. ' రామ సంకీర్తన మొనర్చుచున్న భట్టాచార్యు లనెడి 
భక్తశిఖామణిని గురువుగా భావించెను, వారుగూడ గోపన్న దైవ 
భక్తికి నతిథి పూజలకు సంతసించి తారకమం[త ముపదేశించి, రామ 
భక్తిని మరువ వద్దని చెప్పి ఆశీర్వదించి వెడలి పోయిరి. తారక 
మంత ముపదేశింపబడిన తరువాత గోపన్నకు రామభక్తి మరింత 
ఎక్కువై నిశ్చలత నొందెను. తన గృహమందు (పత్యేకముగ 
మందిరము నిర్మించి బంగారముతో _రాముని విగహము చేయించి, 
ఆ మందిర మందుంచి నిత్యము భక్తి శద్ధలతో నా వ్యిగహమును 
పూజించు చుండెను. తాను పండితుడై యుండుట వలన స్వయముగ 
కీర్తనలు రచించి అపారభక్తితో పాడుచూ నృత్య మొనరించు 
చుండెను. 


గృహస్థుడుగా నుండియే భక్తి మార్గంబున ముక్తిని బొందుట 
సులభమని తలంచెను. భక్తులకు భోజనసదుపాయము లొనర్చుటయే 
గాక నిత్యసమారాధనలు చేయుట వలన పిత్రార్జితములై న మాన్యము 
లన్నియు హరించెను. ఇతని బీదరికమును జూచి కొంతమంది జూలి 
నొందినవారు తగిన సహాయము చేయుచుండిరి. 


ఒకానొక సమయమున సమారాధన సందడిలో తన కుమారు 
డైన రాముడు వేడిగానున్న గంజితో నిండిన తొట్టియం దాకస్మికముగ 
బడి మరణించెను. గోపన్న భార్య పుత్రుని యాకస్మిక మరణమును 
గురించి కొంతవరకు దుఃఖించినను, సద్దుణశీలి యగు నామె భర్త 
యొక్క భగవద్భక్తికి భంగము వాటిల్లకుండా తన విధులను స్మకమ. 
ముగ నెర వేర్చుచుండెను. తరువాత గోపన్న గూడా పుత్రుని మరణ 
వార్త తెలుసుకొని మిక్కిలి దుఃఖించి మరణించిన బాలుని రామ 
మందిరమునకు దిసుకొని పోయి, పుతుని సజీవుని గావించమని 
ప్రార్థించెను. కొంత కొలమున కా బాలుడు శ్రీరామచందుని అను. 
(గహమున పరిపూర్ణ ఆరోగ్యవంతు డాయెను. 


[ప్రముఖుల్లై వ కొందరు భక్తులు శ్‌ 


ఒకనాడు గోపన్న రామచందుని మందిరమువద్ద భక్తి 
నిమగ్నుడై ని|దించెను. స్వప్నములో నొక (బాహ్మజుడు కనపడి, 
వత్సా, నీవు నదా ప్రార్థించిడి రాముడు దండకారణ్యమున పవిత 
గౌతమ తీరమందు భదాచేలముపై అవతరించెను. నీ వాతని 
కాలయము నేర్పరచి, ఉత్సవ పూజాదుల నొనర్చుచుండ వలసినదని 
చెప్పి నట్టాతనికి దోచెను. “తామ ఆ [బాహ్మజణుడు. చెప్పిన [ప్రకారము 
చేయ నిశ్చయించుకొనెను గాన్కి దవ్యము లేనందున యెట్లు నెర 
వేర్చుదునా యని చింతించుచుండెను, 


ఆ కాలములో గోల్కొండను పరిపాలించు నవాబు వద్ద 
అక్కన్న మాదన్న లనువారలు మర్మతి సేనాపతులుగా నుండిరి, 
వా రుభయులు గోపన్నకు మేనమామలై యుండిరి, నవాబు గూడా 
మత భేదములను పాటింపక సమాన గౌరవములతో కన్న బిడ్డలవలె 
(పజలను పాలించు చుండెను. మం|తియైన మాదన్న తన కుమారుడు 
మల్లయ్య వివాహమునకు రావలసినదిగా గోపన్నకు ఆహ్యానమును 
బంపిరి. మేనమామలను సందర్శించ వలెననెడి కుతూహలముతో 
గోపన్న కుటుంబసహితుడై గోల్కొండకు జేరుకొనెను. అక్కన్న 
మాదన్న లిర్వురు చొలాకాలమునకు మేనల్లుని గాంచినందులకు 
మిగుల సంతసించిరి. . మేనమామల కొరిక పై గోపన్న కొంతకాలము 
గోల్కొండలో నుండెను. 


గోపన్న భార్య తన కుటుంబ పరిస్థితులు వివరముగా అక్ల్షన్న 
మాదన్నలకు దెలిపెను. వారు గోపన్న మంచి(ప్రవర్తనను అతని 
పరిస్థితులు గహించి, భ్యదాచలం తాలూకా తహళ్ళిల్‌ దారునిగా 
ఏర్పాటు జేసిరి, తరువాత తన స్వ్మగామమైన నేలకొండపల్లెకు 
బోయెను. తను నిత్యము శ్రీరాముని దర్శించి సేవించవచ్చును గా! 
[బాహ్మణుడు కలలో తనకు చెప్పిన విషయమును సాఫల్యమును 
. జేయు సమయ మేతెంచినదని లోలోన మహదానందమంది నవాబు 


ణి 1 దేవాలయములు-తత్త వ్‌వే్త లు 


గారు బంపిన హుకుమును చేకొని భద్శాదికిం జని తవాళ్ళిల్‌ దారు 
కడనుండి చార్లీ అప్పగించు కొనెను. “ఉద్యోగములో చేరిన నాటి 
సాయంకాలమే స్వామిని దర్శించుకొని కృతకృత్యు డాయెను, తన 
ఉద్యోగధర్మమును కడు జ్యాగత్తగా నిర్వహించు కొనుచు వసూ 
లొనర్చిన శిస్తును ఎప్పటికప్పుడు గోల్కొండ |టజరీకి బంపివేయు 
చుండెను. శిస్తు వసూలు చేయుటలో నాతడు కఠినముగా లేక, తన 
నహజ మధురవాక్కులతో త్యరితముగా వసూలు గావించు చుండెను. 
తన ఉద్యోగధర్మమును సక్రమముగా నిర్వరించుకొనుచునే భక్తు 
లతో భజనలు చేయుచూ తన రాష్ట్రము నందంతట .భజన సమాజ 
ములు నెలకొల్పి . |పతివారిని భక్‌ మార్గములో నుంచెను. తను 


భ్యదాది రామాలయ నిర్మాణ కార క్రమము చేయ సంకల్పించి, 
[పజలందరిని పిలిచి గొప్పసభ నేర్పాటు జేసెను. ఆ సభలో రామునకు 
అలయ ప్రాకార గోపుర మంటపాది నిర్మాణమునకు ఎవరికి దోచిన 
రీతిని వారిని సహాయము చేయవలసినదిగా కోరెను. (ద్రవ్య 
రూపమున, వస్తుపూర్వకముగ ఎవరికి దోచిన సహాయము వారు 
చేయుటకు వాగ్ధానములు చేసిరి. శకి లేనివారు పనిపాట లొనర్చి, 
సాయము చేయుటకు సిద్ధపడిరి. మొత్త ముమోద గోపన్న తాను 
చేయ సంకల్పించిన భగవళ్ఞార్యము పూర్తిచేసెను. ఆలయ, [పాకార, 
గోపుర, మంటపాది పనులు పూరి అయినను, సంపోక్షణాది కార్య 
[కమములు నెర వేర్చుటకు తనవద్ద [దవ్యము లేక, మిక్కిలి చింతించి 
ఖజానాయందలి " నర్ధారు దవ్యముచేత వలయు వస్తుసామగితెప్పించి 
ఒక శుభదినంబున సం[పోక్షణము అతివైభవముగా పూర్తి గావించెను. 


దేవాలయనిర్మాణము మొదలగు ముఖ్యకార్యములకు ఖజానా 
లోని ధనమంతయు ఖర్చుజే సెనేగాని, దానిని మరల |పభుత్వమునకు 
చెల్లించవలయుననే ఉద్దేశ్యముతో ఎన్నోవిధములుగ ప్రయత్ని ంచినను 
పరిస్థితులు అనుకూలించనందున మిక్కిలి చింతించెను. రామదాసు 


(వముఖుల్లైన కొందరు భక్తులు B87 


ఖజానాలోని డబ్బంతయు దైవకార్యమున కుపయోగించెనని తానీషా 
కొంతమంది వలన తెలిసికొని ఖజానాలోని డబ్బంతయు తక్షణమే 
పంపమని తాఖీ దిచ్చి పైకమును తెచ్చుటుకై నల్వురు సైనికులను 
బంపెను. రామదాసు ఫ్లైక మివ్వకున్న వెంటనే బంధించి తీసుకొని 
రావలసినదిగా కూడా నాజ్ఞుపించెను. వారు న్గవాబుఆజ్ఞను గోపన్నకు 
చూపించిరి.. గోపన్న తాను జేసిన పనిని. వినయము గొ భటుల 8రిం 
గించి, కొద్దిరోజులలో చెల్లి ంచెధనని చేప్పినను వారు వినక గోపన్నను 
బంధించి సీసుకొని పోయిరి. రామనామమును జపించుచునే భటుల 
వెంబడి గోపన్న గోల్కొండకు బోయెను. 


గోపన్న తానీపాతో ఖజానాలోని డబ్బంతయు' దైవకార్యమున 
కుపయోగించితోనని వినయపూర్వకముగా చెప్పెను. దయార్ద్రహవృద 
యుడైన తానీషా విని క్షమించి మిన్నేకుండినను, కొంతమంది 
చెప్పుడు మాటలు విని చివఠకు గోపన్నను బందిఖానాలో బంధించి 
వై చెను. నిత్యమూ పై పైకము తెమ్మని" రాజభటులు చెజిసాలలో గోప 
న్నను నానా బాధలు పెట్టుచుండిరి. ఎన్ని బాధలు పెట్టినను అన్నిం 
టిని గోపన్న ఓర్చుకొని రామతారక మం|తమే జపించు చుండెను. 
అక్కన్న, మాదన్న ల్లిర్వురు గోపన్నవిషయము తెలిసియు, ధనా పేక్ష 
గల తానీషూ మనస్సు మార్చ లేక,' [దవ్యము సమకూర్చుట తమవల్ల 
గార నూరకుండిరి. అన్ని బాధలు సహించుచూ, రామనామ స్మరణ 
. చేయుచున్న గోపన్నను చీకటిగదియందు బంధించి ఆహారము ఇవ్వ 
కూడదని యాజాపించెను. అ ఏకాంత ప్రవాస శిక్ష గోపన్నకు 
దైవ పార్థన చేయుటకు మరింతగ నవకొశము కలిగించెను... 


ఒక రాతి సమయమున విలువగల దుస్తులు ధరించి ఇరువురు 
సుందరాకారులు తాసీపావద్దక్సు వచ్చి, నిద్రలేపి గోపస్న గారు మోకు - 
ఇవ్వవలసిన ధనమును మాచేత పంపినారు. మేము గోపన్న మను 
జులము. నీ ధనము గైకొని యాతనిని కారాగారవిముక్తునిం గావిం 


08 దేవాలయములు-తత్త వ్‌వేత్త లు 


పుమని. చెప్పి బంగారునాణెము లిచ్చి రసీదు నిమ్మని కోరగా వెంటనే . 
తానీషా యిచ్చెను. తానీషాకు వారిని సేవించి, గౌరవించవలెనని 
కోరిక కలిగినను వారు ఎక్కువకాలము నిలువక పోయిరి. .వారు 
ఎటు పోయినది తానీషోకు తెలియలేదు. మరుసటిరోజు తానీషా 
వీకాంతమున రాముని భజించుచూ కాలము గడుపుచున్న రామ 
దానుని చెజనుండి విముక్తుని చేయించి, తన దర్శ్భారుకు పిలుపించు 
కొని సమన్న పరివారము ముందు రామదాసుకు (పదక్షిణము చేసి, 
నమన్ధరించి తనుచేసిన అపరాధమునకు మన్నింపుమని (పార్థించెను. 


అప్పుడు రామదాసు, ఎవరి పురాకృత కర్మఫలము వా రను 
భవించక తప్పదని చెప్పి, మికు దృరనమిచ్చిన వారు రామలక్ష్మణు 
లేయని చెప్పెను. ఎంత వూజించియు, భజించియు, చూడజాలని 
ఆ పరాత్చరుని మా రృసయత్నముగా దర్శనము గావించు కొంటిరి. 
మ్‌ పూర్వజన్మ ఫలమువలననే మిరు ధన్యులు కాగలిగితిరని విన 
యముగా చెప్పెను, తరువాత నవాబు రామదాసును తన ఖజానాకు 
గొనిపోయి సమస్త మర్యాద లొనర్సి, మరుదినంబున తానీషా బాగుగ 
నలంకరింపబడిన పల్లకియందు రామదానునుంచి సకల పరివారముతో 
వైభవంబున గోల్కొండ నుండి భ|దా।దికి పంపిరి, 


ఈ విషయము ముందుగా తెలిసి రామదాసు భార్య, పుతుడు, 
పౌరులు నెదురుగా బోయి, రామదానునకు స్వాగత మొసంగి గౌర 
వించిరి. భద్యాదిలో తానీషా గొప్పసభ ఏర్పాటుచేసి జరిగిన చరిత 
నంతయు విపులముగా చెప్పెను. తానీషా కొన్ని దినములు భదా 
(దియందు నివసించి, భదాచలము తాలూకా యంతయు స్వామి 
వారికి జగీరుగా నొసంగి, నా జూగిరునందు వచు. ఆదాయమంతయు 
స్వామివారి కల్యాజోత్సవాదులకై వినియోగించు నటుల ఏర్పాటు 
చేసెను. ' 


(వముఖుల్లైన కొందరు భక్తులు ఇ 

కొంతకాలము గడచిన తరువాత్మ రామాలయంబున రామ 
కీర్త న గావించుచుండు నమయమున అర్చకుల భక్తుల సమక్షములో 
నొక దివ్యలేజన్సు బయల్వెడలి రామదానే నందైక్యము గావించు 
కొని యదృశ్యమాయెను. ఈ దృశ్యమునకు అక్కడున్న వారందరు 
అశ్యంతాశ్చర్యపడి మిక్కిలి సంతసించిరి. 


ఆంధ దేశములోనే గాక అనేక [పాంతములలో నేటికిని వీరు 
రచించి గానము చేసిన భ క్రిరసవత్తరమైన కీర్త నలు బహుళ [పచార 
ములో నుండి సమస్త (పజలచే గానము. "గావింపబడు చుండెను. 
రామదాను పేర నాటకములు (పదర్శించుచు, హరికథలు చెప్పుచూ, 
భజన సమయములందు వారి కీర్తనలు పాడుచుండుట చాలా గొప్ప 
విషయము. వీరిచే _వాయెబడిన “దాశరథీ శతకము” లోని పద్య 
ములు, సాహిత్యమునందే గాక భక్తి పారవశ్యముతో గూడి, కీరింప 
బడుట గమనార్హము. “| 


dhe భక క్‌ త్యాగరాజు 

వీరి పూర్వులు కర్నూలు జిల్లాలోని. కారర్హ యను (గ్రామము 
నుండ్కి తంజావూరు జిల్లాలోని తిరువారూరుకు వలన వచ్చిరి. త్యాగ 
రాజు తాతగారైన గిరిరాజు (బహృముగారు గొప్పసంగీతవిద్వాంనులు, 
వీరు భారద్వాజనగ్యోతులు, ముల్కినాటి (బాహ్మణులు. ఈయన 
వేదాంతకీర్తనలకు మెచ్చి తంజావూరి పరిపాలకుడు షాజీరావు సన్హాన 
ముజేసి ఆదరించెను. గిరిరాజు [బహ్మాముగారి అయిదవ కుమారుడే 
త్యాగరాజు తండి రామ్మబవ్యాము గార్డు, ఈయన భార్యపేరు శాంతా 
దేవి. వీరు గొప్ప దైవభక్తి గలవారు. ఈ దంపతులకు. 1. పంచనద 
(బ్రహ్మము, 2 రామనాథ|బహ్మము, 8. త్యాగ్యబహ్మము అని 
మువ్వురు కుమారులు గలిగిరి. వీరిలో పెద్దవాడైన పంచనద(బహ్మము 
ముక్షోపి, అసూయాపరుడు. తండి ఎన్ని |,పయత్నములు జేసినను 


90 దేవాలయములు-తత్త వవేత్తలు', 


చదువులో (ేద్ధ మాపకుండెను,. రెండవవాడై న రామనాథ (బహ్మమును 
గూర్చి, అంతగా తెలియదు. మూడవవాడై న త్యాగ్యబహ్మమే 
మన కథానాయుకుడై న భక త్యాగరాజు. 


త్యాగరాజు బాల్యమున తిరువారూరి వీధిబడిలో చదివేను. 
కుటుంబ పోషణకు, వలయు సొకర్యములుండుట వలన వీరి కాపురము 
“తిరువయ్యారుకు కి మార్చినందున త్యాగరాజు తంజావూరు రాజులు 
నెలకొల్పిన పాఠశాలలో చేరి చదువునం దుత్తీర్దుడయ్యెను. ఇక్కడనే 
త్యాగరాజు సంస్కృతికి చాలా అనుకూల మేర్పడెను. తిరువయ్యారు 
నకు “పంచనద క్షేత” మను పేరు గూడా కలదు. తిరువయ్యారు 
కావేరి, కొల్ల డము, కుడుమురుట్టి, వెళ్లారు, వెట్టారు అను పంచ 
నదులు కలిసినట్టి పుణ్యభూమి. అప్పర్‌, సుందర్‌, సంబంధర్‌ల 
తేవారములు, పురాణేతిహాసములలో కీర్తింపబడి తిరువయ్యారు గొప్ప 
'కేతముగా పేరు గాంచెను. ' క టా 


రామబహ్మము గారు త్యాగరాజును తిరువయ్యారు సంస్కృత 
పాఠశాలలో (ప వేశ పెశ్టైను. ఆ పాఠశాలలో నాలుగు సంవత్సరముల 
కాలము త్యాగరాజు వేదవేదాంగములు, రామాయణ భాగవతాది 
పురాణములు పఠించెను. రామాయణ మాతనికి .ముఖ్యమాయెను. 
త్యాగరాజు తల్లి శాంతాదేవి ఆతనికి భ్యదాచల రామదాను కీర్తనలు, 
అష్టపదులు నేర్చి పాడించి ఆతని కంఠ మాధుర్యమునకు మెచ్చుకొని 
నీవు గొప్పగాయకుడ 'వయ్యెదవని దీవించెను. తండి రామ|బహ్హము 
(గామములోనిక్రి బోయినవుడు, . శ్రీరామ విగహమునకు పూజలు 
చేయునప్పుడు త్యాగరాజు గొంతెత్తి గానము చేయుచుండెడివాడు. 
[(కమకమముగా త్యాగరాజు గానమాధుర్యమునకు తండి గూడా ' 
ఆశ్చర్యపడి మిక్కిలి నంతసించుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు 
త్యాగరాజు ఆశువుగా (వాసిన కీర్తనలను తండి విద్వాంసులకు 
చూపగ్కా వారు ఆ కీర్తనలోని, అర్థము,భావము సంస్కృతికి మెచ్చు 


(వముఖుల్లై న కొందరు భక్తులు 81 


కొనుచుండిరి. కుమారుని గొప్పతనము తండి పూర్తిగా గషొంచి 
తంజావూరు గాయకశిఖామణి, సంగితకళానిధి బిరుదాంకితులై న 
శొంఠి వెంకటరమణయ్యగారి వద్దకు తీసుకొనిపోయి, వీడు, మో 
కుమారుని వంటివాడు, వీనికి సుగితము నేర్పి |పతిభావంతునిగా 
జేయు భారము మోడే యని అప్పగించెను. 


గురువుగారి మాతామహుడు వీణ కాళహస్తయ్యగారు సేకరిం 
చిన సంగీత గంథములు నామూలముగా పఠించుట, కృష్ణా నందులు 
తన కుపదేశించిన శ్రీరామషడక్షరీ మంత్రమును రోజుకు ఇరువదిఐదు 
వేలసార్లు జపించుట, 'తాను నేర్చి రచించిన కీర్త నలు గురువుగారికే 
దిద్దించుకొనుట, గురువుగారి సంగీతము వినుట "మొదలగునవి త్యాగ 
స్‌ దినచర్యలు. త్యాగరాజునకు గల అనేక సందేహములు సంగిత 
విద్వాంసులు గాని; మరెవ్వరుగాని తీర్చ లేకపోయిరి. కృష్ణా నందుల 
వారు మాత్రము “నారద” మం్యత' ముపదేళించి ఆ ముంత ముపా 
సించిన సకలసందేహములు తీరునని చెప్పెను, అటులనే ఆ మం[తము 
పఠించి నారదుని అర్చించగా * స్వరార్గవ ** మనే ఉద్గింథము లభిం 
చెను. గురువుగారు త్యాగరాజుయొక్క గొప్పతనమునకు మెచ్చి, నీవు 
ఇంటియందు శ్రీరామనామార్చనే చేసి తరింపుని సెలవిచ్చెను. 

త్యాగయ్యగారి తండి రామ్మబహ్మం గారు ముగ్గురు కుమారు 
లకుసు వివాహములు. జేసిరి. త్యాగరాజు మొదటిభార్య పార్వతి. 
వివాహమైన ఐదు సంవత్సరములకే ఆమె పరమపదించెను. ఆమె 
ఇష్ట పకారము త్యాగరాజు ఆమెచెల్లెలు కమలాంబను వివాహము జేసు 
కొనెను, ఈమె భర్త చిత్తమెరిగి నడుచుకొనే ఉత్తమురాలు. ఈమెకు 
ఒక కుమార్తె జనించెను. ఆమె పేరు సీతాలక్ష్మి. అమెకు యుక్త 
వయస్సు రాగానే కుప్పుస్వామయ్య అను వారికిచ్చి వివాహము 
జేసెను. సీతాలక్ష్మికి త్యాగరాజు అనే కుమారుడు కలిగెను. ఈ త్యాగ 
రాజు గూడా ఫిడేలు వాద్యమునందు నిపుణుడై గురువమ్మాళ్‌ అను 


7 


తి దేవాలయములు.తత వవేతృలు 
అక par.) 


నామెను వివాహమాడెను. కాని, ముప్పది సంవత్సరముల వయస్సు 
నాటికే ఇతడు వ్యాధి గస్తుడై మరణించెను, 

త్యాగరాజు తన ముప్పది ఎనిమిది సంవత్సరముల వయస్సు 
నాటికి రామతారకజపము 96 కోట్లు జపించెను. ఆఖరు దినమున 
తన ఇంటితలుపును ఎవరో తట్టినట్టయ్యెను. ఆయన తలుపులు తీయగా ' 
శ్రీరాముడు, లక్ష్మణునితో కలిసి విశ్వామిత యాగ సంరక్ష ణార్భము 
పోవు వేషముతో క్షణకాలము (పత్యక్షమై అంతర్జానమయ్యెనట- ఆ 
సుందరద్భశ్యము వెంటనే అదృశ్య మైనందులకు చింతించి “ఏల నీ 
దయంరాదు” అనే కీర్తన పాడినారట | తమ్ముని రామపిచ్చికి అన్నగా 
రిష్టపడక, తుదకు వేరుగానుండి నీ యిష్టమువచ్చినట్లు పాడుకొనుము 
అని త్యాగరాజును వేర్పాటు చేసెను. అప్పుడు త్యాగరాజు అసిలో 
మిగత భాగము కోరక, తన తండిగారు యిచ్చిన రామ పంచాయ 
తనమును మాతమే తన భాగముగా తీసుకొని “సీతా, లక్ష్మణ, భరత, 
శత్రుఘ్న, హనుమత్సమేత శ్రీరామ పంచాయతనమునే” ఆమరణాం 
తము అర్సీంచెను. త్యాగరాజు సగుణోపాసననే జేసెను. 


త్యాగయ్య తెల్ల వారక మునుపే లేచి, మేలుకొలుపులు పాడి, 
కావేరీ నదిలో స్నానము జేసి, శ్రీరాముని పూలతో పూజలు జేసి, 
భక్తితో కీర్తనలు పాడి 12 గంటల నివేదన తరువాత భుజించి, 
వ్మిశాంతి తీసుకోని, మధ్యాహ్నము శిష్యులకు - సంగీత పాఠములు 
చెప్పు చుండెడి వాడు. ఏకాదశినాడు ఉపవాసము దేసి ద్వాదశినాడు 
తుల సీతీర్థము (గహించిన పిమ్మటనే పారణము జేసిడివాడు. బిక్షాట 
నము జేసి, దానితో లభించిన సామ।గితోనే ' కుటుంబపోషణము, 
అతిథిపూజ, శిష్యులకు భోజనము జరుపుచుండెడి వాడు. ఆయనే 
పొడిన కీర్తనలలో రామదాసువలె దాస్యభకియే |పతిబింబించును గాని 
కే తయ్యవలె మధురభావము కనపడదు. భక్తి శూన్యమైన సంగీతము 
నకు ఇష్టపడెడు వాడు గాడు. పీరు రామదాసు, పురంచరదాసు, 


(వముఖులై న కొందరు భక్తులు 93 


జయదేవునివంటి మహానుభావుల కీర్తనలను గూడా తన్మయత్వముతో 
పాడెడి వారు: వీరు తన్మయత్వముతో పాడునప్పుడు శిష్యులు 
వెంటనే తాటాకుల మొద గంటములతో |వాసెడివారు, 


తంజావూరును పాలించు తుళజాజి _ శరభోజి మహారాజు 
నిరువురు గొప్ప కళాపోషకులు. వీరు పెక్కుమంది కళాకారులను 
పోషించుచుండెడి' వారు. శరభోజిమహారాజ ఆస్థానములో కొన్ని 
వందలకు మించిన సంగీతవిద్యాంసు లుండెడి వారట. ఈ గాయకు. 
లందరికి శొంఠి వెంకటసుబ్బయ్యగారు నాయకమణి. వీరు శ్రీకృష్ణ 
లీలాతరంగములు రచించిన నారాయణతీర్థుల శిష్యపరంపరలోనివారు. 
ఈయన కుమారుడే తిరువయ్యారులో నిపసించుచుండిన ' వేంకట 
రమణయ్యగారు. ' ఒకనాడు త్యాగరాజు ఆనంద పారవశ్యములో 
మైమరచి యుండు సమయమున నీ వొక్కకీర్తన పాడుమని అడుగగా 
“దొరకునా ఇటువంటి సేవ” అని పాడగనే “దొరకునా. ఇటువంటి 
శిష్యుడు” అని గురువుగారు పాడిరట, _వేంకటరమణయ్యగారు తన 
తండిగారికి త్యాగయ్య పాట వినిపించ వలెనని, తంజావూరుకు 
పిలుచుకొని పోయెను. వేంకటసుబ్బయ్య గారు పాడవలసినదిగా 
అనతీయగనే త్యాగరాజు జగన్మోహనముగా పాడెను... శరభోజి 
మహారాజు వీరి గానక ళాపాండిత్యమును, గానకౌశలము తన ఆస్థాన 
పండితులద్వారా తెలుసుకొని తన ఆస్థానమునకు బిలువ నంపెను. 
కాని వచ్చిన వారితో త్యాగరాజు నేను నరహరిని గురించి పాడుదును 
గాని నరులను గురించి పాడననియు, ఎంత ధనమిచ్చినను నాకు 
వలదనియు “నిధి చాలా సుఖమా! రాముని-సన్నిధి సేవ సుఖమా ! 
నిజముగ బలుకు మనసా!” అన్న కీరన బాడి వచ్చిన వారిని 
"'బంపెను. శరభోజి కుతం[తములు పన్ని యెవ్విధముగనైన త్యాగ 
రాజును లొంగదీసుకొని రావలయునని (పయత్నించెను. గాన్ని 
భాగవతాపచారము వల్ల తనకు శూలనొప్పి వచ్చెను. చివరకు;తన 


.94 దేపాలయములు-తత్స్వ వేత్తలు 


తప్పును తెలుసుకొని త్యాగరాజుకు సాష్ట్రాంగపడునంత వరకు ఆ 
నొప్పి తగ్గలేదు. 'రాజు (పచ్చన్నుడై ఎన్నియో మారులు త్యాగరాజు 
గానము విని ఎంతయో సంతసించెను. 


ధన కనకములకు నాస పడక ఉంఛవృత్తి వల్లనే జీవితము 
గడిపిన మహానుభావుడు. ఇతరులను చులకన సేయని పరమ 
సౌమ్యుడు త్యాగరాజు. తిరువాన్కూరు సంస్థానములోని “గోవింద 
మారార్‌ ” అను గొప్ప రామభక్తుడు, గొప్ప సంగిత విద్వాంసుడు. 
ఆయన త్యాగరాజు కీర (పతిష్థలు, భక్తితత్త్వ్వము విని చూచుటకై 
తిరువయ్యారునకు వచ్చెను. త్యాగరాజు థ్యానసమాధి నుండి కన్నులు 
తెరచి, వారిని చూచి, .వారి విషయమై తెలుసుకొని చాల సంతో 
షించెను. తరువాత త్యాగయ్య గారి కోరికపై గోవిందమారార్‌ కొన్ని 
గంటల వరకు గొప్పగ పాడెను. అప్పుడు త్యాగయ్య వారికిగల 
: సంగీతపాండిత్యమునకు మెచ్చి “ఎందరో మహానుభావులు అందక 
నా వందనములు” అని పాడిరట. 


త్యాగరాజు వయస్సు అప్పటికి 79 సంవత్సరములు. త్యాగరాజు 
మహారాజు కృపను. గూడా తృణీకరించి. రామ వి[గహ పూజలోనే 
కాలము గడుపుట అన్నగారు సహింపక రామ విగహములను 
కావేరిలో పడవైచెను. తరువాత త్యాగరాజు, “హరి! నే నెందు 
వెదకుదురా” అనుచు మిక్కిలి దుఃఖముతో సుండగ శ్రీరాముడు 
తనకు కలలో . చెప్పిన రీతిగ కావేరిలో వాటిని పట్టుకొని “రార 
మాయింటి దాకా” అని పాడి తీసుకొని వెళ్లెనట. | 


ఇప్పటికిని, తంజావూరులో ఆ విగహములు గలవు. తరువాత 
త్యాగరాజు తీర్ల ర్ధ య్యాతలకకై బయలుదేరి పెక్టు క్షేత్రములు దర్శించి 
స్వాములను ఫీవించి పెక్కుమంది సంగీత విద్యాంసుల ఆదరణము : 
నకు పాతు డయ్యెను. వారు చివరకు - తిరువయ్యారుకు చేరిరి. 


(వముఖుల్లైన కొందరు భక్తులు ఖ్‌ 


ఈయన ఎక్కువగా నంపాదించు కొనివచ్చెనని బంధువు తీయన 
చుట్టూ చేరిరి. బంధువు లందరికి త్యాగయ్య |పసాదములు యిచ్చి, 
“శ్రీరామ కృపయే సిరుల కన్నిటికి సిరి” అని సెలవిచ్చిరి. 1845లో 
ఆయన ధర్మపత్ని కమలాంబ మరణించెను. తరువాత త్యాగరాజు 
సన్యసించిి తన మరణము నాలుగురోజులలో సమోపించె నని శిష్యు 
లకు చెప్పి భగవంతునిలో నైక్య మాయెను. 


వీరు తెనుగులో రచించి పాడినకీర్త నలు నేటికిని ఎంతో 
(ప్రాశస్త్యము వహించినవి. భాషా భీదములు లేక సమస్త [పాంతముల 
వారు ఈ కీర్తనలు నేర్చుకొని త్యాగరాజును ఆరాధ్య దైవముగా 
భావించి సేవించు చున్నారు. 


ర్‌. భ కృతులసీదాసు : 


అక్చరుచ| క్రవర్మి భారతదేశమును ఉత్తర ప్రాంతముల పాలించు 
కాలమున హస్తి నాపురమున ఆత్మోరాము డను (బాహణుడు ఉండెను 
ఆ |బాహ్మణుని భార్యపేరు “హాల్సీదేవి”. సరయూపారణ (బాహ్మణ 
శాఖ యనియు కన్యాకుబ్ద (బాహ్మణశాఖ యనియు చెప్పుదురు. 
షుమారు 1582 లో ఆ దంపతుల కొక బాలుడుదయించెను. అతడు 
దుష్ట గహ వీక్షణ జాతకు డై ఇన్మించె నను కారణమున నాతనిని 
అరణ్యమున విసర్జించిరి. అరణ్యములలో పర్యటించు చున్న “నరహరి 
దానుిఅను సాధుపుంగవునకు ఆ బాలుడు లభించెను. ఆ సాధువు 
బాలుని _పేమాతిశయముతో పెంచి పెద్దవానినిగా జేసి తులసీదానని 
నామమిడి తారక మంతోపదేశము జేసి బాల్యముననే అతనిని 
ఆధ్యాళ్మి కభావనమున పవేశ "పెక్రైను- 


కొంతకాలమునకు, వివాహ వాంఛ గలిగి, * “రత్నావళి” అను 
నామెను వివాహమాడెను. (పథమమున మాతాదేవిని వివాహము 
జేసుకొనగా అతడు విరాగియై యున్నందున చింతించి ఆమె గంగా 


ర దేవాలయములు-తత్త్య వేత్తలు 
(పవాహమున అత్మహత్య జేసుకొన్నట్టు కొంతమంది చెప్పుచున్నారు. 
తులసీదాసు _ రత్నావళి అన్యోన్య! పేమ. గలిగి ఒక్క క్షణమైనను 
భార్యను వీడ లేకుండెను. అధికమగు మమకార, వ్యామోహములతో 


నుండెను. తులసీదాసు గృహమున లేని సమయమున, రత్నావళి 
జననీజనకులు అమెను సమ్మతిరిపజేసి పుట్టినింటికి దీసుకొని పోయిరి. 


తులసీదాసు. గృహమున కేతెంచు సమయమున, రత్నావళి 
లేకుండుట గాంచి ఒంటరిగా నుండలీక, ఆమెను త్వరగా కలియ 
వలెనన్న వాంఛతో, రాతికాలమైనను _ఘోరవర్షములో గూడా, 
నదులు, గట్టులను గమనించక క్రామాతురుడై ఎట్టకేలకు భార్యను 
చేరెను. ఈ పరిస్థితులలో, రత్నావళి భర్త అజ్జానమునకు చింతించి 
విరక్తి వచనములు బోధించి, తన మోద ఉంచిన మనస్సును, ర 
చంద్రునిపై నుంచమని హితోపదేశము చేయగా అదియే ఆతనికి మహ 
పదేశమై, , హృదయ పరివర్తన గలిగి శ్రీరామచం[ ద (పభువు ఖా 
| సాక్షాత్రారమునకు దృష్టి మరల్పెను. తనముందున్న భార్యను అపర 
దేవతవలె పించి, తనను తరింపజేయ వచ్చిన గురువరేణ్యునిగా 
భావించి రత్నా వళికి సాష్టాంగ దండపణామము లాచరించ్చి సన్యాసి 
అయి రామేశ్వరము వరకు యాత గావించి కాళీనగరమున తపోనిష్ట 
యందుండెను. తన 42వ ఏట రామాయణ కథారచనము గావింప 
వలెనని వాంఛ గలిగి | పజాసమూహమునకు అర్థమగు, _పొందీభాషలో 
పద్యరూపముగ నారంభించెను. నృత్యగానముల 'కనుకూలముగ 
నతడు రామాయణము నిర్మించుటచే దానిని పఠించ వలయునని 
అసక్తి గలిగి . దేశదేశములలో |పచారము గాబడి నిత్యపారాయణ 
శాస్త్రమై ఉపనిషత్‌ , గీతాశాస్త్రములకుగూడా మించినదగుటచే తులసీ 
దాసు కిరి దిగంతములకు వ్యాపించెను, 


అక్బరు చక్రవర్తి, మంతులు రాజా తోడరమల్‌, మాన్‌సింగ్‌ 
తులసీదాసుకు శిష్యులైరి. అక్బరు చృకవర్తిగూడా, వీరిని ఆహ్వానించి 


[వముఖులై న కొందరు భక్తులు u 


సత్కరించెను. కృష్ణభ క్రి గలిగిన మిరాబాయి గూడా, తులసీదాను ' 
నలహా(పకారం సంఘమును, గృహమును వీడి విరాగిణజియె బృందా 
వనమును జేరిన మహావ్యక్తిగా పరిగణింపబడెను. తులసీదాసు 
(గంథములో “వై ప్టవసంపదాయ , భావములు,. పెక్షు ండుటవలన వారి 
(గంథములు హారారసత పూజాస్థానము నలంకరించయుండెను. వీరు 
నిరాడంబరులై శిష్యవర్గమును జేర్చుకొనక మఠాదిసంస్థలు నెలకొల్చ్పక 
ఏకాంతవాసము చేయుచు, శ్రీరామచంద పాదపద్మధ్యాన నిమగ్నులై 
అధికారవాంఛ లేక వృద్ధాప్యము గలుగువరక్కు అనగా $1 సంవత్సర 
ములు గడపి తన జీవితము చాలించిన మహాకవి, మహాభక్తుడు, 


6. పరమహంస-స్వామి రామతీర్థ 

పంజాబు రాష ష్ట్ర ములోగల గుజరను వాలా (గుజరన్వాలా) 
జిల్లాలో కపకోలీివాలాయను గ్రామమున సుమారు 1878న భక్షశిఖా 
మణియు హీంది రామాయ ణామ్బుతవృష్టని గురిపించిన తులసీదాసు 
వంశమున స్వామరామ తీర్థ జన్మించెను. తల్లి గతించినంతనే తన 
అన్నయగు గోసైను గురుదాసు పోషణలో పెరిగి పెద్దవాడయ్యెను. 
చిన్న తనముననే రామాయణ, భాగవత్క భారతగాథలను, అత్ని శ్రద్ధతో 
వినుచు తన. ఇరువదవ ఏటనే ఎం. ఏ. పరీక్షయందు గణితశాస్త్ర 
పారంగతు డాయెను. |పిన్స్‌పాల్‌ “* బెల్లుదొర” కలెక్టరుపరీక్ష చదువు 
మని (ప్రోత్సహించినను, ఇష్టపడక గణితశాస్త్రమును, ఇతరులకు 
బోధించు చుండెను, 1888వ సంవత్సరమున నిత డరణ్యములకు 
తపస్సు జేసుకొనుటకు బోయి, మరుసటి సంవత్సరముననే ప్రపంచ 
బంధము లన్నింటిని తెంచుకొని సన్యసించెను. 

ఇతనికి వివాహమెప్పుడైనది, ఎంతకాల మాతడు గృహస్థజీవిత 
మనుభవించెనో వివరము తెలియదు. మొత్తముమోద అతని భార్య 


ఎల ల్హప్పుడూ ఇతనికి సపర్యలు చేయుచ్చు. శిష్యురాలై అతని అధ్యా 
శరర తోడ్పడి, తన ధర్మములు నెర వేర్చుచు, సన్యా 
వా. 7 


8 దేవాలయములు-తత్త వేత్త థు 


సినియై జీవితము సఫలముజేసికొనెను, 27 సంవత్సరముల వయస్సు 
ననే సన్యసించి అటుతర్వాత ఆరు సంవత్సరములు మాత్రమే జీవించి 
1906వ సంవత్సరమున దేహము త్యజించెను. 


పరమాత్మయే తా ననెడు భావ మెవరికి కలుగునో అట్టివానికే 
పపంచమంతయు శరీరమువలె సేవ చేయునను సిద్ధాంతమున కతడు 
రాగలిగెను. మనుష్యులు చొరరాని |పదేశములం దతడు ఒంటరిగా 
నిశీథమంతయు సంచరించు చుండెడివాడు. మంచుకొండలు, విరిగి 
మిదపడుచుండ, కాలూనుటకు వీలులేని పర్వతశిఖరముల కత డవ 
లీలగా నెగ్యబాకి కైలాసము, |బహ్మకపాలము, మానస సరోవరము, 
మొదలగు స్థలములంద్లు తిరుగు చుండెడివాడు. 


ఇతడు వేదాంతులలో వేదాంతి. -.పండితులలో పండితుడు, 
కవులలో కవిసార్వభౌముడు. ఇతడు పరమపదించువరకు, రేయుం 
బవలుు విసుగు విరామము లేకుండా |పాచ్య...పాళ్సాత్య వేదాంత 
ములను, సంవూర్ణ ముగ చదివెను. శంకర, కపిల, కణాద్క గౌతమ, 
పతంజలి, జైమిని, వ్యాస, కృష్ణ, కెంటు హెజెలు, గెక్సే, షిష్టి, 
స్ఫినోజూ, కోమ్సి, స్పెన్సరు, డార్విన్‌, హెళెట్‌ టెండాలు హే, 
జోర్జన్స్‌ జేమ్ఫుల వేదాంత (గంథముల నవగతము జేసుకొనేను. 
పర్షియన్‌, హింది ఉరుద్కు సంస్కృతభాష లితనికి కరతలామలక 
ములు, ఇతడు అమెరికాలో సంచారము చేసిన రెండు సంవత్సరము 
లలోను వందలకొలది కర్మను లిచ్చి, అమెరికా సాహిత్యమును 
పూరి జేసెను. 
(పెసిడెంటు రూజువెల్డు గూడ్కా వీరిని అభినందించడానికి 
స్వయముగా వచ్చెను, ఆదిశంకరులవలె వీర్కు అతిస్వల్పవయస్సులో 
భౌతికకాయమును చాలించినన్సు దేశ విదేశపర్యటనలు జరిపి 
అమూల్య, ఆధ్యాత్మిక సందేశము లిచ్చి భారతీయ విజ్ఞానము వెద 
జల్లిన మహనీయమూర్తి, ధన్యజీవి. 


దేవాలయములు-త త్త $ పెత్తలు 
రెండవభాగము 


11. వంతవంంలం _ వంతఖేదవంంలం 


మానవాభ్యుదయమునకు మానవ పరమావధికి మార్గము 
చూపుటకు మతము అత్యవసరము. మతము జీవునకు_దేవునకు మధ్య 
గల సంబంధ బా౭ధవ్యములను సూచించును. మత మనేది నిజానికి 
మనిషిలోని మానవతను (పేరేపించి మంచిమార్లమును' చూపడానికి 
ఒక మార్గము. నలుగురూ చేరి హాయిగా ఆనందముగా సమైక్యంగా 
సహజీవనము గడిపేందుకు అదొకదారి. అనాదినుండియు భారత 
దేశములో భారతీయులు అనుసరించుచున్న మతమునకు సనాతన 
మని పేరు. ఈ మతము వేదములనుండి వెలువడినందున వేదమత 
మని చెప్పిరి. ఈ మతమునకు కర్త ఎవరో నేటికిని అంతుపట్ట 
విషయము గానందున ఈ పవి|తమత సనాతనకర్త వేదకర్శ యనియే 
నిర్ణయించిరి. వేదకర్త భగవంతుడే యగుటచే ఆ మతకర్శ భగవంతు ' 
డనియే స్థిరము జేనికొనిరి. . 

లోకములో సమస్తమతములు పవితములే, దివ్యములే. అన్ని 
మత గంథములునూ ఒక్క విషయమే చెప్పినను, మార్గములు వేరు 
వేరుగా. నిరూపించుటచే పలుమార్గములు ఏర్పడినవి. కాని ఇతర 
మతములకు దైవదూత లనబడే కర్తలు కనుపించు చున్నారు. ఏసు 
కీస్తు, బుద్ధుడు, మహమ్మద్‌ మొదలగువారు బోధించిన మతములు 
వారి పేర్లతో పిలువబడుచుండెను. ఎప్పుడో ఆరంభమైన మతము 
కాల్మకమేణ వివిధ సిద్ధాంతాలతో, అనేక విశ్వాసాలతో (పజలలో 


100 దేవాలయములు-తత్త్య వేత్తలు 


అచరణస్థాయికి చేరినది. ఆటవికదశ నుండి [కమ క్రమముగా నాగ 
8కతను సంతరించుకొనిన మానవ సమాజము జీవన ధర్మమునకు 
పతీకగా మారినది. 


మానవునిలోని స్వార్థం దుశ్నింతన వివిధ విధానములలో 
నమ్మకాలు ఇవన్నీ గుమిగూడి, నందున మానవులలో వేర్పాటుకు ' 
కారణ భూతమైనది. మార్గము లనేకము లున్నను గమ్యం ఒక్కటే 
యని మతప్రవక్త లందరు ముక్తకంఠంతో బోధించి ఇతర మతము 
లను ద్వేషించ నవసరము లేదని చెప్పియుండిరి. 


భారతదేశములో తత్త్వశాస్త్రం) ,అనాదినుండియు మంచి అభి 
వృద్ధిలో నున్నట్లు స్పష్టముగా దెలియు చున్నది. బోద్ద జైనమతములు 
మంచివ్యాపి లోనికి రాక పూర్వమే క్రీ.పూ. నుండి ఉపనిషత్తులనేవి 
మన తత్త్వశాస్త్రమునకు మూలాధారములని చర్మితకారులు దెలిపి 
యుండిరి. పాశ్చాత్యదేశాలలో కన్న పూర్వమే చైనాదేశములోను, మన 
దేశములోను రకరకాల తాతి త్వికద్భష్టులు, సిద్ధాంతములు అచరణలో 
నున్నవి. ఒకప్పుడు ఈజిప్టు, ఇరాక్‌ మొదలైన 'డేశములు తాత్త్వికంగా 
అభివృద్ధి చెంది నప్పటికిని ఒక్క పాశ్చాత్యదేశముల చరి|తలేగాక 
(పాచ్యదేశతత్స్వశాస్త్ర చర్మితలను అమలులోనికి తీసుకొన్నప్పుడే అది 
సంపూర్ణ తత త్ర్వశాస్త్రం అవుతుంది. మానవునికి ఈ (పపంచం అంతా 
ఒక్కడే అనే సంపూర్ణ దృష్టి ఏర్పడడానికి తోడ్పడును. భారతీయ 
విజ్ఞానధనులు తెలిపిన" కొన్ని భావములు పురాతన (గేసుదేశము నందు 
జెంపొందిన కొన్ని సిద్ధాంతములకు పోలికలు గలవు. 


సర్‌విలియం జోన్సు (వానిన విధముగ- 
1. న్యాయ సిద్దాంతము = పెరిపాశెటిక్‌ సిద్ధాంతమును బోలును. 
AR వైశేషిక సిద్ధాంతము = =అయోనిక్‌ సిద్ధాంతము. 
క్రి. రెండుమోమాంస సిద్ధాంతములలో రేండవదగు గౌతమ సిద్ధాం 
తము. అరిస్టోటల్‌ తత్త్వమునకు సరిపోవును. 


మతములు-మతఖేదములు 101 


4. కణాదుని సిద్ధాంతము = థేల్సు సిద్ధాంతమును బోలును* 
శ్ర. జైమిని సిద్ధాంతము = సో|కెటిస్‌ సిద్దాంతము a 
0. వ్యాసుని సిద్ధాంతము _ సేటో సిద్ధాంతము ణి 
7 కపిలుడు _-ప్రథాగరన్‌ సిద్ధాంతము శకి 
రీ. పతంజలి = బినోలు సిద్ధాంతము శ్ర 


మతమనగా మానవుడు స్మకమముగా ఆలోచించి మంచి 
మార్గమును (పబోధించెడి అభిప్రాయమే. మతము నొక్షిక్ల కాలములో 
నొక్కొక్క ప జన్మించి (పజలను పేన్మార్గవర్తులుగా 
జేసి మంచిగా, [పవరించుటకు ఆ యా కాలపరిస్థితులను బట్టి (ప్రబో 
ధనలు చేసి వారు చేయవలసిన ముఖ్యమైన పనులు నిర్వర్శించి 
గతించిరి. అ యా కాలములలో వారు భగవత్సేవ _ మతసేవలేగాక _ 
మానవ సేవకూడా పరమకర్తవ్యమని భావించి మానవులు పురోగ 
మించుటకు తమ జీవితమంతయు కృషిజేసి ధన్యులైరి. 


ఆకాశమునుండి వర్షము పడునప్పుడు స్వచ్చమై నిర్మలమైన 
జలము భూమిమోద పడును. కాని అ నీరు సముదములోను, నదుల 
లోను భూమి మోదను, తదితరప్రాంతములలో పడునప్పుడు అక్కడ 
గల పరిస్థితులను బట్టి ఆ యారుచులు రంగులు మొదలగునవి కలుగు 
చుండును. అటులనే |పపంచమునగల మతసాపకులు మతాచార్యులు 
అయా దేశకాల పరిస్థితి (పభావములను బట్టి అ యా.|[పజల మనో 
భావములు [గహించి సరియైన మార్గములో నుంచుటకు వారికి 
సరిపోవు పద్ధతులలో మంచిబోధనలు చేయుచుందురు. అంత 
మా| తముచేత' ఒకరికన్న మరియొకరు గొప్ప యనియు, ఇతర 
మతముల కన్న తన మతమే గొప్పదని భావించుట అజ్ఞానముతో 
గూడుకొన్న అహంకారము గలదై యుండును. ఈ భావముల వల్ల 
మేలుకన్న కీడే ఎక్కువ జరుగును. 


10 దేవాలయములు-తత్త వ్రవేత్త లు 


(ప్రపంచములో బహుకాలము నుండి - నేటివరకు పలుపాంత 
ములలో పలువురు మత్మపవక్ష్తలు జన్మించి వారు |పజలకు ఏయే 
కాలములో ఏమి చేసినారో? ఏమని (ప్రబోధించినారో ? మొదలైన 
విషయములు తెలుసుకొనుట ప్రధానమైన విషయము. అనాది 
నుండియు భారతదేశములో. వ్యాపమై ఆచరింపబడుచున్న వేద 
మతము ఎంతవరకు వ్యాపించి పాముఖ్యము గల్లియున్నదో? ఈ 
భారతదేశము ఎంతవరకు వ్యాపించి యీ పేరుతో పిలువబడు 
చున్నదో? చర్మితాంశములను బట్టి చూడ భారతదేశ వైశాల్యము 
బహుళముగా వ్యాపించి యున్నట్లు దెలియు చున్నది. ఆ కాలములో 
బౌద్ధళాస్త్రములు (గికు భాషలో గాంధార |పజలు మాట్లాడే అరబిక్‌ 
భాషలో | వాసినట్లు చరి, తల వలన దెలియు చున్నది." 


పూర్వము నుండియు భారతదేశములో దైవ, మత, సమస్తాది 
విషయములకు వేదములలో తెలుపబడిన విషయము లే | పమాణములై 
ముఖ్యములై, అచరణయోగ్యములై, అతిపవితములై, అత్యంత శ్లా శాఘ 
నీయముళక్రై పపంచ విషయవిజ్ఞానము, అముష్మిక విషయ విజ్ఞాన 
మును బోధించునట్టి వె యున్నవని హిందువుల |పగాఢ విశ్వాసము. 


వేదములు 


“వేదయతీతి వేదః” తెలియజేయునది గాన వేదమని చెప్పబడి 
నది. “విదన్ని యతో ధర్తాధర్గావితి వేదజి అనగా దిని సహాయమువలన 
ధర్మాధర్మములు తలియజేయబడును గాన వేదమని చెప్పిరి. “అనంతా 
వై వేదాః” వేదముల సంఖ్య అనంతమని చెప్పబడెను. వేదములు 
దైవదత్తములు, స్వయం్మపభవములు, స్వతః | ప్రమాణములు, సర్వ 
ధర్మములకు మూలములు. యజ్ఞములు, దానములు తపములు 
మొదలగు |కియలకు పతిపాదకములై , అనాదులు అపౌరుషేయ 
ములై, నిత్యములై సమస్త ధర్మములను |పబోధించుచున్న వి. [పత్యక్ష 


మతములు-మతఖేదములు 108 
అనుమాన [పమాణములలో వేటిచేతగాని తెలియబడని మహత్తర 
విషయములను విశదపరచుచున్నవి. యజ్ఞ స్వరూపుడగు పరమాత్మను 
గురించియు, శుభకరమైన కర్మలను గురించియు విశదముగా తెలియ 
పరచు చున్నవి. ద్రైవదత్తములై నను, దివ్యజ్ఞానము కలిగిన బుషి ' 
దత్తములైనను వేదములు జ్ఞానవుంజములు. వేదములలోని సర్వము 
గురు శిష్య పరంపరగా వచ్చినది. వేదచరిత యెట్లున్నను హిందూ 
దేశమునకు వానిని. దెచ్చినవారు ఆర్యు లనెడి నిషయము స్పష్టమని 
చరితలు దెలుపుచున్న వి. 


వేదములు లిపియందు గాక గురు శిష్య పరంపరగా |పచారము 
జరుపబడుచున్న వి. అనంతరూపములు, అనంతకల్యాణములు, అనంత 
విభూతులు గల శ్రీమన్నారాయణుని అనేక నామములతో గుర్తించు 
చున్నవి. ' 


ద్వాపరయుగమున సత్యవతీ పరాశరుల పుత్రుడైన వ్యాసమహా 
ముని ఆ వేదముల. నన్నిటిని చేర్చి నాలుగు వేదములుగా విభజిం 
చెను. 1. బుగ్వేదము 2. యజుర్వేదము శ్రి. సామవేదము 4. అథ 
ర్వణ వేదములే గాక అ వేదములను సంహొత _ బాహ్మణములు _ ఆర 
ణ్యకములుగా విడదీసెను. ఈ పనులన్నియు వ్యాసు డొక్కడే చేసి 
నాడనియు, వ్యాసపీఠ మధిష్టించిన పలువురు చేసినారనియు అనేక 
విధములుగా చెప్పుచున్నారు. | 3 


వ్యాసుడు తన ముఖ్యశిష్యులైన 1. పైలబుపికి బుగ్వేదము, 
2. వైశంపాయనునకు యజుర్వేదము, శీ. జైమినికి సామవేదము, 
4. సుమంతునకు అథర్వణవేదము నుపశించెను. వీరు క్రమముగా 
తమ శిష్యులద్వారా అధ్యయనము చేయించి వేదశాస్త్రములను ఉన్నత 
స్థితికి గొనివచ్చు టకు కృషి చేసిరి, 


104 - దేవాలయములు-తత్త గ్‌వేత్త లు 
వేదవిభజన 
1. బుగ్వేదము ః బుక్‌ ' అనగా పరమాత్మను స్తుతించు 


మంత్రము. ఇది అత్‌ వురాతనమై.ఇందు అగ్ని, ఇం్యనుడు, , అశ్వనీ 
దేవతలను సేర్హతో స్తుతింపబడుచూ, మండలరూపములో నుండును. 


2. యజుర్వేదము: యజుర్వేద మనగా యాగము, బలి, 
దానము, మొదలగునవి చేయునప్పుడు, ' పురోహితుడు చెప్పునట్టి 
మం|తములు. ఈ వేదములో అమావాస్య, పౌర్ణమినాడు చేయవలసిన 
యాగములను, 'పితృకర్మలను చేయువిధానములు చెప్పబడినవి. పర. 
మేశ్వరుడు |పజాపతిి నారాయణుడు, బృహస్పతి, ఇం్యదుడు, వరు 
_ణుడ్డు, అశ్వని, మొదలగు వారిని గురించి స్తోత భాగములు గలవు. 
ఇందులో కృష్ణ యజుర్వేదము, శుక్ష యజుర్వేద మని రెండు విధ 
ములుగా నున్నవి. ఇవి సంహిత పరాయతం, (బాహ్మణములు, 
అఆరణ్యకములు అను విభాగములు గలిగి యుండును. 


'$. సామవేదము : సామవేదమనగా గానరూపమైన గీతములు 
గలది. ఇందు పరమేశ్వరుడు, అగ్ని, ఇంద్రుడు, మొదలగువారు స్తుతిం 
పబడి యున్నారు, ఈ సామవేదము భక్తి! పథానమై యున్నది. ఇది 
పర్వరూపములతో నుండును. 


4. అథర్యవేదము : శాంతక పౌష్టిక_చరకాది మంత్ర. 
తంతు [ప్రయోగ విధులు కలవు. ఇందు ముఖ్యముగ శ్యతునాశనము 
మొదలగు విషయములు చెప్పబడియున్న వి. ఇవి కాండల రూపములో 
నుండును. పైన చెప్పబడిన నాలుగు వేదములయందలి ముఖ్యాంశము. 
లను వివరించుటకు, ఉపనిషత్తులు: (వేదాంతములు మరియు వేదోర 
. తములకు: 'అంగములై: న 'షట్యాస్త్రములు, వేదముల కనుబంధములగు 

“ఉపవేదములు గలవు. 


మతములు-మతభేదములు 105 


మహర్షులలో కొందరు సర్వమానవ [శేయోభిలాషులైై, కర్మకు 
సంబంధించిన వేదముల యందలి మంతములను వ్యాఖ్యలుగాను, 
కల్పసూత్రములుగాను రచించిరి. వేదోక్త కర్మల నాచరించి సార్థక 
జన్ములగుటకు కల్పసూతములను 18౫ విభవించిరి. (పతివారు, 
తమ మతశాఖాధర్మముల కనుగుణముగ ఈ కల్పసూతములను [వాసి 
యుండిరి. కల్పుసూతములు వేదమునందలి యజ్ఞ, యాగాది కర్మల. 
నొనరించు విధానములు పరిపూర్ణముగా దెలువుచున్నవి. మానవులు 
తమ జన్మ జన్మాంతర దోషములను "నివారించుకొని జన్మరాహిత్య 
సిద్ధినిబొందుటకు వేదములలోని మంత్రములు ముఖ్యమని తెలుపబడీ 
ఉన్నది, ఉపనిషత్తులు, కల్పసూత్ర ములు, స్మృతులు, పురాణేతిహాసము 
లన్నియు, ధర్మాధర్మ వివరములను కార్యాకార్యవిచక్షతను నిరూపించి, 
వారి వారి స్వధర్మముల యందాసక్తి గలిగించి ఉత్తమజీవనములు 
జరువుకొను విధానములను విశదీకరించుచున్నవి. "వేదము శ్రీమన్నా 
రాయణుని శ్వాసరూపమనియు, వేదపవురుషుడు గరుత్మంతుని రూప 
మనియు బుమ్యదులు దెలిపియుండిరి. 


(ప్రతులు 


“శూయతే ఇతి |కుతిః” వినబడుట వలన అనగా భగవం  . 
తుని యందుండియే వినబడినందున (శుతి యనబడెను. మరియు ' 
డో[ేందియములచే శబరూపముగ దెలియబడుటను బటి “శ్రుతిః” 

రు 2 ల 
అందురు. 


వేదములను. ఆదియందు భగవంతుడు |బహ్మ కుపదేశించె 
ననియు, (బహ్మదేవుడు బుషుల కుపదేశించెననియు, బుషులు తమ 
శిష్యులకుపదేశింప గురుశిష్యపరంగా అభ్యసించుచుండిరి. ముఖ్యముగా 
విశ్వామితుడు, భరద్వాజ, వసిష్ట; అగస్త్య, కళ్యపు, అంగిరన, ఇమ 
దగ్సి పరాశర, గౌతమ, నారద, కణ్వ మొదలగు మహర్షులు కర్త 


206 | దే వాలయములు-తత్త వ్రవేత్తలు 


లని చెప్పుచున్నారు. ఈ వేదములన్నియు, వీకకాలమునకు చెందిన 
వనియే (పాచీనుల విశ్వాసము. “వేదకాలము నిర్ణయించు చర్య వ్యర్థ 
మని చెప్పవచ్చును. మహర్షులు, తాము |దష్ట్రలమని చెప్పుకొనిరి 
వారు సమాధ్యవస్థలో చూచి “వినిన వేదములని" మన మంగికరించిన 
యెడల, వారు మాడక, వినక పూర్వమెంత కాలమునుండి వేద 
ములు అ[శుతములై యున్నవో నిర్ణయించుట కాధారములు లేవు. 
సృష్ట్యారంభమున- తత్పూర్వమున వేదము లున్నవో లేవో ని రయించు 
టకు వలయు, అనాటి గుర్తులను, పరీక్షించు శక్తి. గల పరిశోధకు 
లెవ్వరును బుట్టియుండ లేదు. అందుచే మనువ్యాసాదులు, చెప్పిన ' 
రీతిగ వేదము లపౌరుషేయము లనియు, .అనాద్యంతము లనియు, 


పాశ్చాత్యులు నమ్మలేకున్న ను, మనము దృఢముగ విశ్వసించుట 
చాల ముఖ్యము, 


స్మృతి | 

స్మృతియనగా స్మరణ, చెవులతో విన్న అనుభవజ్ఞులు, (పక 
టించినదే స్మృతియన బడును. ఈ స్మృతులెన్నీ యో, మహర్థ్యాదుల 
ద్వారా [పకటింపబడి యున్నవి. వేదముల తరువాత స్మృతులు 
ప్రాముఖ్యమునకు వచ్చెను, స్మృతులు పవి|త్రశ క్రిసంపన్నులైన అను 
భవజ్ఞులైన బుషులచే రచింపబడియుండెను. వేదముల కున్నంతటి 
ప్రాముఖ్యము, ప్రామాణికత స్మృతులకు లేదనే చెప్పవచ్చును. ఇతర 
మతముల వారిక వారి మహాపురుషులు తెలిపిన శాస్త్రములకు వలెనే 
భారతీయ స్మృతులు గూడా, మహావురుషులచే చెప్పబడియుండెను. 
స్మృతులు కాల|కమమున' మారుచూ వచ్చినవి. స్మృతులు యుగపరి 
ణామములను బట్టి ఆ యా యుగములకు (పామాజణికములై యుండ 
వలెనని చెప్పియు౦డెను అనేక విధములైన (కొత్త సందర్భములలో 
మానవులలో కలుగుచుండిన ఆచారముల .మార్పువల్ల వాటిని: దెలు 


మతములు-మతభేదములు 107 


వుచు స్మృతులు గూడా మారుచుండుట అవసరమైనట్లు దెలియు 
చున్నది. . స్మృతులు అనేకమంది |వాసియుఎడిరి. మనుస్మృతి పరా 
శర, వసిష స్మృతులు మొదలై నవి. 


(©) 

[శుతిర్విభిన్నా స్మృృతయశ్చ భిన్నాః 

నైకో మునిర్యస్య మతం (పమాణమ్‌) 

ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం 

మహాజనో యేన గతస్ప పంథాః- 

(శుతులు "వేరు. స్మృతులు మరొక తీరు. పోనీ యే ముని మత 
మైనా పమాణముగా ననుసరించుదా మనిన వారి సంఖ్య అనంతము. 
ఎవరి మార్గము వారిదే; అగమ్యము గాన మహాజనుడు (శ్రేష్టుడు 
పోయిన మార్గమే అనుసరణీయ మని కొందరు తెలిపియుండిరి. 
“మహర్షీ ణాం మతయశ్చ భిన్నా?ః” మహర్షుల మతములు అభ్మిపాయ 
ములు గూడా భిన్నముగా నున్నట్లు దెలియుచున్నది. 


చర్మితలను బట్టి పరిశీలించిన మహర్ష్యాదుల జన్మలలో గల 
విచితసంఘటనలు అశ్చర్యజనకములుగా నుండినను మనకు కావలసి 
నవి వారి జన్మవృత్తాంతములుగాక వారు మనకు |పసాదించిన 
ఆధ్యాత్మిక; సాంఘీక, మత విషయములు నాటినుండి నేటివరకు 
పవి|తములై అచరణయోగ్యములై ఉపయోగపడుచున్న వనుటలో 
ఏ మాాతము అతిశయోక్షి లేదు. వారు |శమతో జ్ఞానశక్తిచే ఆర్జించిన 
విజ్ఞానమును వారి రచనలు భవిష్యత్తరముల వారికి ఉపయోగపడేవిగా 
నున్నవనుటలో అతిశయోక్తి లేదు. వారి (పబోధములు ఎప్పటికిని 
అమూల్యము లే. 


ఉవనిషతులు 

ఆలా 
ఉప సమీపమునకు, ని = తీసుకొని వెల్లి, సత్‌ = చేర్చునవి 
అని అర్థము. . 


108 | : దేవాలయములు-తత్త వ్‌వేత్త లు 


గురునమోపమున నుండి అధ్యాత్మిక విద్య పొందబడినదనియు 
మేలు కలదనియు హితము తెలియజేయునది యనియు భావము. 
ఉపనిషత్తులకు వేదాంతములని పేరు గూడా గలదు. ముఖ్యముగ 
ఉపనిషత్తులకు సమీప సాధనము అని పేరు గలిగెను. ఉపనిషత్తులలో 
అనేక విభాగములు గలవు. 


వురాణములు 


వేదములకన్న పూర్వమునుండియే యుండియున్న ట్లు దెలియు 
చున్నది. 

పురాణం సర్వశాస్తాణాం ప్రథమం [బహ్మణా న్మృతమ్‌; 

అనంతరం తు వక్తిభ్యో వేదాస్తస్య వినిర్షతాః, 

అని మత్స్యపురాణములో చెప్పినట్లు (బహ్మదేవుడ్డు పురాణ 
ములు శెప్పిన యనంతరమే వేదమును చెప్పినట్లు దెలియుచున్నది. 
“పురాణం పంచలక్షణమ్‌ * అందురు. కలియుగమున పురాణమును 
పదునెనిమిదిగ విభజించి, వేదవ్యాసమహర్షి రచించి కిష్టమైన తత్త త్వ 
శాస్త్రభావములను పురాణములుగా (ప్రజాసామాన్యమునకు సులభ 
ముగా నందించి సఫలత నొందినాడు. 


పురాణములలో చరిత్ర సంబంధములై నవి, సృష్టి క్రమ సంబంధ 
మైనవి, తత్త్వ సంబంధములై నవి మొదలగు విషయములు (పతి 
వారికిని సులువుగా స్పష్టమగునట్టు తెలిపెడి గంథములు. వేదముల 
లోని విషయములు సామాన్యమానవులకు అర్థమయ్యేటట్లు రచింప 
బడినవి. మహావిద్వాంనులకు సహితము వేదములలోని విషయములు 
అంతుబట్టక యుండెను. పురాణములు' ఆ కాలపుజనసామాన్యముచే 
(వాయబడుచుండు సామాన్యభావలో (వాయబడియున్నందున 
సర్వులకు తెలుసుకొనుట కుపకరించినవి. - భారతీయులు వేదములు 
దైవదత్తములని భావించి వాటినే పవ్మితమైన ఆధారముగా భావించి 


" మతములు-మశఖీేదములు “10 


అవి తెలిసిన రీతిగ అనుసరించు చుండుటను బట్టి మనది వేదమత 
మనియు గూడా చెప్పియుండిరి. [పారంభమునుండి హిందువు 
లందరిలో ఒకే ధర్మము నందాసక్రి లేకుండుటన్తు యుగనమన్య, ఆ 
సమయములోని పరిస్థితులు, శీతోష్టాది పరివర్తన ద్వారా చేయబడిన 
కార్య విశేషములు, ఆహారము, నడవడిక, ఆచార విచారము ముఖ్య. 
కారణములుగ గనపడుచున్న వి. ఈ కారణములన్నియు నిరాధారము 
లైనవి కావు. ధర్మశాస్త్రానుసారమే యీ కార్యములు చేయబడినవి. 
వాతావరణానుకూలతను బట్టి ఎవరైనా ఏపనినై నను ఏదో కాలమున 
జేసిన యెడల నతడా కార్యము "నదే సమయములో ఎల్లప్పుడూ 
చేయుచుండవలయు నని తాత్పర్యము గాదు, భారతభూమిలో మత 
మెన్నడు నొకే సిద్ధాంతమును బట్టుకొని యూగులాడు పిడివాదము 
గాదు. వ్యాప్తి జెందుచున్న తత్త త్వవిచారణ ననుసరించి నూతనభావ 
ముల నెల్ల ప్పుడు తనలో చేర్చుకొను సే హీతుక సమన్వయ విధానమే 
భారతీయ తత్త్వము, 


కాల[కమమున హిందూ దేశములో గతములో వేదములు 
పురాణములు మొదలగు వానిలో దెల్చిన అమూల్యములై ఆచరణ 
యోగ్యములైన విషయములు విన్మరించి సంకుచిత ఛాందన దృష్టితో 
తెలిపిన విషయములు పమాణము లని తలచి అచరించుటయే 
హిందూ మతైక్యతకు గొడ్డలి పెట్టుగా నుండుటలో ఏ మా్యతము అతి 
శయోక్షి లేదు. పక్క" వేదమతమే ఈ నేలపై పురాతన కాలము 
నుండియు సమాదరింపబడుచు వచ్చినను (పజల నముద్ధరణకు వేద 
మార్గమే. రాచబాటగా భావింపబడినను కాల కమమున" మానవుల 
భావ ప్రభావసరశిలో వచ్చిన వికృత వైఖరుల ఫలముగనే ఆశ స్థెర్యము 
తగ్గి మనోన్మిగహము లోపించి భిన్న భిన్న దృక్పథములలో నంచ 
రించెడి స్థితిగలి గినది. భిన్న భిన్న దృక్పథములు గలవారి ఇష్టము లే 
భిన్నవిభిన్న మతములుగ వర్ధిల్లి నవి. 


110 జేవాలయములు_క త న్‌వేత లు 
pe =] 


కాలము గడచిన కొలది ఉపాసనలు, క్రతువులు, యజ్ఞములు 
పూజలు, మొదలై నవి [పబలినవి. వీని వలన (బ్రాహ్మణుల ఆధిక్యము 
హెచ్చెను. ఉపనిషత్తులనాటి మతము జనసామాన్యమునకు ఆచ 


రించుటకు వీలుగాకపోయిన సమయములో అందరికి నులభమైన. 
రీతిగ ఆచరించుటకు నూతన మతము అవసర మయ్యెను. 


గౌతమబుద్ధుడు 


ఈ పరిస్థితులలో [కీ పూ. 6వ శతాబ్దమున సుమారు రెండు 
వేల నంవత్సరములకు పైగా కపిలవస్తు వను నగరమును పాలించు 
శాక్యరాజైన శుద్ధోదనునికి.మాయాదేవికి బుద్ధుడు జన్మించెను. ఇతడు 
జన్మించగనే జ్యోతిష్కులు జాతకములు పరీక్షించి ఈయన లోకము 
నంతయు పాలించు మవోరాజై నను కావచ్చు లేక లోకమంతయు 
నుతించు మతాచార్యుడై నను కావచ్చునని చెప్పిరి. బుద్ధుడు జన్మించిన 
ఏడవదినముననే తల్లి మాయాదేవి మరణించెను. 


మాయాదేవి గతించినతరువాత రాజుగారి రెండవ భార్యయైన 
గౌతమి బుద్ధుని కాపాడు చుండెను. బుద్దునకు “నర్వార్థిసిద్ధి యని 
నామకరణము జేసిరి. ఇతడు చిన్నతనమునుండియు కష్టపడుచున్న 
వారిన్సి రోగులను, వృద్ధులను; శవములను, 'పెద్దజంతువులు చిన్న 
జంతువులను చంపి తినునప్పుడును, 'చిన్నచేపలు పెద్దచేపల కాహార 
మగుటను మొదలగు విచారపరిస్థితులను . చూచినప్పుడు మనోవేదన 
అధికమై, యేమియు తోచక, వీటి నివారణోపాయములకు వలయు 
పద్ధతుల క్రై విచారింప జొచ్చెను. రాజు ఎటులైనను లౌకికవ్యవహార 
ములపై సీని మనస్సు మళ్లీ ంచుటకు తన బావమరదియైన నుప. 
బుద్ధుని కుమార్తె యశోధరతో వివాహము గావించెను. బుద్దునికి . 
అప్పటికి 16 సంవత్సరముల వయన్సుండెను. రాజుగారు ఇతని 
మనస్సును మరలించుటకు అనేకములైన ఇహాసౌఖ్యవిధానము_ లెన్ని ' 
చేసినను బుద్ధుడు నగరమున జరుగుచున్న అన్యాయముల్సు మోన 


మతములు.మతఖీదములు it 


ములు, |పేత బంధువుల రోదనములు, శ్మృశానములో చితిపై నుంచిన 
శవమునకు కొరవిపె ట్టుట, ఆ శవము భన్మమై పోవుట మొదలగు 
దుఃఖకరములగు వాటీని జూచి మిగుల వగచెను. బుద్దుడు _ యశో 
ధరలకు రాహులు డను కుమారుడు జన్మించెను. 


కొంత కాలమునకు ' బుద్ధుడు ప్రపంచములో జరుగుచున్న 
వంతలు చూచి సహించలేక పత్నీ పుత్రాదులు, బంధువులు మొదలగు 
వారి వలన సంసారసాగరోత్తరణము గానేరదు. 'యజ్ఞయాగాదుల 
చేతను గాదు. బహుదేవతోపాననము వలనగాదు అని చింతించి తన . 
29వ యేట అరణ్యమునకు బోయి కందమూల భక్షణములచే కొన్ని 
దినములు, ధర్మాత్ములిచ్చు భిక్షాన్నముచే కొన్నాళ్ళు ఆకలిబాధలను 
నివారించుకొనుచు ఎండ, గాలి వాన అను నే విచారములేక తదేక 
మనస్కుండై ధ్యానము చేయుచుండెను. యోగులతో సహవాసము 
చేసెను. ఎవరెన్ని ఉపదేశములు చేసినను విని మనన్సులో నుండెడి 
సందేహములు తీర్చగలిగిన మహానుభావు డొక్కడును కనబడలేదని 
చింతించెను. 


కొంతకాలమునకు మగధదేశమున, గయ సమాప న్థలమున 
బోధి (రావి వృక్షము [కింద పద్మాసనస్థుడ, నిమోలిలోచనుండై, 
తూర్పుముఖముగ నిశ్చలచిత్తుడై కూర్చుండి, బహుకాలము తపన్సు 
చేసి, జ్ఞానోదయమును బొందెను. ఇతడు చాలమందికి జ్ఞానమార్గము 
నుపదేశించుచు తన శిష్యులతో కలిసి కపిలవస్తు నగరము ,(పవేళిం 
చెను. తం|డియెన శుద్ధోదనుడు బుద్ధుని చూచి మిగుల దుఃఖించి 
అతని మనసు మార్చుటకు ఎన్నియో చెప్పెను. చివరకు తండిని, 
భార్యను; పుత్రుని తన సమీపమున కూర్చుండ బెట్టుకొని నమన్త 
[పజల నుద్దేశించి తన బోధనలను తెలిపి, వారిని గూడ యోగులుగ 
జేసి అనేక వేల శిష్యులతో దేశములో పలుప్రాంతములకు బోయి, తన 
భోధనలు విరివిగా [పచారము చేసెను. 


ue |  దేవాలయములు-తత్స వేత్తలు 
ఇట జీ 


బౌద్ధమత సిద్ధాంతవమమలు 

1. హిందూ మత కర్మ_బహుజన్మ సిద్ధాంతము నంగికరించి 
జన్మరాహిత్యమే మోక్ష మనెను. 

2. వర్ణభేదములతో నవసరము లేక 1పతివాడు మోక్షమున 
కర్షుడు- 

ర్ట. - యజ్ఞయాగములు నిరర్ధకములు. 
అహింసా పరమో ధర్మః. 

స నిమ్కోమకర్మ-తికరణశుద్ధి మోక్షమునకు మార్గములు. 
: అష్టాంగమార్లము నవలంబించుట అతి ముఖ్యము. 

7. పకృతి యను న్వభావశక్తి వలన సమస్తజీవరాను లుద 
యించి లయ మొందుచుండును. 

8. నూర్య_చంద._ నక్షత్రము లాదిగా గలవన్నియు [పకృతి 
యొక్క ఆవిర్భావములై యున్నవి. . పృథివ్యాది భూతములన్నియు 
దానియొక్క అధీనము.. 

9. శీతోష్టములు. నద్మీపవాహములు-జననమరణములు, వీట 
న్నిటిని నెవ్వరిచేతను అడ్డగించుట కానేరదు. 

10. నీతి మొదలగు సుగుణములతో గూడినవాడై యుండె 
నేని ఉత్తమజన్మమును బొందుచు తుదకు శాశ్వతమైన నిర్వాణమును 
బొందును." ఇట్టి ముక్తిని బడయుటయే నిధి యనెను. 


రా ఆ హా 


పై బోధనలు హిందూమతమునకు విరుద్ధములై నవి గావు. 
బౌద్ధమతమును వేరు మతమని పిలుచుటకన్న హిందూమత భాగ 
మనుటలో అనౌచిత్యము లేదు. హిందూమత సంఘములోని అప్పటి 
దురాచారములు, ఈర్ష్యా వై షమ్యములు, మత్సరములు, కులభేదములు 
రూపుమాపుటకు నర్వాదరణీయములై న సత్యములనే బుద్ధుడు, తన 
అసమాన అపురూప సేవా, త్యాగ, విరక్తులవల్ల నూతనోత్తేజ ఉత్సా 


మతములు-మతఖేదములు. oi 


హములతో బోధించి | పజాసామాన్యమును అకర్షింపగలి గెను. అహింసా 
సిద్ధాంతము పై వైదికధర్మమునకే కొత్తపునాదులు వేసి ఆస్తిక మత 
ధర్మబీజములను వ్యాప్తికి దెచ్చిన మహనీయుడు బుద్ధభగవానుడు. 
అహింసాావతమే బౌద్ధమతమునకు 1పాణము. హాస వయే ఈ 
మతమునకు పరమ ముఖ్యధర్మము. మనకు కనపడని దైవభావముల 
స్ట్థాయిన్సుండి మనకు [పత్యక్షముగా గోచరించెడి మానవ దుఃఖ పరం 
పరల వైపుకు. సంఘదృష్టిని మరల్చులుక్రై బౌద్ధము గొప్పకృషి చేసెను. 
భగవంతుడు చెడుకార్యములు చేయువారికి పలమునీయ జాలడనియు, 
నత్కర్మలను మ్మాతమే చేయుడనియు పజలకు బుద్ధుడు బోధించెను. 


1. జీవహింస చేయరాధనియు, 2. సత్యమునే పలుకవలయు 
ననియు బుద్ధుని ముఖ్యసిద్ధాంతము. 


బుద్దుని తదనంతరము, ఆ మతములో కొందరి అనుచిత పవ 
ర్మనమువల్ల అ మతము క్షీణింపజొచ్చెను. కొందరు స్వార్థపరులు 
సంకుచితభావములు గలిగి, బౌద్ధమతము వేదవిరుద్ధమనియు, నాస్తిక 
మతమనియు [పచారము చేసి, ఆ మతమును నాశన మొనర్చు టకు 
|[పయత్ని ంచిరి. 

బుద్ధుడు నెలకొల్పిన యీ మతమును అశోకునివంటి చక్ర 
వర్తులు తలదాల్సి, అ మతాభివృద్ధికై విశేష పచారము చేసి, ఆ మత 
వ్యాప్తికి ఎంతగానో పాటుపడిరి. నేటికిని ఈ మతము టిబెట్‌, చైనా, 
జపాన్‌, బర్మా దేశములలో ఎక్కువభాగము అనునరింప బడుచున్నది. 


బౌద్ధమతములోని అష్టాంగ మార్గములు 
కే సమ్యగ్‌ దృష్టిః పవితమైనదృష్టి _ ఇది చాల్యాపధాన 
మైనది. మంచిదూపు ఉం'కేనే మనోవాక్రాయ క ర్మలలోని మాలిన్యము 


నళించును. 
దేవా 8 


H4 దేనాలయములు-తత్త శ్ర్‌వేత్త లు 


2. సమ్మ్యకృంకల్బం శి (నత్‌ సంకల్పం) మంచి దృష్టినిగలిగిన 
తరువాత, మానసిక సంస్కారం ఏర్పడీ మంచి నంకల్చం కలుగు 
తుంది. మానవునకు సల్‌ సంక*ఎం చాలా ముఖ్యము, 


8, సమ్యగ్‌వాక్కు : మంచి నంకల్పం ఉన్నప్పుడు, దానిని 
(వకటించుకొనుటకు మాట గూడా పవ్శితమైనదిగ నుండవలెను. 
నమ్యగ్‌వాక్కు అలవర్చు కొన్నవాడ్సు అసత్యం పలుకడు. పరులను 
పిందించడు. మృదువుగా మాటలాడే వానిని అందరు గౌరవించెదరుం 

8, సమ్యక్‌ కర్మ: |తికరణాలు మనోవాక్కాయములు ఉత్త 
మములై నప్పుడు చేసే కర్మ గూడా ఉత్తమముగా నుండును. జీవ 
హింస, చౌర్యము మున్నగు చెడ్డపనులమీదకు బుద్ధిపోదు, 


ఫ్‌, సమ్యగ్‌ జీవనము? తనకు ఇతరులకు వోని కలిగించేది 
కూడదు. అవృత్సి మేలైనదిగా నుండవలెను. 


6, సమ్యగ్వా్యాయామము। చెడ్డసంకల్పాలను, మనస్సులో 
చేరనీయకుండా మనస్సును మంచి ఆలోచనలో |పవేశ పెట్టడం. దీనినే 
సమ్మ్యగ్‌ వ్యాపారం అని గూడా అందురు. 


7. నమ్యక్‌స్మృతి: శరీరం అపవిత పదార్థములతో నిండిన 
దనే విషయం మరువక వాటి అనర్థాలు గుర్తించుటయే సమ్యక్‌ స్మృతి, 

8, నమ్యుక్చమాధి ౩ ప్రై ఏడు మార్గముల వల్ల మానవునికి 
వైరాగ్యం గలిగి దాని మూలమున నిర్వాణాన్ని అంకే ముక్తిని బొందే 
అవస్థయే నమ్యుక్సమాధి. దీన్ని వల్ల! మానవునికి పునర్ణన్మ లేకుండా 
పోతుంది. 


జ నమతమణు 
యా 


టౌద్ధమతము కంకు, జైనమతము ముందుగనే స్థాపింపబడిన 
దని, కొందరు చెప్పుచున్నారు. ఈ మతస్థాపకుడు వర్ధమాన మహో 


మతముళలు=-మతఖీేదములు  ' క్రేప్‌ 


వీరుడు, తండి సిద్ధార్ధుడు, తల్లి తిశల. వైశాలిలో కుండ్యగామమున 
జన్మించెను. యశోద అను కన్యను వివాహము జేసుకొనెను. ఇతడు 
తన శ్రిథివ ఏటనే సంసారమును వదిలి, పన్నెండు సంవత్సరములు 
దేశాటనము జేసి అరిషడ్వర్లముఅను జయించి, * జిన _ మ్రహోలీర * 
అను బిరుదులు బొంది ముప్పదిరెండు సంవత్సరములు జై నమతమును 
బోధించి 72వ ఏట పకమ పదమును బొందెను. 


కైనమత సిద్ధాంతములు (బోధనలు) 


1. లోకము అనాదినుండి యుండిన. దనియు, ఎప్పుడు నాశ 
నము బొందదనియు, ఈ లోకము దేవునిచే సృజింపబడ లేదనియు, 
స్వతస్సిద్ధముగానున్న దనియు వీరి విశ్వానము 

ర్త యజ్ఞయాగాదులను వీరు నమ్మరు. 

ర. మోక్షము _ మానవునికి పరమావధి యని వీరి నమ్మకము. 

కీ, జన్మరాహిత్యమే _ మోక్షమనియు, మోక్షముసకు సమస్త 
1పజలు అర్హులనియు వీది ముఖ్య సిద్ధాంతము. 

శ. తీరత్నములైన 1. విశ్వాసము _ జ్ఞానము _ అచరణములు 
అతిముఖ్యములని వీరి నమ్మకము, 


టెద్ధమతమువలి, జైనమతము డేశదేశాంతర వ్యాప్తము 
కాలేదు, మనదేశములోమగథ, గుజరాత్‌, మాళవ, రాజవ్యుతస్థానము 
దక్షణ్యఇండియాలో కొంతభాగము, మా|తమే వ్యాపించియుండెను. 
రాజాదరణము లేకపోవుటచే ఈ మతము వ్యాప్తి చెందలేదు. కొంత 
కాలమునకు ఈ మతము 1, శ్వేతాంబరులు, ఓ దిగంబరులు అను 
శాఖలుగ చీలెను. దీనికితోడు ఇతరమతముల పోటీ కలిగెను. నేటికిని 
ఆరావళి పర్వత పాంతమున “అబూ” శిఖర పాంతమున జైన 
మతము విలసిలుచున్నది, జై నమతమునందు హిందూమతాశయ 
ములు ఇమిడియున్నను, కొన్నిటియందు భేదము గలదు. 


116 దేవాలయములు-త త్వ వేత్తలు 

అద్వెత తత్త్వము 

నిర్గుణ నిర్వికార నిర్విశేష పర్మబహ్మయందే లక్ష్యముంచి 
సమన్తము మరచి కుశాగబుద్ధితో సాధించి దాని యందే లగ్నమయి 
లయించి భేదతత్త్యము లేక బిహ్మపదార్థముతో వీకాకృతిగా నుండుట, 
ఈ తత్త్వము కేవలము ఊహోతీతమై అగోచరమై యుండి జీవుల 
న్గూలదృష్టికి అతిదూరమై యుండుట, మానవులకు సహజముగ 
దోచుచున్న వివిధ పవృత్తులకు అందనివాడై హృదయములో రూప 
(సీమకు అధీనుడుగా నుండుట వలన ఆ (బహ్మమును లక్ష్యము 
నందుంచుకొని సాధన చేముటకు సామాన్య మానవులకు అసాధ్య 
ముగా నుండెను. 


అద్వైతము వేదములలో ననాదియై శాస్త్రేతిహానవురాణాదు 
లలో అనేక విధములుగ చెప్పబడి వ్యాసముఖమున స్మ్యూతీకరింపబడి 
యుండెను. శ్రీగౌడపాదుల కృషిచే విశాలముగా విస్తరించి శ్రీశంకర 
భగవత్పాదుని (పజ్ఞావైభవముచే నలుమూలలా వ్యాప్తి నొందింప 
బడెను. ఈ తత్త్వము నర్వాకర్షజీయమై అనేకవిజ్ఞులవల్ల (పఖ్యాతము 
గావింపబడెను. అందుచే అద్వైతఖండము |పథమమున శంకర 
పూర్వాదై తము, ద్వితీయమున శంక.రాదై (తము, తృతీయమున 
శింకరానంతరా దై తమను మూడు విధములుగా (పస్తావింపబడి 
యుండెను. 


శంకరవూర్వా డె ప్రతము 

అద్వైతమునకు మూలమగు బుగ్వేదముతో ప్రారంభించి 
ఉపనిష త్పురాజేతివోస స్మృతులయందు వివరముగా చెప్పబడి 
శంకరుని పరమగురువర్యుడై న శ్రీగాడపాదాచార్యుని మాండూక్యో 
పనిషత్‌ నమీోక్షతో ముగియునట్లు తెలియు చున్నవి. అద్వైతవాద 
మున గౌడపాదునిస్టానము అద్వితీయముగ నుండెను. గొడపాదుని 


మతములు-మతఖేదములు 117 


జీవిత విశేషములు బాగుగా తెలియక పోవుటచే కాలనిర్ల యము 
కష్టతరముగా నున్నది, వ్యాసుని కుమారుడు శుకునినామానంతరము 
గౌడపాదుని నామ ముచ్చరింపబడి యున్నది. 


దీనిని బట్టి వ్యాసకాలము కలియుగమునకు పూర్వమగుటచే 
అతని కజూపపే శుకుని శిష్యుడే గాడపాదుడైనచో అతడు అతి 
(ప్రాచీనుడై 1కివూ. 8102 సంవత్సరములవరకు వెళ్ళవలసి యుండును. 
అట్టుగానిచో గౌడపాదుని , గురువు శుకుడు “వ్యాసపుత్తుడు గాక్ర 
మరియొకరై యుండవచ్చునని తలంప వచ్చును. గౌడపొదుసి 
గురించి అనేక విధములుగ అనేక సందేహములు వెలిబుచ్చి యుండిరి, 
కొంతమంది వ్యక్తినామం గాక పదేశ నామమనియు "అనేకమంది 
అనేక విధములుగా చెప్పుచున్నారు. 


శంకరాచార్యులు 


బౌద్ధజైనమతముల తరువాత అ మతములోని స్వార్థపరులు 
అనునరించుచున్న అనుచిత [ప్రవర్త నలవల్ల నా మతములు “కిణింప 
జొచ్చెను. హిందూమతములో నానాటికి పబలుచున్న దుష్టశక్తులు 
విజృంభించు చున్నందున మతసంరక్షకులు గాని నరియైన మార్గము 
'చూపువారు గాని లేక పోయిరి. రాజకీయ దండయాతల వలన 
పజలలో నై కమత్యము లేక నొకరి నోకరు దూషించుకొను చుండిరి. 
భగవద్భక్తి తగ్గి (పజలలో శాంతి లోపించెను. (పజలలో బలులు జీవ 
హింసలు అధికము కాజొచ్చెను. మానవతయే  నళించెనని చెప్ప 
వచ్చును. ముఠాతత్త్వములు |పబలి అనేక వాదములు సిద్ధాంతములు 
(పచారములోనుండి |పతిమానవుని స్వార్థమున కుపయోగపడు 
చుండెను. ఒకప్పుడు మనదేశములోనే గాక |పపంచములోని ఇతర 
దేశములలో |పఖ్యాతిగాంచిన బౌద్దమతము స్వార్థపరుల చేతిలోబడి 
భోగలాలసతకు దారితీసి రకరకాల అవినీతులకు స్థావరమై యుండెనుం 
నిరీశ్వరవాదము, సోమరితనము మితిమోరెను. వేదములే తమకు 


18 దేవాలయములు-తత్త గ్‌వేత్త లు 


1పమాణ [గంథములని చెప్పుచునే భైరవులు, శాక్తేయులు గాజా 
పత్యులు. అనేకులు తమ నంకుచిత సిద్ధాంతములను మూర్ధపుపట్టు 
దలలతో |పచారము చేయు చుండిరి. వేదములలోని మం! తములకు 
అపార్థములు కల్పించి వాటి ఆధారములతో తమ తమ విశ్వాసాలను 
(ప్రచారము చేయు చుండిరి. వేదముల పేరుమోదుగ వీరు నడిపెడి 
తంతులు జుగుప్పగను అమితభయంకరముగ నుండెను. వీరు సలిపెడి 
వాగ్యుద్ధములతో నొకరి నొకరు హింసించుకొను చుండిరి. [పజలు 
నిన్సృహులై, నిర్వీర్యులై మనశ్శాంతి కొరకు పరస్పరస్నేహానికి 
ఎదురు చూచుచుండిరి. 


సుమారు క్రి $ శతాబ్దములలో. కేరళ ప్రాంతమున “కాలడి” 
యను [గామము నందు, “ శివగురువు _ అర్యాంబలకు * సాక్షాత్‌ 
శంకరుని అవతారమైన శ్రీశంకరా చార్యులు జన్మించిరి. దేనికోసమైతే 
(ప్రజలు ఆరాటపడ జొచ్చిరో ఇయవనకాన్నా తీర్చే సిద్ధాంతాన్ని 
నృష్టించడానికి కృషిజేసి కృతకృత్యులై నారు. వేదాంతోన్నీ అన్ని 
శాఖల వారికి ఆధారంగా నుండగలిగినంత విశాలపరచి మేధావు 
లందరిలో ఆలోచనకు స్థాన మేర్చరచినారు. 


శంకరాచార్యులు తన మూడవయేటనే లౌకిక వ్యవహారములు 
నేర్చుకొనెను. మూడవ యేటనే తండి శివగురువు పుత్రునికి ఉప 
నయనము జేసి పరలోకమున కేగిరి. తల్లి అర్యాంబ కొంతకాలానికి 
కుమారునికి వివాహము చేయవలయునీని సంకల్పించి [పయత్నిం 
చెను. అప్పుడు గొప్పపండితులు జ్యోతిష్కులు నీ కుమారుడు లోకా 
చార్యులై వెలయగలరు గాని నంసారబంధము నందు తగుల్కొనరని 
చెప్పగనే తల్లి ఆర్యాంబ చింతించెను. 


శంకరాచార్యులు నన్యసింపదలచి తల్లి యనుమతి కోరగా 
ఆమె తన అసమ్మతిని తెలిపెను. ఒకనా డుదయమున తల్లితో నదికి 
బోయి స్నానమాచరించు సమయములో తాను 'మొసలినోట చిక్కు 


మతములు మతఖేదములు : [18 


కొన్నా ననియు చావడమునకు సిద్ధముగానున్న యీ సమయము 
లోనైనా నన్యసించుటకు అనుమళించుమని శంకరుడు (పార్థింపగ 
అశ్లే సన్యసించి |బతుకుమని తల్లి దీవించెను. తరువాత శంకరులు 
విధ్యుక ధర్మము [పకారము సన్యసించిరి. శంకరాచార్యుల గురువు 
“గోవిందుడు”. గోవిందుల వారి గురువు * గౌడపాొదు*ల వారు. 
హిందూమతమునకు తత్స్య|తయము అతి పధానాంశము. -ఈ తత్త్వ 
[తయ భేదములను గురించియే హిందూమతాచార్యు లే గాక ఇతర 
మతాచార్యులు గూడ తమ తమ అభి పాయములు భిన్నముగా 
వెలిపుచ్చి యుండిరి. తత్త్వతయమనగా 1. చిత్తు 2. అచిత్తు, 
లిం ఈశ్వరుడు. 


1. చిత్తు= చేతనుడు _ జీవుడు, 2: అచిత్తు =|పకృతి _ జడము 
అచేతనము, 3. ఈశ్వరుడు = జగత్కారణుడు, "మాయాతీతుడు, పర 
(బ్రహ్మ, పరతత్త్వము, భగవంతుడు. 

శంకరాచార్యులు బోధించి పచారము జేసిన మతమునకే 
అద్వైత మనిపేరు ఈ అద్వైతమతాభివృద్ధికి మూలపురుషుడు శంకరా 
చార్యులు. [ప్రపంచములో కనుపించే ఈ విభిన్న రూపాలన్ని ఒకే 
అనాది పదార్థము నుండి ఉద్భవిస్తున్నాయని ఈ తత్త్వశాస్త్ర ముఖ్యో 
ద్రేశ్యము. ఏకమైన ఈ అనాది పదార్థమే “ఆత్మ” అని చెప్పిరి. అదే 
నిత్యమైనది మిగిలినవి అసేత్యము లని ఈ తత్త్వసారాంశము. పర 
మాత్మ_జీవాత్మ వేరు గాదనియు, పరమాత్మే జీవాత్మ యనియు, 
“అహం |[బహ్మోస్మి” అను దానిని బోధించెను. ఈశ్వరుడు మాయా 
వృతుడై, జీవుడని [భాంతి గలిగియుండుటయేగాని జీవుడనే (పత్యేక 
తత్త్వము లేదు. ఈ తత్త్వసిద్ధాంతము మనదేశములో బహుళ పచా 
రములోనికి వచ్చిన సిద్ధాంతములలో చాల ముఖ్యమై, దీని తరువాత 
వచ్చిన సిద్ధాంతముల pee దీని పభావము విశేషముగా కనపడు 
చున్నది. సిం సిద్ధాంతములో మాయావాదం: ఒకటి, మాయ అంక 


120 | దేవాలయములు-తత్త వ్‌వే _త్తలు 


శేదవి యర్థం. చాలామంది...మేధావులు. సహితము, వీరు తెలిపిన 
మాయావాదాన్ని బాగుగ 'అర్గం చేసుకొన లేదన్సి- మరికొంతమంది 
తత్త్వవేత్తలు తెలిపియుండిరి. అజ్ఞానం వల్ల ఏకత్వమున్న చోట 
భిన్నత్వాన్ని కల్పించుకోవడాన్ని మాయ అని శంకరాచార్యులు 
దెలిపి యుండిరి. కాని ఈ (ప్రపంఛం లేదు, ఏమియులేదని ఆయన 
ఖావము గాదని స్పష్టముగ చెప్పవచ్చును. 


ఈ |పపంచమే లేకపోతే జీవకోటి లేదు. జీవకోటి లేకపోజే 
తానూ లేడు. తాను లేకపోతే తన భావాలు లేవు. ఆయన తను 
లేనట్టుగా భావీంచలేదు. గౌడపాదుడు మాయ అనే మాటకు 
“ అత్మకు....[ పపంచానికి * ఉన్న సంబంధము అనిర్వచనీయమని చెప్ప 
టానికి ఉద్దేశించి వాడి యుండిరి. శంకరులవారు, ఈ ఉద్దేశ్యమునకు 

అత్యంత |పాముఖ్యము నిచ్చిరి. 


శంకరులు భారతదేశం నలుమూలల తిరిగి తన భావాలను, 
- బలముగాను, విశేషముగాను |పచారముజేని' (ప్రత్యర్థులను జయించి, 
వెళ్లిన పదేశములలో జయస్తంభములు (పతిష్టించిరి. తన భావాలను 
విశ్వసించి |పవర్శించుటలోనే, మానవాళికి భవితవ్యం వున్నదని 
ఘంటాపథముగా చెప్పిరి, లేని మానవులకోనరము, లేని |పపంచము 
కోనరము ఈ పనులు చెయ్యలేదు. మనకు కంటికి కనబడేదే నిజ 
మనుకొని అది తప్ప మరియొకటి లేదని భావించి, ఈ ప్రపంచాన్ని 
అనేక ముక్కల (కింద, అనేక వైరుధ్యాల [కింద భావిస్తున్న వారి 
దృష్టిని నిరసించి, ఉన్నది ఒక్కటియే యనియు, ఆ దృష్టిని అలవరచు 
కొనుటయే విముక్తి యని చెప్పిరి. 
శంకరా చార్యులు బౌద్ధమతము యొక్క య థార్థన్వరూపము, 
దాని |పాముఖ్యము తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలించిన [పముఖులు, 
ఆయన కొన్ని బౌద్దసూూూతాల పట్ట అసహనం చూపితే చూపవచ్చును 
గాని. బుద్దభగవానుని ఉపదేశముల పట్లు కాదని నిరాఘాటముగా 


మశములు_వుతభేదనులు tei 
చెప్ప వచ్చును. బౌద్ధమతము [పోత్సహించిన స్వతం(తాలో చనను 
సమర్థిస్తూ గతాన్ని ఆధారంగా తీసుకొని తన సిద్ధాంతాన్ని బౌద్ధ 
మందలి వ్యకి, ప్రాముఖ్యమునకును, అద్వైతమునందలి ఈశ్వరవాదము 
నకును సముచిత సమన్వయమును గూర్చిన మేధావి. అంత మాత 
మున శంకరులు గతాన్ని విస్మరించలేదు. గతానికి దాసుడు కాలేదు. 
కొంతమంది గతంలో జరిగిన దానితోనే ముడి పెట్టుకొని దూరదృష్టి 
లేని ఛాందస వేదాంతులు ఆయనను |పచ్చన్నే బౌద్దులనియు, 
ఆయన బోధించిస మతము ముసుగు కప్పిన బౌద్ధమతమనియు 
చెప్పిరి. ఒక విధముగ బౌద్ధమతమును పునఖపతిష్ట జేసినారనియే 
చెప్ప వచ్చును. శంకరా చార్యులు వేదములలోని కర్మకాండకు 
ప్రాముఖ్య మిచ్చిన మండనమ్మిశుని తీవ్రముగ వ్యతిరేకించి, జ్ఞాన 
మార్గమునకు (పాముఖ్యము నిచ్చెను. కర్మకాండ మూఢభక్తి, కృతి 
మానుష్టానానికి దారితీసి, మానవాళిని పెడదారి పట్టిస్తుందని వారి 
విశ్వాసము. మోక్ష మనగా |పపంచములో లేని దానిని గాని ఈ 
ప్రపంచానికి విడిగా ఉస్నదానిని గాని పొందుట గాదు. (కొత్తగా: 
వచ్చినది గాని యొక |కొత్తపదేశాన్ని చేరుకొనుట గాని ఇందులో 
నేమియు లేదు. శాశ్వతసత్యాన్ని తెలుసుకోవడమే మోక్షము. 


మలినాన్ని వదలించుకొన్న బంగారము వలె మేఘాలు లేని 
ర్మాతియందు (పకాళించెడి నక్షతములవలె అవిద్య వీడగనే ఆత్మ 
వెలుగు ననియు మోక్షమెక్కడో గాదు ఇక్కడే, ఈ (పపంచములోశే 
యున్నదని శంకరుల అభిపాయము. ఈ |పపంచానికి విడిగా నుండి 
ఈ అనుభవానికి వ్యతిరేకంగా ఉండే స్వర్గాన్ని శంకరులు చూపించ 
లేదు. శంకరులు చూపిన. స్వర్గము ఎల్లప్పుడూ. ఇక్కడనే వుంది. 
శంకరులు పరమాత్మ నిర్ణుణాకారమని చెప్పియుండ లేదనుటకు, వారు 
ఒకానొక అపత్సమయమున లక్ష్మీ నృసింవాస్తోతమును జేసిరి. వీరు 
జ్ఞానమార్గమున కే గాక భక్తి మార్గమునకును ప్రాముఖ్య మిచ్చి రి. 
ధని రించి 


122 దేవాలయములు-తత్స వేత్తలు 


nee woe తథా వశుపతేః పాదారవిందద్వయం, 

చేతోవృత్తిరు పేత్య తిష్టతి సదా సా భక్తి రత్యుచ్యతే. 

మోక్షసాధనసామ[గ్ర్య్యాం భక్తి రేవ గరీయసీ. 

యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్‌. 

భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. 
అని |పబోధించెను. 


శంకరాచార్యులు అత్యంత [పతిభాశాలురు. ఇంతటి |పతిభా 
శాలురు [పపంచములో చాల అరుదుగ జన్నించెదరు. శంకరుల మేధా 
సంపత్తి, తార్కిక్మవతిభ అమోఘ; నది, అనన్యమైన తన శక్తిని 
మానవులకు విశాలదృష్టిని కలిగించటాని కై ధారపోసిన తత్త్వశాస్త్ర 
వేత్త. మానవులందరిలో నుండే అత్మ ఒక్కటియేయని తలచిన విశాల 
హృదయుడు, 

ఒకానొక సమయమున కాళీ విశ్వనాథస్వామి చండాల వేషము 
ధరించి శంకరాచార్యుల వారి సమీపమునకు రాగా, శ్రీ ఆచార్యుల 
వారి శిష్యులు వానిని దూరముగా తరిమిరి. అతడు అత్మవిషయమై 
సమభావము వహింపవలయునని సర్వులలో నుండే అత్మ ఒక్కుటియే 
యని చెప్పగా శంకరులు అమితానందమును బొంది, సంతోషించి 
వానిని |పశంసించి మనీషాపంచళము అను [గంథమును |వానిరి. 


“చండాలో స్తు న తు ద్విజోఒస్తు గురురిత్యేషా మనీషా మమ” 
చండాలుడుగాని, [బ్రాహ్మణుడు గాని, జ్ఞానియై నవాడు, వినయసంప 
న్నుడు నాకు గురు వగుదురని సెలవిచ్చిరి. 

వీరు బాల్యముననే దీక్ష బూని, (పజ్ఞావంతమైన |ప్రతిభచే 
భారతదేశము నలుమూలలు పెక్కు పర్యాయములు పర్యటించి "వేద 
ములు దైవదత్తము లనియు, (పమాణము లనియు నిరూపించి భార 
తీయ తత్త్వమును పబోధించిరి. 


మతములు-మతభఖేదములు 123 


శంకరాచార్యులు బాలామృతములో.. 

అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్‌, 

ఉదారచరితానాం తు వసుథై వ కుటుంబకమ్‌, 
నేనే సరియెనవాడను, లోకులు ఎవరో యనియు, ఇతరులు చాలా 
తక్కువవారనియు చెప్పేవారు నీచమనస్కులని భావము. కాని, 
ఉదారభావములు గలవానికి (పపంచమే కుటుంబమని భావము. 


అదిశంకరుని శిష్యులు 
1. పద్మపాదాచార్యులు, 2 హాస్తామలకాచార్యులు, లి తోట 
కాచార్యులు, 4. సురేశ్వరులు (మండనమికుడు). 


శంకరాచార్యులు స్థాపించిన పీఠములు 

1. దక్షిణమున శృంగేరిపీఠఅము: అచట శక్తిస్వరూపిణిగ 
శారదాదేవి అను పేరుతో సరస్వతిని (పతిస్టించి, తన శిష్యుడైన పృథ్వీ 
ధరులను అక్కడ మఠాధిపతులుగా నియమించిరి. 


2, ఉత్తరమున బదరీ నారాయణములో జ్యోతిర్మఠాన్ని 
స్థాపించి, తోటకాచార్యులను (ఆనంద గిరిని) అధిపతులు గావించెను. 


8. పశ్చి మమున ద్వారకామఠమును స్థాపించి హస్తామలకా 
చార్యుని దానికి అధిపతులుగా ఏర్పాటు చేసిరి," 


4- తూర్పున మహోదధితీరములో పూరీ గోవర్థనమరఠాన్ని 
స్థాపించి దానికి పద్మపాదాచార్యులు గారిని నియుక్తుని చేసిరి. 


గ్‌, కాళిలో సుమేరు లేక పాదుళకాపీఠములను స్థాపించిరి. 


6. కంచిలో కామకోటిపీఠాన్ని తామే అధిష్టించి, దానిని 
తక్కిన పీఠాలకు కేం[దపీఠంగా విరాజిల్ల జేసిరి. కావుననే అది సర్వజ్ఞ 
పీఠముగా |పసిద్ది వహించెను. కైలాసమునుండి తెచ్చిన ఐదు లింగా 


124 దేవాలయములు-తత ్వ వేత్తలు 


లలో భోగలింగాన్ని శృంగేరిలో (పతిష్టించెను. చిదంబరములో 
మోక్షలింగాన్ని, నేపాలములో వరలింగాన్ని, కేదారములో ము క్తి 
లింగాన్ని |పతిష్టించి, యోగలింగాన్ని కేందపీఠమైన కంచిలో ఉంచి 
తామే నిత్యం తికాలార్చన చేసియుండిరి. 


వీరు షణ్మతముల నుద్ధరించి షణ్మతోద్ధారకుడని నం 
వడ సెను. 


అలింగక, మచ (కాంక, మజటాస్థ్యసురామిషమ్‌; 

అరక్తక, మనుచ్చిష్టం షడస్మాభిరనుష్టితమ్‌. 
వైష్ణవము, శైవము, శాక్తేయము, సౌరము, గాణాపత్యము, కాపాలి 
కము అను నీ యారుమతముల నంగీకరించుచ్చు కొన్ని నియమము 
లేర్పరచిరి.చక్రాంకనము లేని వైష్ణవము, లింగధారణములిని శైవము, 
జటాస్థిమాలా కపాల ధారణములేని కాపాలికము, సురామిషములు 
లీని శాక్తేయము, అంగుష్టరక్తా భిషేకము లేని పౌరము, ఉచ్చిష్టము 
లేని గాణాపత్యము మాచే అంగీకరింపబడినవని శంకరభగవత్పాదుల 
వాక్యము. వీరు షణ్మతముల నంగీరించి, ఉద్దరించి అద్వైతసిద్ధాంత 
మునకు అమోఘకృషి జేసి జగద్దురువుగ ఖ్యాతి గాంచినారు. 


ఉపనిషత్తులకు, భగవద్గీతకు, (బహ్మసూ[తములకు అదై(తపర 
ముగ భాష్యములు (వాసి, సాటిలేని తర్కపాండిత్యముతో బౌద్ధమత 
మును ఖండించి, స్వల్పవయస్సుననే శికి సంవత్సరములకే భౌతిక 
శరీరమును విడిచిరి. శంకరుని అనంతరము వారు బోధించిన అద్వైత 
భావములలోని అఖండత్వము (పజల కొక విధముగ నంతుపట్టక 
దిగ్భమ కలిగించెను. అందువలననే |ప్రతివారిని ఉత్త జపరచలేక 
పోయినది, 


మతములు-మతభఖేదములు 4) 


శంకరానంతరా దై తము 

అపార భయభక్తులు గురువుగారి యందు సనక 
శిష్యుడు గురువునకు ఎల్లప్పుడు పతిరూపము గాదనియు మన దేశ 
నంపదాయముగ గోచరించుచున్న ది, 

_ ఈ సత్యము ననుసరించియే పద్మపాద సురేశ్వర వాచన్పతి 
చితుఖ, అపాయళ$ మొదలగు | పజావంతుల!న ళిషుగణము సతసిద 
= గ గం “అనేక నా .. . 
రించియుండిరి. కొన్ని సమయములో అపార విమర్శనా కౌశలమున 
అద్భుత సిద్ధాంతములను నిర్మించి వీరు గురుదేవుని |పతిరూపులుగారని 
నిరూపింప, అప్పయ్యదీక్షితుని కి సిద్ధాంత లేశ సంగహ” పఠనము 
చాలునని ఆచార్య వారంత తపా సూచించిరి. నిస్సం 
దేహముగ నా రచయితలు వేదాంతస్మూతముల శంకరభాష్యము 
ననుసరించి బద్ధులైయుండియు, వివిధ సమస్యల వివరించు సమయ 
ములలో అత్యంత విభిన్న త్వమును, స్వతస్సిద్ధత్వమును (పకటించి 
యుండిరనియు చెలియుచున్న ది. మండనమ్మిశుడు కూడ, తన భావ 
. ములను పొందుపరచి ఒక పుస్తకమును (వాసి, |పచారమునకు 
దీసుకొని వచ్చెను. విద్యారణ్యుడు గూడ అతి పతిభావంతుడై అద్వై 
తమున కొన్ని (గంథములను (వాసి వ్యాప్తికి గొనివచ్చెను. 


వాచస్పతిమి[శ 

అసాధారణ (పజ్ఞ్జావంతుడు. (కీ. శ. 898వ సంవత్సరకాలము 
బోడి తెలియుచున్నది. 

సాధు నిశ్చలదాను 


ఆ విబ్రారసాగ రొ మను ఉత్కృష్ట గంథమును రచించి, శాశ్వత 
కీర్తి గాంచెను. వీరు పంజాబు రాష్ట్రములో 1792 లేక 1798 సంవ 


126 దేవాలయములు-తత త్త వేత్త లు 


త్సరములో జన్మించినట్లు తెలి; న. అద్వైత విచారసాగర 
మున నొక యద్భుతమూర్తి యని పేరు గాంచెను. 


కంచికామకో టిపీఠ జగద్దురు దివ్యచర్మిత 


ఆదిశంకరులు పూర్వము కంచి కామకోటి పీఠాధిపతులుగా 
నున్నప్పుడు నురేశ్వరాచార్యుల వారికి తీ వమైన అనారోగ్య మేర్పడగా 
శ్రీశంకరులు దేవవైద్యుల (అశ్వనీ దేవతలు) చేత వైద్యము చేయించగా 
ఇందునకు విశేషమైన కోపము వచ్చి తన వ[జాయుధమును అశ్వనీ 
దేవతలపై ప్రయోగించెను. కాని శంకరుల |పభావము. వల్ల అది 
ముందుకు పో లేకపోయెను. ఇందుడు శంకరుని [పభావము డెలును 
కొని తన పేరు ఆ పీఠానికి బిరుదుగ సమర్పించుకొనెను. శ్రీశంకరులు 
సరస్వతీదేవిని జయించినందుకు చిహ్నంగా ఇంద _ సరస్వతీ 
పదాలు కలిసిన “ఇం్యదసరన్వతి * అనే సన్యాసనామము శ్రీకామ 
కోటిపీఠాధిపతులకు అనాదినుండియు వచ్చుచున్నది. 


శ్రీ చం దేఢేఖరేంద సరస్వతీచరణులు 

వీరి శిష్యులు జయేంద సరస్వతీ చరణులు. శ్రీమత్సరమహరిన 
పరి|వాజకాచార్య శ్రీమచ్చం|దశేఖరేంద సరస్వతీ స్వాములవారు 
స్వస్తిశ్రీ జయసంవత్సర _ వైశాఖ బహుళ పాడ్యమి ఆదివారం అనూ 
రాధా నక్షతం సింహలగ్నములో (20-5-1894) జన్మించిరి. శ్రీ 
మహాలక్ష్మీ సుబహ్మణ్యశాస్ర్రీ అను పుణ్యదంపతులకు వీరు రెండవ 
సంతానం. పూర్వాాశమనామము స్వామినాథన్‌. వీరి పూర్వాశమ 
కుటుంబము మైసూరు మండలంలో కన్నడభాషగాగల్లి బు గ్వేద 
శాఖకు చెందిన "హూసైల్‌ కర్ణాటక స్మార్త (బాహ్మణ శాఖకు చెంది 
యుండినది. వీరు హరిత సగో|తులు. 'వీరు 18-2.1907 లో పీఠాధి 
పత్యము వహించిరి. వీరు కావేరికి ఉత్తరతీరాస తిరుచినాపల్లి జిల్లాలోని 
మ హేం్యదమంగళములో ఏకాంతవాస్తానికి వెళ్లిరి. ఇచ్చట విశేష 


మతములు-మత భేదములు let 
తపస్సు నిర్వహించుచు శైవ వైష్ణవభక్త వాజ్మయము, జ్యోతిషము, 
ఖగోళశాస్త్రము, గణితము, చతుష్టష్టికళలలో గల విశేషాలే గాక 


సంగీతము, తదితరశాస్త్ర విషయాలను గూడ చదివిరి, ఇచ్చట ఉండగనే 
అనేక శాసన విశేషాలను పరిశీలించు చుండెడివారు. 


వీరు 22, సంవత్సరాల వయస్సు వచ్చేసరికి అనేక రాష్ట్ర 
భాషలతో పాటు ఇంగీష్కు (పెంచి భాషలను గూడ నేర్చిరి. 
వీ రెప్పుడును నంతకము చేయరు, శ్రీకారము[ద నుపయోగించెదరు. 
'వీరు శరన్నవరాత మహోత్సవములలో కుంకుమార్చన, లక్ష్మీదీపా 
రాధన్క లక్ష బాహ్మణ సమారాధన మున్నగు విశేషములు 1916 లో 
జరిపినారు. వీరు ఉత్సవముల సమయములలో పూర్తి ఉపవాసముండి 
ఆచమన తీర్థము తప్ప మరేమియు స్వీకరించరు. శ్రీవారెక్కడ నున్న 
అక్కడ మహిమ (పత్యక్షమగును. వారిని దర్శించు భక్తులు ఐహిక 
వాంఛల్ని, 'అముష్మిక ఫలాలను |పసాదించమని (పార్థించెదరు. 
వ్యాధులు నివాగణ చేయుడని ఆపదలలో నున్నవారు సాగిలబడి 
మొక్కెదరు. శ్రీవారు అందరిని అనుగహించెదరు. వీరిని నిత్యము 
దర్శించుకొని భక్తులు ఎన్నోగాథలు చెప్పుకొని మరల మరల ఎప్పుడు 
దర్శనముచేసుకుందామా అని యువ్విళ్లూరు చుండెదరు. 


శ్రీవారు ధర్మమూర్తులు, వారికి అధీతిబోధాచరణ |పచారాలు 
"చాలా సులభసాధ్యములుగా నుండును, వారున్న చోట కృతయుగ 
ధర్మము (పత్యక్షమౌతుంది. రైలు, కారు, బండి వాహనముల మాద 
(పయాణము చేయరు. పల్లకిమ్మాతము నామమా్య[తముగ నుండును. 
నదీస్నానము, తటాకస్నానము చేయుదురు. - నిత్యము బ్రాహ్మ 
ముహూర్త్శముననే మఠములో జరుగవలసిన సమస్తమైన పనులు, 
దేవతార్సనము, పంచాంగగశ్రవణము, శాస్త్రచర్చలు, భక్తకోటి 
దర్శనములు మొదలగు కార్యములు నిర్విఘ్నముగా జరుగుచుండును. 
ర్మాతి ఒంటిగంటవరకు ఎన్నో ముఖ్యకార్యములలో నిమగ్నులై 
అప్పుడుపై శారీ పరచుకొని నేలమిదనో బల్లమిదనో పడుకొనెదరు. 


128 దేవాలయములు-తత్త వేత్తలు 


భిక్షాస్వీకారములో ఎన్నో కఠోర నియమములు పాటించెదరు. 
ఏకభుక్తముతోబాటు పులుసు, ఉప్పు, కారము, విసర్జించెదరు. కొద్దిగ 
పచ్చిపాలను _తాగెదరు. కొంతకాలము బిల్వదళము కొంతకాలము 
వేపఇగుళ్లను స్వీకరించే వారు. తరువాత మూడు గుప్పెళ్ల అన్నము 
మ్యాతము (గహించెదరు. అప్పుడప్పుడు కొన్నిరోజులు మౌన[వతము 
పాటించెదరు. శాస్త్రచర్చలలో పాల్గొనుట వీరికి చాలా అభిమానము, 
వీరు మొదటినుండియు ఖద్ధర్‌ శారీలనే వాడు చుండెదరు. 1917 లేక 
1927 లో గాంధీజీ శ్రీ వారితో ఏకాంత సంభాషణ జేసి వెళ్లిరి, దేశ 
బంధు చిత్తరంజనదాస్సు, ఇసరుషోత్తమదాసు టాండన్‌, సత్యమూర్తి, 
జమునలాల్‌ బజాజు, రంగస్వామి అయ్యంగారు రాజగోపాలాచారి, 
సర్‌ తేజాబహదూర్‌ న పూ, అచార్య కోడి రామమూర్తి, వినోబాభా వే, 
ఎ. ఎన్‌. రామన్‌ మున్నగు ప్రముఖులు వారిని దర్శించి, అనేక 
విషయములు చర్చించి వెళ్లి యుండిరి, దేశీయులేగాక, విదేశీయ 
(ప్రముఖులు సహితము వచ్చి వారికి గల, సందేహములు తీర్పు కొని 
నేటికిని వెళ్ళుచుందురు. నలుబది సంవత్సరములకు పూర్వము 
“వాల్‌ (బంటన్‌” అనే |1పముఖుడు చెంగల్పట్టులో వారిని కలుసుకొని 
దర్శించి తాను బొందిన విశేమానుభవములను “వ సెర్‌ ఎ ఇన్‌ 
సీ(కెట్‌ ఇండియా” అనే [గంథములో (వాసుకొనెను. విదేశీయ 
భక్తులతో జరిగిన శ్రీవారిసంభాషణలను మదరాసు విశ్వవిద్యాలయ 
ములో సంన్మృతాచార్యులు డా॥ వి. రాఘవన్‌ “ది జగద్గురు” అనే 
పేరుతో సంగహించి ఆంగ్ల ములో |గంథమును పచురించిరీ. శ్రీవారు 
సంపూర్ణ య్యాత జేయుచు భక్తులకు సమస్తోపదేశములు జేయుచు 
వారు మత్యపచారము విరివిగ గావించిరి. 


మహమ్మదీయ భక్తులు గూడ వీరిని దర్శించి భక్ష్యంజలిని 
ఘటించిరి. ఆపత్సమయములలో క్షామాలకు గురియైన పదేశములలో 
అన్నదానము చేయుచుండెడివారు. కాశిలో కాళీమహారాజు పండిత 


మతములు_మతభఖేదములు 128 


మదనమోహనమాలవ్య మున్నగు[ప్రముఖులు వీరిని గొప్పగ సేవించిరి. 

వీరు ముఖ్యముగ శివ, విష్ణు గణపతి సూర్య, దేవి అనే పంచదైవ 

ములను పూజిస్తూ ఉండే గృహము, నిత్యము పవ్నితముగా నుండునసి 
సెలవిచ్చిరి. వరశుల్కుము, కన్యాశుల్కుము రెండును శాస్త్రములలో" 
-షేధింపబడినవని నొక్కి చెప్పిరి. 

“అమృతం 4 హరి” అను పేరుగల పత్రికలో, నైవ చెప్పవ 
భేదమైన సనాతన వైదికధర్మోద్ధరణ, కార్య క్రమవిశేపాలను, ఎక్తువగా 
(పస్తుతించుచు విశిష్టాద్వైత పేరమైన వ్యాసములు గూడ (ప్రచురింప 
బడుచుండెడివి. 


శ్రీవారు వివిధాంశములపై జేసిన ధరోపన్యాసాలు “జగద్దురు 
బోధనలు” అనే పేరుతో అం|ధ|ప్రభలో వారము_వారము |పచురింప 
బడినవి. వీరు బుద్ధుడు-శంకర_రా మానుజ_మధ్వ-_వి వేకానందాదుల 
తరువాత దేశవ్యాప్తంగా అనేక పర్యాయములు పర్యటించి సమస్త 
జనులకు వేదతత్త్య ప్రభావము, భారతీయ సంస్కృృతి_హిందూ 
మత్యపభావము విరివిగా [పచారము గావించిన మహనీయ వ్యక్తి; 
అపరశంకరులని ఖ్యాతి గాంచిన వారు. దేశములో ఇతర శంకరపీఠ 
ముల అధిపతులు, వీరుగావించిన పయత్నముల మాదిరిగ |పచారము 
చేసి యుండలేదు. నేటికిని వీరి యందు సమస్త మతముల వారికి 
భక్తి గౌరవము లుంచి, ఏ సందేహములు తమకు గలిగినను వీరి వల్ల 
దీర్చుకొనుచుండిరి. (ప్రస్తుతము తంజావూరుజిల్లా..మన్నారుగుడిప్రాంత 
ములో మహాదేవయ్యర్‌ గారి పుత్రుడు * జయేందసరన్వతీ చరణులు” 
పజ మధిష్టించి సమస్త కార్యములు నిర్వరి ంచుచుండిరి. 

చైవ్షనమతము 

వైెష్ణవమున విష్ణుపదము తరువాత నారాయణ పదము చాలా 


(పాముఖ్యము వహొంచియున్నది. సర్వదై వములలో విష్ణువే పరమ 
దేవా. 9 


120 దేవాలయములు-తత్త [వేత్త లు 


దైవమనియు, సృష్టి_స్థిత_.లయముల కాభారభూతుడై జగన్నాటక 
నూతధారియె జగన్నాథుడై, సమస్త యజ్ఞ యాగాది కర్మలకు 
కరయె, అర్హ[తాణపరాయణుడ్రై శిష్టరక్షణ, దుష్టశిక్షణ తన అవతార 
ముల ద్యారా నిర్వర్హించుచు అర్తులై జిజ్ఞాసులై కొలిచిన వారిని 
రక్షించి మోక్షమిచ్చుచున్నాడని చెప్పు మతమిది. 


ఆ నారాయణుడే పరమదై వమనియు, విష్ణువే మూలపురుషు 
డనియు, సర్వవ్యాపకు డనియు వైష్ణవుల పరిపూర్ణ విశ్వాసము. నారా 
యణుడే పరబహ్మ; నారాయణుడే జ్ఞానం, నారాయణుడే సర్వజ్యోతి, 
ప్రపంచమే నారాయణ స్వరూపమనియు, వేదములయందు సమస్త 
శ్యాస్త్రములయందు, పురాణాదులయందు, స న. 

ఆ విష్ణువే కీర్తి ౦ప 'బడుచున్నాడని వీరు విశ్వసిస్తూ నితూపించెడరు, 


నిరాకారమున సాకారము, నిర్గుణమునందు సగుణము గలిగిన" 
పరమరహస్యమును శోధించి సాధించి అనుభవించి బోధించుట 
అత్యంతావశ్యకమైన తరుణములో సాకారమగు పరమాత్మను, ఆ 
యా సిద్ధాంతముల ననుసరించి శివ_ విష్ణు_శక్యాది రూపములు పొంది 
ఆ పరమేశ్వరుని యందు సర్వవ్యాపకత్వ, సర్వాంతర్యామిత్వా లనే 
చూపించ్చి దానికి |పాధాన్య మిచ్చినదే వై వెష్ణ వసిద్ధాంతము. 


_ ఆ సగుణాకారదై వమునకు, దానిలో త్‌ కొన్ని లక్షణ 
ములకు |పాముఖ్యము నిచ్చి అందుకు తగినట్టుగా నామకరణము 
గావించి ఆ దైవమునకు ఆ పేరే ఆ సిద్ధాంతమునే అన్వయింపజేయుట 
ఈ మత|పధానోద్దేశ్యము. బ్ర సిద్ధాంతము .నేదమూలమై, సమస్త ఉప 
నిషత్తులయం దంతర్గతమై, పురాణేతిహాసములలో వ్యాప్తమై, సువిశా 
లమై పరమాత్మ తుండ వివిధరూపములతో, తన అనంతతత్త మును 
నిరూపించి సర్వమానవుల హృదయములలో. ప్రవేశించి శ్రీవారి 
యందు గల మనోవృత్తులను ఆకర్షించి తన భక్తుల గావించి అనేక 
విధానములుగా విరాజిల్లి నది. 


మతములు-మతథేదములు 131 

అళ్వారులు (పబోధించిన అర్బామూర్తి యొక్క పాశస్త్యము 
భకి|పబోధములు అనాదినుండి యు (పఖ్యాతి వహించిన విళిష్టాద్యెత 
మత విశిష్టతను వ్యాప్తలొనికి దెచ్చుటలో ఆళ్వారుల తరువాత 
శ్రీవైప్ణవా చార్యుల జన్మలతోను, వారికిగల మేధాశక్తి విజ్బంభణము 
తోడ్చాటుతో వైష్ణవము మరింత వ్యాప్తి జెందెను. 


శ్రీవైష్టవాచార్యులలో (పథముడున్సు రామానుజీయ మతము 
నకు మూలపురుషుడు. 

వీరు [క్రీశ 823 శోభకృతు సంవత్సర జ్యేష్ణమాస, అనూరాభా 
నక్షత్రమున, కావేరితీరమున వీరనారాయణ పురమున ఈశ్వరభట్టు 
అను మహోావిద్వాంసునకు కుమారుడై జన్మించెను, వంగి పురుత్తునంబి 
తన కుమార్తె అయిన అరవిందప్పావైయాళ్‌ అను నామెను శ్రీమన్నా 
థమునుల కిచ్చి వివాహము చేసినాడు. ' వీరి కాలము నుండియే, 
దవిడ వేదమునకు ప్రాముఖ్యము గలిగి, సంస్థ్రృత. వేదముతో సమాన 
ప్రతిపత్తిని సంప్రాప్పింప జేసి, వైష్ణవాలయములలో, (పత్యేకోత్సవ 
కాలములలో |దవిడ వేదపఠనమునకు, (పోత్సాహము కలిగెను. వీరు 
గావించిన మార్పునకు వైష్ణవులకు “ఉభయ వేదాంతు”లను నొక 
నూతన బిరుదపద్దతి వైష్ణవమున రూపాందెను. తిరుపతిలో నుండు 
స్వామియైన శ్రీ శ్రీనివాసమూర్తి యే శ్రీమన్నాథమునులుగా జన్మించి 
రని యొక గాథ చెప్పుదురు. శ్రీవైష్షవా చార్యులందరును వీరిని పవ్మిత 
గురువుగా భావించి వారి గురుపరంపరలోొ, *నాథయామున మధ్య 
మామ్‌” అని (పార్థించెదరు 


అళ్వారులు పన్నిద్దరును (పబోధించిన భక్తి గీతములను “పాశు 
రములు” (నాలుగు వేల సంఖ్య) శ్రీమన్నాథమునులు విశేషపర్నిశ్రమతో 
సేకరించి, అ సముదాయమును “నాలాయిర” దివ్య|పబంధ మను 


19% దేవాలయములు-తత్త వ్రవేత్తలు 


పేర (పకాశింపజేసిరి, చతుర్వేదములలోని సారమంతయు ఆళ్వారులచే 
రచింపబడిన పాశురములలో ఇమిడి యున్నందున నా దివ్య పబంధము 
'చావిడవేద మనెడి అన్వర్థనామముతో విఖ్యాతి గాంచి యున్నది. 
శ్రీమస్నాథమునులు.. అరవిందప్పా వైయాళ్‌ అను దంపతులకు పుత్తుడు 
గలడు. పారి పేరుఈశ్వరముని, 


యామువాచార్యులు [అభుచందారు] 

శ్రీ మన్నాథముని పుత్రుడైన ఈశ్వరముని కుమారుడే యాము 
నాచార్యులు. వీరికి *ఆళవందా "రని మరియొక పేరు గలదు. వీరు 
కీ. శ. 976 ధాతసంవత్సర కర్యాటకమాస పౌర్ణమి, ఉత్తరాషోఢా 
నక్ష[తము శుకవారమునాడు జన్మించిరి. (కొందరు అనూరాధా 
నక్షతమని చెప్పుచున్నారు వీరి మేధాసంపత్తి అద్వితీయము, అమో 
ఘము. శ్రీమన్నాథముని |పియశిష్యుడై న శ్రీరామమిశుడు ఆళవం 
దారునకు గురువై అష్టాక్షరీవర్యత ముపదేశము గావించెను. వీరు 
సమస్త వేదములు_శాస్త్రములు గీతార్థములు చక్కగా చదువుకొని, 
పూజ్యులైన అళ్వారుల భక్షి మార్గముల ననుసరించి వేదహితమైన 
(పాచీన విశిష్టాద్వైతముయొక్క విశిష్టతను తమళిష్యులకు బోధించిరి. 
వీరి అవతార (పభావము శ్రీరంగమున చాలా గొప్పగా నుండెను. 
వీ రనేక శాస్త్రములను |దావిడమున రచించిరి. వీరి ముఖ్యశిష్యులే 
శ్రీరామానుజాచార్యుల వారికి గురువులైన పంచ నంబులు, వీరు 
చాలా (పఖ్యాతి వహించియుండిరి. వీరు వాసిన ముఖ్య |గంథము 
లలో 1. స్తోతరత్నము, 2. సిద్ధితయము, శ. మాయావాదఖండనము 
అనునవి. వైష్ణవాచార్యులలో అఖండ కీర్తి పతిష్టలు వహించిన వారిలో 
అత్యంత ముఖ్యులు ఆశవందారు. ఆళవందారు శ్రీరామానుజుని 
బౌన్నత్యము, ప్రతిభ విని వైన్ణవపీఠమునకు రామానుజుని అధిపతిగా 
నియోగించెను. 


మతములు-మతభేదములు 133 


తిరువరంగ త్త ముదవార్డు 


వీరు రామానుజుని తిరునామమును పొందుపరచి 108 పాశు 
రములతో దివ్య్యపబంధమును (వాసిరి. దీనికి “| పపన్నగాయ।తి* 
అను (పసిద్ధనామము వచ్చి (పపన్నులందరు విధిగా పఠించవలయు 
ననెడి నియమమేర్చడెను. వీరు ముఖ్యముగా “రామానుజనూరన్దాది " 
అను స్తోత్రము గూడ (ప్రత్యేకశై లిలో రచించిరి. 


థశ్రీవై వ్లవవంచాచార్యులు 

శ్రీ రామానుజ, మధ్వ, నింబార్క, వల్లభ, చైతన్యులు ప్రబో 
ధించిన తత్త్వములే పంచతత్త (ములని చెప్పినను, పద్మపురాణము 
రామానుజ, మధ్వ, నింబార్క, విష్ణుస్వామి నలుగురినే ప్రస్తావించి; 
లక్ష్మీ, |బహ్మ్క రుద, సనక సంప్రదాయ వైప్ణవములు మా(తమే 
ముఖ్యములని చెప్పియుండెను. పై నాలుగింటిలో వల్ల భుని (పస్తావన 
గోచరించకుండుటచే వల్లభుడు అ యాచార్య చతుష్టయమున రుద 
సంపదాయము ననుసరించి, చాలావరకు విష్ణుస్వామిని అనుసరించి 
యుండుటచే అత్యంత పతిభ గడించెను, విష్ణుస్వామి “రాధా_కృష్ణుల” 
నధిష్టాన దైవముగ నుంచి, జ్ఞాన దేవునకు జ్యేష్ట సమకాలికుడుగ 
నుండెనని ఘుర్యేపండితుడు తెలిపియుండెను. 


వైప్ణవపంచాచార్యులలో జగ్మత్పసిద్ధి గాంచి అనాదినుండియు 
వైభానస_పాంచరాత్ర_అళ్వారాదులచే అచరింపబడుచున్న విశిష్టాద్వైత 
మును బహుళ వ్యాప్తిలోనికి గొనివచ్చి వైష్ణవములో నున్న సరళాభి 
[పపాయములను జనులందరికి సుబోధకము గావించిన శ్రీమచ్చేపాంశ 
సంభూతుడైన శ్రీమ/దామానుజాచార్యులవారి జీవితచరిత్రను తెలుసు 
కొనుట చాలా ముఖ్యము. వీరు కేవలము మత్యప్రచారమే గాకు 
భక్తి పబోధనలు, అర్చావతార విశిష్టత సమస్త [పజలకు విశదముగా, 
సరళముగా బోధించిన మహనీయులు. 


134 దేవాలయములు-తత్స్వ వేత్తలు 


శ్రీ రామానుజాచార్యులకు ముందు శ్రీశంకరునిచే [పచారము 
గావింపబడి విశేషవ్యాప్పిలో నున్న అద్వైతములో గూడు కొన్ని బల 
పీనతలు ప్రబలి శంకరుని శిష్యుల చేతులలో వికారరూపములు 
ధరించి, అనేక అపార్థాలకు లోనై అహంకారమునకు దారి తీసెను. 
ఈ (పపంచం అనిత్యం. అహం |బహ్మోస్మి” అనే భావములే అపార్థా 
లకు మూలకారణ మయ్యెను. మానవులకు మనస్సులలో చెలరేగే 
సంఘర్షణలను, బాధలను ఉపశమింప జేసి; చిత్తశాంతిని కలుగజేసి 
పరిస్థితులు లేకుండెను. శంకరుని |పధాన సూతమైన అఖండత్వం, 
ఏ విధముగ తోడ్పడ లేదు. ఈ అఖండ నిర్లుణ[బహ్మతత్త్వాన్ని పజలు 
అర్థము చేసుకొనలేక్క బాధలు పడుచున్నసమయములో వీరిని 
ఓదార్చి తృప్పిపరిచే శక్తి ఒకటి కావలసిన తరుణనులో రామా 
నుజాచార్యు లవతరించ్చి ఆ పనిని నిర్వర్హించియుండిరి. వీరు ముఖ్య 
ముగా అఖండశకి ఉన్నది_అది సత్యము-నిత్యమనియు, కాని జీవాత్మ 
గూడా కలదని వీరి ముఖ్య పబోధము. 


శంకరాచార్యుల వారి తరువాత అనగా సుమారు [1వ 
శతాబ్దమున రామానుజాచార్యులవా రవతరించిరి, వీరు జన్మించు 
నప్పటికి హిందూ రాజులలో ననైక్యత స్వార్థపరత్వము మిక్కుటమై 
ఒకరిపై నొకరు యుద్ధములు పకటించు కొనుచు వైషమ్యనులు 
సపెంచుకొన్న వారై. ప్రజ్యాశేయస్సును పట్టించు కొనక ఎవరి యిష్టము 
వచ్చినట్లు వారు వ్యవహరింప సాగిరి. వీరికి గల సంకుచితాభి 
ప్రాయములు ద్వేషభావముల వలన ప్రజలలో అనైక్యత, సర్వసమత్వ 
భావము కలిగి యుండవలయు ననెడి ఉదారతత్త ము నశించెను. 
వర్ణా|శమ ధర్మము లన్నియు నహంకార మమకారములతో గూడినవై 
యుండెను. అవకాశము దొరకినప్పుడు అల్పసంఖ్యాకవర్గముల వారిని 
జన బాహుళ్యం గల మతముల వారు పింసించుచు దుమష్కోర్యములు 
చే ముచు హీనముగ జూడసాగిరి. పొందూమతమునకు తగిన రక్షణ 
లేక ఛిన్నాఖిన్నమై పోయెను. ఈ యదను చూచుకొని హిందూ 


సుతములు-మత భేదములు 135 


రాజల నోడించి హిందూ మతమును, హిందూ దేవాలయములను' 
నాశన మొనర్భ్చ మహమ్మదీయులు ఉద్యుక్తులైరి, హిందువులను 
బలవంతముగా తమ మతఠములోనికి మార్చదొడగిరి, హిందూమతము 
నందలి హీనజాతుల వారిని, సాంఘీకముగను, ఆర్థికముగను దైన్యా 
వస యందున్న' వారిని బలవంతులైన హిందువులచేతనే ఈసడింప 
జేయుచుండిరి, ఈ విధమైనవారు త్వరితగతిని మహమ్మదీయులచే 
నాకర్షింపబడి మహమ్మదీయులుగ మారుచుండిరి. ఈ దుర్భరావస్థ 
నెదుర్కొని హిందువులలో . మతవిశ్వాసము జనింపజేసి ధర్మోద్ధరణ 
గావించుట సంఘీభావమునకు ననై కమత్యమునకు గొడ్డలి పెట్టుగా 
నున్న వివిధ కుల మనస్తత్త్వములలో పరిణామమును కలుగజేయుట 
రామానుజాచార్యుల ప్రథమకర్త వ్య మాయెను. 


రామానుజాచార్యుల జీవిత చరిత 

తిరుమలలో యామునాచార్యులవారి శిష్యుడైన తిరుమలనంబి 
యను (బాహుణునకు ఇరువురు దెల్లెండు గలరు. వీరిలో పెద్దయామె 
కాొంతిమతి, భూమిపిరాటి. రెండవయామె ద్యుతిమతి(పెరియపిరాట్టి) 
తిరుమలనంబి ఉభయులకు యుక్షవయస్సు రాగానే కాంతిమతిని 
శ్రీ పెరుంబూదూరు నివాసియగు కేశవసోమయాజి గారికిని, రెండవ 
యామెను మధురమంగలనివాసి యగు కమలనయ నభట్టరుగారి 
కిచ్చి వివాహములు చేసెను. "కేశవసోమయాజి హరిత సగోతుడు, ' 
ఆపస్తంబ సూతుడు, యజుళ్ళాఖాధ్యాయి. చాలాకాలము వరకు 
కేళవసోమయాడి గారికి పిల్లలు గలుగ నందున భార్యతో కలసి 
తిరువల్సి క్కేణికి వచ్చి అచ్చటగల పార్గసారథిస్వామి వారిని భక్తితో 
సీవించెను. స్వామివారి అన్నుగహమున కాంతిమతి గర్భవతియై 
సుమారు 1017 వసంవత్సరమున ఒక శుభదినమున (కలియుగము 
సుమారు 4118 లేక 4119 పింగళనామ సంవత్సర చై|త శుక్ల పంచమి 


138 | దేవాలయములు-తత్త నవేత్మ లు 


అర్జాగినక్ష తము కర్కాటక లగ్నమందు మగశిశువును గనెను. ఇతడే 
శ్రీరామానుజులు. తండియైన కేశవసోమయాజి పిల్లవానికి నమ స్త 
విద్యలు నేర్పి పిన్నవయస్సుననే ఉపనయనము. చేసి యుక్తవయన్సు 
రాగానే తంజమాంబ యను కన్యతో వివాహము జరిపించెను. కొంత 
కాలమునకు కేశవసోమయాజి పరలోకగతు డాయెను. 


తండి గతించినంతనే రామానుజులు సకుటుంబముగ బయలు 
దేరి కాంచీపురమునకు బోయి సకలవేదాంతశాస్త్రములు చదివిన 
గొప్ప పండితో త్రముడు, అద్వైతియైన యాదవ |పకాశుల వారి 
నాశ్రయించి సకల శాస్త్రములు నభ్యసింప దొడగెను. వేదముల 
యందలి నే యంశము మోద నైనను భేదాభి|పాయములు గలిగి 
. నప్పుడు గురువు గారి యందు భక్తి గౌరవము లున్నను (గుడ్డిగా 
ననుసరింపక నిర్భయముగ తనకు న్యాయమని తోచిన రీతిని 
వాదింప దొడగెను.. ఒకానొక సమయమున |శుతివాక్యమునకు అను 
చితమైన అర్థము గురువుగారు చెప్పెను. రామానుజులు ఖేదపడి 
గురువుగారితో భక్తి వినయ పూర్వకముగ తమవంటివారు వేదముల 
కిట్లు విపరీతార్ణముణు చెప్పవచ్చునా యని బదులు చెప్పి ఆ (శ్రుతి 
వాక్యమునకు సరియైన అర్ధము వివరముగా చెప్పెను. ఇట్టు "పెక్కు 
పర్యాయములు వా రుభయులకు అనేక విషయములలో ఖీదాఖి 
(పాయములు గలిగెను. రామానుజుల (పతిభను యాదవ(పకాశులు 
సహించలేక మత్సరము వహించి శిష్యులతో కాళికి పోవుటకు 
(పయత్నించెను. రామానుజుని పినతల్లి కుమారుడైన గోవిందభట్టరు 
గూడా యాదవ(ప్రకాశులవద్ద విద్య నభ్యసించుచుండెను. యాదవ 
[(పకాశుల: రామానుజుని చంప ్కపయత్నించెను. ఈ విషయము 
ముందుగనే తెలిసిన గోవిందభట్టర్‌ అన్నయైన రామానుజునితో 
తప్పించుకొని పోవలసినదిగా సలహా చెప్పెను. ఒకనాటి అర్ధరా కతి 
సమయమున రామానుజుడు తప్పించుకొని, కాంచీవురమున నుండు 


మతములు-మతభిదములు 137 


వరదరాజస్వామిని కాపాడ వలసినదిగా (ప్రార్థించెను. స్వామివారి 
అనుగహముతో కాంచీపురమునకుబోయి జరిగిననంగతి తల్లికిచెప్పెను, 
అమె మిగుల దుఃఖించి 'క్షేమముగ కుమారుడు తిరిగి వచ్చినందులకు 
సంతసించెను. 


కాంచీవురమునందు గల “తిరుక్కచ్చినంబి” యను పరమ 
భాగవతోతముని న్మాశయించి తనకు జరిగిన యావద్విషయములు 
చెప్పి తన్ను శిష్యునిగా స్వీకరించ వలసినదిగా |పాథేయపడి వారి 
యొద్దనే తనకు గల సకల _ సందేహములు. తీర్చు కొనుచుండెను. 
యాదవుప్రకాశులు కాళి నుండి తిరిగి వచ్చి సకల విషయములు 
పరిపూర్ణముగా తెలుసుకొని రామానుజునితో విరోధము పనికిరాదని 
గుర్చి ద రామానుజుని తన యొద్దకు పిలిపించుకొని సకల విద్యలు 
బోధించెను. 


శ్రీరంగమున వేదవేదాంతవిశారదుడు పంచనంస్కార సంప 

న్నుడు, సచ్చీలుడు, వెష్త్లవసిద్ధాంతములయందు నమ్మకము గలిగిన 
రగా mn) 
వాడు నగు యామునాచార్యులను (ఆళవందారు (బాహృణపండితుడు 
గలడు, అతడు తనశిష్యులద్వారా రామానుజునిచరి త, | పతిభ తెలును 
కొని విశిమాద్వెతమతము వెషవాభిపాయములు అభివృద్ది గావించు 
లు నా థి 

టకు రామానుజులు తప్ప మరెవ్వరు సమర్థులు గారని భావించెను, 
కాంచీవురము నందున్న రామానుజుడు గూడా యామునాచార్యుల 
వారి గొప్పతనము, వారికి గల పాండిత్యము తెలుసుకొని వారిని 
దర్శింపవలయునని' తలచెను, 

యామునాచార్యులు గూడా, తాను చరమావస్థయందున్నం 
దున, రామానుజుని చూడవలయు ననెడి ఉత్సాహముతో తన ముఖ్య 
శిష్యుడైన "పెరియనంబిని(మహాపూర్ణుడు);కాంచీపురమునకు పంపెను. 
మార్గమధ్యములో "పెరియనంబి.రామానుజులు కలుసుకొని, ఒకరి 


198 దే వాలయములు-తత్త్య వేత్తలు 


అభిపాయములు, మరియొకరు తెలుసుకొని, ఉభయులు శ్రీరంగము 
చేరునప్పటికి యామునాచార్యులు పరమపదమును బొందిరి. [బతికి 
యుండగనే యామునాచార్యుల వారిని దర్శించలేనందులకు రామాను 
జులు మిగుల చుఃభించి, యామునాచార్యులవారి దేహమును పాదాది 
కేశపర్యంతము, వీక్షించి వారి కుడిచేతి మూడు (వేళ్లు ముడుచుకొని 
పోవుటకు కారణ మడిగెను. ఎవ్వరివలన కారణము తెలియక, భక్తితో 


రామానుజుడు వారి దేహమునకు [పదక్షిణము చేసి, దానికి కారణ 
మేమని భగవంతుని పార్టించెను. 


1. లోకమునందలి భక్తులు పరమపదము సులభముగ బొందు 
నట్లు భక్తి జ్ఞాన వైరాగ్యములు అభివృద్ధిపరచి వారిని సదాచార సంప 


న్నుల గావించి మోక్షపదవి సులభముగ నందగలుగు నట్టు చేయుట. 


2. వైష్ణవమతమును దీక్షతో వ్యాప్తము గావించు వాడెవడైనా 
యుండునా ? 


లిం లోకోజ్జీవనార్థమై పురాణములు రచించిన -వ్యాస_పరాశర 
మునిసత్తముల తిరునామములు సదాచారసంపన్నులె న వెష్ణవా 
చార్యుల కిద్దరికి పెట్టుట అను ఈ మూడు అభిమతములు తీరనందుననే 
మూడు (వేళ్లు ముడుచుకొనెనని (గహించి రామానుజులు పై మూడు 
అభ్మిపాయములు ఫలింపజేసెదనని (పతిజ్ఞ చేసిన వెంటనే, యామునా 
చార్యుల వారి మూడు వేళ్ళు సరిగా వచ్చుట జూచి అందరు ఆశ్చర్య 
పడిరి. 

అప్పుడు మిగిలిన వారు మోరే మార్గము చూప వలయునని 
శ్రీరామానుజుని (పార్థించిరి. రామానుజుడు కాంచీపురమునకు వచ్చి 
తిరుక్కచ్చినంబికి శ్రీరంగమున జరిగిన యావద్విషయములు చెప్పి, 
వారి యాజ్ఞను దీసుకొని పె మూడు అభిపాయములు ఫలింప 


జేసెను. ' nes దృష్టిలో శంకరులవిధానం శూన్యంలోనికి 
తీసుకొని పోతుందని భావన. 


మతములు-ముతభేదములు 139 

రోమానుజుని దృష్టిలో జీవాత్మ వాస్తవికమైనది, పత్యేకత కలి 
గినది, నిత్యమైనది, తెలివితేటలు, ఆత్మజ్ఞానం కలిగిఉంటుందని వీరు 
చెప్పిరి. ఇద్ధి అనేక జన్మ లెత్తుతుంది. ఈ (పపంచము నుండి అనేక 
పర్యాయములు న్మిష్కమిస్తుంది. ఆత్మలకు మ్మాతం విచ్చిత్తి లేదనియు 
గత జీవితఫలితాల నుంచి తప్పించుకొన లేవనియు, నూతన సృష్టి 
ప్రారంభమైనప్పుడు మరల [పపంచములోనికి వస్తాయనియు వారి 
అభి పాయములు చెప్పియుండిరి. అత్మలకు స్వతం| తశక్తి యున్న ప్ప 
టికి, భగవంతుని సహాయమున్నష్పుడే అది లభిస్తుంది, జీవాత్మకు 
స్వతం్యతశక్తిని వీరు పూర్తిగా. అంగికరించిరి. సృష్టినిగురించి రామా 
నుజులు లీల అని చెప్పిగ్షి. 


'రామానుజునకు ముందుకాలములో విశిష్టాద్వైతమత మవలం 
బించి దాని ననుసరించుచున్న అది వైష్ణవులై న వైఖానస_పాంచరాత్రులు 
అర్బామూర్శియైన భగవంతుని అర్చనా విధులతోనే కాలము గడపిరి. 
తరువాత కాలములో ఆళ్వారులు అర్భామూర్తి యొక్క [ప్రభావమును 
తమిళపాశురముల వల్ల దేశములో పలుపాంతములలో (పచారము 
జేసి భక్తి తత్ర తృ్వమును పెంపొందించిరి. తదుపరి వైష్ణవాచార్యులలో 
పసిద్ధులైన మహనీయులు శ్రీమన్నాథ్రమునులు, యామునాచార్యులు 
మైవలనతాత ఆ మతమును, సిద్ధాంతమును ఆచరించుచు అనుస 
రించుచుండిరే గాని |పజలలో వ్యాప్తి జేసి యుండలేదు. 


| రామానుజాచార్యులు, విశిష్టాద్వెతతత్వమును విశాలభావ 

ములు గలిగిన వైష్ణవసిద్ధాంతమును, బహుళ |పచారము జేసిన 
మహనీయ వ్యక్తి. హీందూతత్త్యవేత్త లందరిలో, వీరి జీవితం అనేక 
రూపములలో వ్యకృమై ఏ మతాచార్యులు నెదుర్కొనని కిష్టపరిస్థితుల 
నెదుర్జొన్సి, తాను కేవలము నమ్మిన మత పచారమునకశేగాక, హిందూ 
మత “సంఘబక్యతకు, వర్ణకులమతభేదములతో నిమిత్తము లేకుండ 
జాతిపురో భివృద్ధికి కృషి జేసిన మహనీయమూరి.. వీరు కులమునకు 


10 


140 దేవాలయములు-తత్త్వ వేత్తలు 


(పాతినిధ్య మియక _సమన్న వర్ణముల వారికి కేవలము భక్తితోనే 
మోక్షమార్గము చూపిన విశాలహృదయులు. హిందూమతములో, 
[పాతినిధ్యము' లేక, నిరాశతో నుండి అన్యమతముల వైపున కాకర్షింప 
బడుచున్న వారు, రామానుజుని బోధనలలోగల విశాలభావములు 
(గహించి, తిరిగి హిందూమతములోనికి జేరుచుండిరి. వీరు (బాహ్మ 
ణులై గూడా ఆ రోజులలో కులమునకు (ప్రాముఖ్యము, |పాతినిధ్య 
మివ్వక, శూదులను హరిజనులను, సహితము తన గురువులుగా 
భావించి సంఘసేవకు అవిరళ కృషి జేసిన మహనీయవ్యక్తి. ఎక్కడ 
అచరణయోగ్యములైన ఏ మంచివిషయములున్నను, ఏ భేదభావము . 
లేకుండా సహృదయముతో స్వీకరించి ఆచరించిన మార్గదర్శకుడు. 


ws (తిదండ సన్యాసమునం దభిలాష గలవాడై ఆది వైష్ణవ 
సంపదాయమైన వైఖానస పద్ధతిని (విఖనసబుషి చెప్పినట్టు సన్యా 
సమును స్వీకరించిరి. 


2. అర్నామూర్తి యైన శ్రీమన్నారాయణుని అర్బ్చించుటకు 
పాంచరా[త సిద్ధాంత మనుష్టించెను. 

శి. భక్షి తత్వమును భక్త్మిపచారమును చేయుచు భగవద్దివ్యా 
యుధాంశసంభూతులు వివిధ కులములలో జన్మించియు (పాపంచిక 
విషయములను బట్టించు కొనక అర్బామూర్తి యొక్క వైభవమును 
తమ |పబంధముల ద్వారా భక్తి మార్గములో ప్రచారము జేసిన 
అళ్యారుల ననుసరించిరి. 

4. శూదకులన్థుడైన తనగురువు “తిరుక్కచ్చి నంబి” భుజించిన 
తరువాత పవి తహృదయముతో శేషాన్స మును భుజింప గోరెను. 

ఫ్రం తిరుక్కచ్చినంబి పాదము లాశయించి; శరణుజొచ్చి, 
తనకుగల సమస్త సందేహములను నివృత్తి జేసుకొనెను. 1. జగత్రా 
రణమగు పర్మబహ్మను నేనే. 2. జీవాత్మ పరమాత్మ ఒక్కటి గాదు. 


మతములు-మతభేదములు 141 
పరమాత్మ జ్ఞానానందస్వరూపుడు, వేదవేద్యుడు, పరమపురుషుడు. 
అనేక కర్మఫలములను అనుభవించు చుండిన జీవాత్మ పరమాత్మ 
ఒకళ్ల టిగాదనియు, కావున జీవాత్మ పరమాత్మ వేరనియు, శ్రి. భక్తులకు 
అవసాన సమయమున నిస్సంశయముగా మోక్షము లభించును అనెడి 
విషయములు తెలుసు కొనెను. 


6. తన గురువైన తిరుక్కచ్చినంబి భార్యకు తన భార్యకు 
బావివద్ద నీళ్ల విషయమై . తగాదా వచ్చెను- శూూదకులమునకు చెంది 
నను పవ్మితముగా భావించిన తన గురువుగారి భార్యను తన భార్య 
దుర్భాషలాడి తగవులాడిన విషయము తెలుసుకొని తన భార్యవ ల్ల 
జరిగిన అపచారమునకు గురువు గారిని మన్నింపుమని వేడుకొనిన. 
విశాలహృదయుడు. 


7. రామానుజులభార్య తాను చెప్పినట్లు వినక తాను అన్నము 
పెట్టమని పంపిన (బాహ్మణులకు అన్నము పెట్టక తగవులాడి 
పంపెను, తాను ఆచరించి ఇతరులకు (పబోధించుచున్న పద్ధతులు తన 
ఇంటనే అచరింపబడక పోవుటకు చింతించి భార్యను పుట్టినింటికి 
బంపి సన్యసించెను. 

8. రామానుజునకు తిరుమం్యతము, తిరుమం! తార్గ్థవిశేషము 
లుపదేశించిన “తిరుక్కోటియూర్‌నంబి* ఆజ్ఞ నుల్లంఘించి తిరు 
కో[టియూర్‌ నందుగల లక్ష్మీ నృసింహదేవాలయము గాలిగోవుర 
మెక్కి (బహ్మోత్సవసమయములో సమస్తజనులకు కులమత భేదము 
లను పాటింపక విష్ణు మం|తమును బహిరంగముగ చెప్పి వారి! 
మోక్షమార్లమును చూపించెను. గురునాజ్ఞ నుల్ల ంఘించిన నేరమునక 
తానే నరకమునకు బోయెదనని గురువు గారికి విన్నవించు కొః 
నమస్తజనులు మోక్షము బొందుటయే తన ముఖ్యోద్దేశ్యమని చెప్పి? 
మహానుభావుడు రామానుజులు. 


140 దేవాలయములు-తత్త్య్య వేత్తలు 


(పాతినిధ్య మియక _సమన్న వర్ణముల వారికి కేవలము భక్తితోనే 
మోక్షమార్గము చూపిన విశాలహృదయులు, పొందూమతములో, 
పాతినిధ్యములేక, నిరాశతో నుండి అన్యమతముల వైపున కొకర్షి ౦ప 
బడుచున్నవారు, రామానుజుని బోధనలలోగల వ 
(గహించి, తిరిగి హిందూమతములోనికి జేరుచుండిరి. వీఠు (బాహ్మ 
జులై గూడా ఆ రోజులలో కులమునకు ప్రాముఖ్యము, (పాతినిధ్య 
మివ్వక, శూదులను హర్‌జనులను, సహితము తన గురువులుగా 
భావించి సంఘసేవకు ప. జేసిన మహనీయవ్యక్తి. ఎక్కడ 
అచరణయోగ్యము లైన ఏ మంచివిషయములున్నను, ఏ భేదభావము 
లేకుండా సహృదయముతో స్వీకరించి ఆచరించిన మార్గదర్శకుడు. 


As (తిదండ సన్యాసమునం దభిలాష గలవాడై ఆది వైష్ణవ 
సంపదాయమైన వైఖానస పద్ధతిని (విఖనసబుషి చెప్పినట్టు) సన్యా 
'సమును స్వీకరించిరి. 
2. అర్భామూర్తియైన శ్రీమన్నారాయణుని అర్చించుటకు 
పొంచర్యాత సిద్దాంత మనుషించెను. 
థి . © | 
8. భక్తి తత్త్వమును భక్తి పచారమును చేయుచు భగవద్దివ్యా 
యుధాంశసంభూతులు వివిధ కులములలో జన్మించియు _పాపంచిక 
విషయములను బట్టించు కొనక అర్భామూర్తి యొక్క వైభవమును 
తమ |పబంధముల ద్వారా భక్తి మార్గములో ప్రచారము జేసిన 
అళ్వారుల ననుసరించిరి. 
4 శూదకులస్థుడైన తనగురువు “తిరుక్కచ్చి నంబి” భుజించిన 
తరువాత పవి తహృదయముతో శేషాన్నమును భుజింప గోరెను. 
లీ. తిరుక్కచ్చి నంబి పాదము లా(శయించి, శరణుజొచ్చి, 


తనకుగల సమస్త సందేవాములను నివృతి జేసుకొనెను. 1. జగత్రా 
రణమగు పర(బహ్మను నేనే. 2. జీవాత్మ పరమాత్మ ఒక్కటి గాదు, 


మతములు-మతఖీదములు శత 
పరమాత్మ జ్ఞానానందస్వరూపుడు, వేదవేద్యుడు, పరమపురుషుడు. 
అనేక కర్మఫలములను అనుభవించు చుండిన జీవాత్మ పరమాత్మ 
ఒక్ల టిగాదనియు, కావున జీవాత్మ పరమాత్మ వేరనియు, శ్రీ. భక్తులకు 
అవసాన సమయమున నిస్పంశయముగా మోక్షము లభించును అనెడి 
విషయములు తెలుసు కొనెను. 


6. తన గురువైన తిరుక్క చ్చినంబి భార్యకు తన భార్యకు 
బావివద్ద నీళ్ళ విషయమై. తగాదా వచ్చెను. శూూదకులమునకు చెంది 
నను పవితముగా భావించిన తన గురువుగారి భార్యను తన భార్య. 
దుర్భాషలాడి తగవులాడిన విషయము తెలుసుకొని తన భార్యవల్ల 
జరిగిన అపచారమునకు గురువు గారిని మన్నింపుమని వేడుకొనిన 
విశాలహృదయుడు. 

7. రామానుజుల భార్య తాను చెప్పినట్లు వినక తాను అన్నము 
పెట్టుమని పంపిన (బాహ్మణులకు అన్నము పెట్టక తగవులాడి 
పంపెను. తాను ఆచరించి ఇతరులకు | పబోధించుచున్న పద్ధతులు తన 
ఇంటనే అచరింపబడక పోవుటకు చింతించి భార్యను పుట్టినింటికి 
బంపి సన్యసించెను. 

8. రామానుజునకు తిరుమంతము, తిరుమం,తార్థవిశేషము 
లుపదేళించిన = తిరుకో్మటియూార్‌ నంబి * ఆజ్ఞ నుల్లంఘించి తిరు 
కో్కోటియూర్‌ నందుగల లక్ష్మీ నృసింహదేవాలయము గాలిగోవుర 
మెక్కి (బహో్కోత్సృవసమయములో సమస్తజనులకు కులమత భేదము 
లను పాటింపక విష్ణు మం|తమును బహిరంగముగ చెప్పి వారి! 
మోక్షమార్గమును చూపించెను. గురునాజ్ఞ నుల్ల ంఘీంచిన నేరమునక 
తానే నరకమునకు బోయెదనని గురువు గారికి విన్నవించు కొః 
నమన్తజనులు మోక్షము బొందుటయే తన ముఖ్యోద్దేశ్యమని చెప్పిః 
మహానుభావుడు రామానుజులు. 


142 దెహలయిమొలు-తత వ్‌వే తలు 
లీ par. 


9. శ్రీమన్నారాయణ లేక తిరునారాయణపురము(మేలుకోట) 
నందుగల తిరునారాయణస్వామి ( సెల్వపిళ్ల _ సంపత్‌ కుమారుడు) 
తిరునాళ్ల సమయములో ,మూడుదినములు పంచములు బలిపీఠము 
వరకు బోయి స్వామివారిని సమీపించి సేవించి తైలము, బియ్యము 
సమర్పించ వచ్చుననియు, పంచములకు దేవాలయ।పవేశము అనుమ 
తించెను. 


10. మారనేర్‌ నంబి. పంచమ కులస్థుడైనను పరమ భాగవ 
తోత్తముడు. వీరికి రాచపుండు లేచి తన గురువైన పెరియనంబి 
సపర్యలు చేయుట గమనించి భగవంతునికి కులముతో నిమిత్తము 
లేదనియు, భక్తి, శీలము 1పధానమని యెంచి మారనేర్‌నంబిని 
అదర్శగురువుగా భావించిన సద్గుణ సంపన్నుడు. 


రొమానుజాచార్యులవారి గురువులు 

1. తిరుక్కచ్చినంబి ; (కాంచీపూర్ణుడు) వీడు రామానుజా 
చార్యునికి గల సకలసందేహములు వరదరాజస్వామి అన్ముగహమున 
తీర్చి మార్గదర్శకుడై న ముఖ్యగురువు. 

జి. తిరుమలనంబి ; (శీశై లపూర్ణుడు) వీరు రామానుజా 
చార్యుల వారికి మేనమామ. వీరివద్ద విశిష్టాద్వైత మతానుసారముగ 
శ్రీమ్మదామాయ ణార్థముల నెరిగిరి. 


3. వెరియనంబి : (మహాపూర్ణుడు) రామానుజునికి పంచ 
సంస్కారములు జేసి సకల శాస్త్రము లుపదేశించిన గురువు. 


4, తిరుక్కోటియూర్‌ నంబి : (గోష్టీపూర్ణుడు) వీరు రామాను 
జులకు తిరుమంజ్రార్థము లుపజేళించి విశేషార్ధములు దెలిపిరి. 


5. మారనేర్‌ నలబి : భక్తికి, ప కులముతో నిమిత్తము 
లేదని నిరూపించిన ఆదర్శమూర్తి. ధనుర్ధాసుడను మల్లునకు కులమును 


మతములు-మతఖేదములు 143 


జూడక భక్షి తత్త్వమును (పబోధించి అతనిని ఎల్లప్పుడూ భగవత్సేవ 
యందే లగ్నమగునట్లు మార్చిరి. 
ల్‌ ఈ 

వీరు ముఖ్యముగా భక్తి మార్గములలో దాన్యభక్తి యం దఖి 
భృత్యస్య భృత్య * అను దాస్యవిధానము భక్తి మార్గములో అతి ముఖ్య 
మైనదిగ భావించి కులశేఖర లళ్వారు చెప్పిన 'విధానమే అతిముఖ్య 
మైనదనియు బోధించెను. 

రామానుజులు అనుసరించుమని బోధించి తాను అనునరించిన 
భక్షి మార్గమున కొక విశిష్టత గలదు. 

భక్తిమార్గములు మూడు విధములుగా నున్నట్లు తెలియు 
చున్నది. న 

1. మామూలుభ క్రీ: (పార్ధనలు, పూజలు, విగవారాధన 
మొదలైనవి. ఇవి అత్మయొక్క ప్రమాణానికి సహాయపడగలవే గాని 
విముక్తిని సంపాదించి పెట్టలేదు. 

2. ముఖ్యభ శ్రీ విముక్తికి మనము మూల పదార్థమును 
సేవింపవలయును; .మరియొక దాని మొద ధ్యాన ముంచగూడదు. 
నిశ్చలమైన మనస్సుతో భగవంతుని ధ్యానించుట. 

లీ. _(పపత్తి మార్గము: ఈ మార్గము నమస్త భాగవతులు 
సమర్థించిరి. తనను తాను భగవంతునికి (తిరరణశుద్ధిగ అర్చించు 
కోవటము దీనికి పధానస్మూతమై యున్నది. ఈ మార్గమే పండిత 
పామరులకు నర్వతా వర్తి ంచే మార్గం. ఆళ్వారులు ఈ మార్గానికి 
అత్యంత [పాముఖ్యము నిచ్చి (పచారము చేసిరి, “* సర్వధర్మాన్‌ పరి 
త్యజ్య” అనునది విముక్తికి సాధనం. ఇది ఒక్కుకే మార్గం. [త్రికరణ 


శుద్ధిగ తనను అర్చించుకొన్న జీవిని భగవంతుడు రక్తించక ఏమి చేయ 
గలు? ఆ బాధ్యత ఇక మొదట భగవంతునిదే ననీ వీరి పరిపూర్ణ 
విశ్వాసము. 


144 దేవాలయములు-తత్త గ్ర్‌వేత్త లు 


పుట్టుకచేతనే తాము ఇతరుల కంకె అధికులమనియు ననా 
తనాచారానుష్టాన పరులైనను, భక్తి పరవశులైనను తమ కంటె 
నీచులనియు," హీనులనియు తలంచుట అహంకారముతో గూడిన పని 
యనియు, భక్తియోగమున ముక్తులె శ్రీమన్నారాయణుని సాన్ని 
ధ్యము బొందుటకు స్త్రీలు, పురుషులు సమానాక్టలే యనియు, 
భగవంతుని పార్థించి వారి [పసాదములు గైకొనుటకు కులము, 
మతము, స్సు, పురుషులు అనే భేదములు (పతిబంధకములు 
కాజాలవనియు నిరూపించెను. వర్హాాశమధర్మములన్నియు సమాన్మపతి 
పత్తి గలవనియు ధర్మదేవతకు ఈ అంగము లన్నియు అత్యంతావశ్య 


కములనియు పరస్పర నవానభావము, సమానభావము కలిగియుండ 
వలెనని బోధించెను. 


రామానుజాబార్యులవారు. మహానుభావులు, భక్తాగగణ్యులు, 
విశాలహృదయులు, సజ్జనులు. అయన విశిష్టాద్వైత మతాభివృద్ధికి 
గావించిన యత్నములు అసామాన్యములు. వారికృష నిరుపమానము. 
వారియందు మానవాతీతమైన పెక్కులక్షణములు గలవు. వారు 
వైష్ణవమతమునకు అమూల్యసేవ జేసి |పతివారికిని మోక్షమార్లమును 
జూపిన మహనీయులు. వీరు పంచములను సైతము తమ శిష్యులుగా 
స్వీకరించి భగవంతుని కందరు సమానులే యనియు, మానవసేవయే 
గొప్పదనియు బోధించి శీలమే [పధానము గాని కులము |పథధానము 
గాదని నిరూపించిరి. కనుకనే |పతివారు రామానుజాచార్యులను 
శ్రీమచ్చే షోంశ సంభూతులుగా భావించి వారి స్వరూప వ్మిగహ 
ములను భగవత్సన్నిధి యందు (పతిష్టించి సర్వవేళల పూజించు 
చున్నారు. 

ఇరువదవశతాబ్దమున మహాత్మాగాంధి (పబోధించిన అస్పృశ్య 


తానివారణ హరిజనోద్ధరణ, మానవసేవ, సర్వమానవ సౌభ్రాతము 
మొదలైన విప్లవాత్మక కార్యకమములనుు తొమ్మిదవ శతాబ్దమునకు 


మతములు-నుతఖేవములు 14 


పూర్వమే శ్రీరామానుజులవారు సిర్వర్శించి నూట ఇరువదిసంవత్సర 
ములు పైగా జీవించి తమ జన్మను ధన్యము గావించుకొనిరి. 


శ్రీరామానుజాచార్యుల వారిని గురించి ఒక మహనీయుడు 
ఈ కింది విధముగా దెలిపియుండిరి_. 


Ramanuja has combined in himself the profundity of a 
thinker, the humanity of a saint, the heart of Buddha, the head of 
Sankara and a very great religious, spiritual fervour, Any mention 
of Ramanuja without Sankara and vice-versa will be incomplete. 


రామానుజుని తదనంతరము, వీరి వైస్ణవములో కాలాంతర 
మున సంస్కృత-_దవిడ భేదములచే వైష్ణవులలో విభేదము లేర్పడి 
“వడగలై ”, “తెంగలై” అను శాఖలుగ చీలిపోయిరి.  శఠకోపాది 
ఆశ్వారులును, రామానుజాది వైష్ణవాచార్యులును వైష్ణవమును అజేయ 
మొనరించినను వైష్ణవశాఖలకు; పీళములకు ఒకవిధమైన కళంకము 
ఏర్పడుట శోచనీయము. వడగలై శాఖకు వేదాంతదేశికులని |పఖ్యాతి 
గాంచిన వేంకటనాథుడును, తెంగలై శాఖకు పిళ్ళలోకాచార్య, మణ 
వాళమహామునులు- నాయకులుగ సుండిరి. వీ రుభయులు సమ 
కాలికులు. పిళ్ళలోకాచార్య, మణవాళమహామునులు. (దావిడ వేదమే 
అత్మిపధానమని చెప్పి, రామానుజీయ వైష్ణవ, విశిష్టాద్వైతముల కొక 
(ప్రత్యేకతను రూపొందించి “తత్త్వ త్రయము” “అర్థపంచకము” మొద 
లగు గంథములు వాసిరి అవి ఆ సం|పదాయ వైష్ణవులకు అతి 
(పధానములై వైష్ణవ బాహళ్యమునకు తోడడెను. వీరికి భక్తికంశకే 
ప్రపత్తి చాలా ముఖ్యము. 

“*వడగలై తెగవారు” _._ 

రామానుజదయాపా(త౦ జ్ఞానవై రాగ్యభూషణమ్‌, 


శ్రీ వేంకటిశఘంటాంశం వద్దే వేదా న్తదేశికమ్‌. 
దేవా 10 


HB దేవాలయములు-తత్స్వవేత్శలు 


పీరు రామానుజదయాపాతం అని తనియను పఠించుట, పాదములే 
కుండా, బొట్టు పెట్టుట, వితంతువులకు కేశములుతీయుట్క, ఏకాదళి 
తిథియందు (శాద్ధములు పెట్టుట మొదలగు నియమములు కలిగి 
సంస్కృత వేదమునకే ముందు అత్యంత [పాముఖ్య మిచ్చి, ఆ తరు 
వాతనే |దవిడ పబంధములను పఠించెదరు. 


ఉక తెంగలై తెగవారు LEA 

శ్రీశై లశదయాపా[తం ధీభక్తా దిగుణార్ల వమ్‌, 

ల్లా ర్య ® 

యతీన్టర పవణం వన్దే రమ్యజామాతరం మునిమ్‌. 

ని యట 

అను తనియను పఠించుట, పాదముతో బొట్టు పెట్టుట, వితంతువుకు. 
కేశము లుంచుట, వీకాదశితిథియందు [శాద్లము నిలుపుట మొదలగు 
సం(పదాయములు గలవారు, 


1953 డిసెంబరు 12 ఆంధ దినష్మతికలో * వేంకటాధ్వరి విశ్వ 
గుణాదర్శము._శ్రీమ|దామానుజులు_శ్రీ వైష్ణవు ౫ లనెడి వ్యాసములలో 
శ్రీ వైష్ణవులు తమ శిష్యులలో ఎంత గొప్పవారై నను, తమశాఖకు 
చెందని స్వమతస్థులతో నైనను పంక్తి భోజనముల నంగీకరించెడి 
వారు గారనియుో సాక్షాత్‌ [బహ్మముఖోద్గతములై, సమస్త పురుషార్థ 
ములకు సాధనములైన వేదము లుండగా (దావిడ పబింధముల'కే 
పాధాన్యమిచ్చెడి వారనియు, తెంగలై తెగలవారు జరిపెడి గోష్టులలో 
విద్వాంసులకు సహితము సముచిత స్థాన మోయరనియు, కొందరు 
శివుని జటాజూటము నుండి వచ్చినదను కారణమున గంగానదిలో 
స్నానము సైతము చేయరనియు, సము[దస్నానమును గూడ పరి 
హరింతు రనియు, ననేక విషయములు స్పష్టముగా [వాయబడి 
యుండెను, ఆళ్వారులు, రామానుజున కంకు పూర్వము నుండి 
దివ్యస్థలములై విరాజిల్లుచున్న దేవాలయము లనేకము' లున్నప్పటికిని, 
వీరు ఆళ్వారుల (పతిస్టలేని, (దవిడ్యపబంధములు పఠింపబడని దేవా 


లయములు దివ్యస్థలములు గావనియు, చ్యకాంకనము చేయించు 
కొనని అర్చకుల చేతి తీర్ణపసాదములను గూడ స్వీకరించ. గూడ 
దనియు భావించెదరు. అనాదినుండీ వచ్చుచున్న సం[పదాయము 
కాకపోయినను వీరు పై అభి|పాయములు దెలుపుట వలన [పజలలో 
భేదభావము లేర్చరచి యుండిరి. 

రామానుజాచార్యుల వారి కాలములో వారివద్ద స్వయముగా 
వైష్ణవము తీసుకొనిన వైష్ణవులకు, తరువాతి కాలములో వైష్ణవపీఠాధి 
పతుల వద్ద వైష్ణవము తీసుకొనిన వైష్ణవులకు, తరువాత వెష్తవ గురు 
వులవద్ద వైష్ణవము తీసుకొనిన వైష్ణవులకు, నెటువంటి సంబంధబాంధ 
వ్యములు గాని, పంకి భో జనములు గాని కనీస మొకరి చేతిసీరు మరి 
యొకరు త్రాగుట కంగికరించెడి పద్ధతులు పూర్తిగాలోపించి ఒకరికన్న 
మరియొకరు గొప్ప యనెడి భావము (పతి తెగవారిలోను [పబలినది. 


ఈ ఉభయశాఖలు, పుండమును ధరించుటలోను, శాద్ధము 
పెట్టుటలోను, వితంతువులకు కేశములు తీయించుటలోను పవి|త 
మైన దేవాలయములలో స్వామివారికి బొట్టు పెట్టుటలోను, తీర్భ పసా 
దములు స్వీకరించుటలోను -కేదపఠనములోను మొదలగు విషయ 
ములలో త్మీవవైషమ్యములు అభ్మిపాయ భిదములు గలిగి (పవర్తించి 
(పజలలో గూడ రెండువర్భములుగా విభజించి వైష్ణవాభిపాయము 
లకు కళంకము ఏర్పరచి, విశిష్టాద్వైత మతవ్యాప్తి నిరోధకులుగ్నా 
అడ్డుగోడలుగా నిలిచి అప్రతిష్ట తెచ్చిరి. ఈ సంక్షోభము త్రీమ్మదా 
మానుజుని యనంతరము రెండు శతాబ్దముల నాటికి ఏర్పడినది. పై 
ఉభయశాఖీయులు అహోబిలము-వానమామలై పీఠములకు అధిపతు 
లుగా నుండిరి. థ్రీవైష్ణవసర్యపదాయస్థులు, విశిష్టాద్వైతమతమును 
ప్రథమమున శ్రీమన్నారాయణుడు జగజ్జననియైన శ్రీమహాలవ్ష్మికిని 
శ్రీదేవి భగవత్చార్షదుడైన విష్వక్సేనుసికి ఆయన శఠగో పస్వామికిని, 


U8 దేవాలయములు-తత్త వేత్తలు. 
వీరు ్రీనాథమునిక్తి ఈయన పుండరీకాక్షునకు, వీరు శ్రీరామమి[శు 
.నేక్కు శ్రీరామమ్మిశులు యామునాచార్యులవారికి ఈయన మహా 
పూర్ణులకు బోధిం చినట్లు వీరి (గంథములవల్ల తెలియుచున్నది. 


వీరి గురుపరంపరలో “నాథయామునమధ్య మామ్‌ ” అని చెప్పు 
కొనుచున్నారు. ఈ వచనమును బట్టి నాథముని తరువాతనే ఈ 
చైష్ణపసం| పదాయ మున్న ట్టు తెలియచున్నది. వారికి ముందు 
కాలములో గూడ ఈ సం్యపదాయ వైష్ణవ ముండియుండిన యెడల 
నాథమునుల ముందుకాలపు మహాపురుషులను వారి గురుపరంపరలో 
చేర్చుకొనవలసి యున్నట్లున్నది. వీరిలో కొంతమంది పండితులు 
ఈ [కింది విధముగా చెప్పియుండిరి_ 


లక్షీ ,నౌథసమారంభాం శ్రీపరాంకుశమధ్యమామ్‌, 
అస్మదాచార పర్యంతాం వందే గురుపరంపరామ్‌, 

దీనిని బట్టి శ్రీవైషవసం|పదాయ వైషవాచార్యులే ఏది |పమాణమో 
లు 6 బద్రి దగా 

తెలియజేయుట ముఖ్యము. 


(దవిడ[పబంధములే జీవనాధారముగా గొనియున్న |దవిడ 
సం పదాయ వైష్ణవులు కొందరు కేవలము స్వప్నసిద్ధాంత రచనలైన 
దవిడ!పబంధములే వేదములకంకు మిన్నయని భావించుట అవివేక 
ముగానున్నది. సంస్కృత వేదములు అధ్యయనము చేయుటకు సమ 
ర్థతలేని వారికి మాత్రమే (దవిడపబంధములు అధ్యయనము చేయ 
వచ్చునని తెలియుచున్నది. పై విషయమును గురించి కొందరు 
(ప్రముఖ రామానుజీయ వైష్టవపండితులే తమ అభ్మిపాయములను ఈ 
కింది విధముగా దెలియపరచిరి. 

1. విద్యారణ్యపంచానను విద్యావాచస్పతి, కళానిధి, శ్రీమాన్‌ 
వికాల రామచం[దాచార్యుల వారు తమ స్వీయరచన యగు 

“ ఆనందనందనసంవాద * మందు సంస్కృత వేదమే ప్రధాన 

మని వక్కాణించియుండిరి. 


మతములు-మతఖేదములు «449 


2. కావ్యరత్న _ వేదాంతరత్న _ వేదాంతతీర్థ, 'వేదాంతవాచన్పతి_ 
శ్రీమాన్‌ కందాడై శేపాచార్యుల వారు తమ రచనలలో పై 
భావములు వ్య క్షముజేసి యుండిరి. 


8. కవిితయ మిత_కవికళానిధి శ్రీమాన్‌ గొట్టుముక్కల రమా 
కాంతాచార్యులవారు, వారి ఉపన్యాస గంథములలో |దవిడ 
|పబంధములను ఉపేక్షించిరి. 


రామానుజుల తరువాత మణవాళమహామునుల వరకు [దవిడ 

1పబంధములు విశేషపచారములో లేవని వీరు స్థిరీకరించిరి. మణవాళ 
మహామునులు కాలము నుంచి |దవిడ[పబంధములు విశేష వ్యాప్తిలో 
నికి వచ్చి బహుళ [పచారమైనట్టు తెలియుచున్నది. ఏది ఎట్టున్నను 
శ్రీరామానుజీయ వైష్టవములో ఎన్ని భేదాభిపాయము లున్నను, 
చాలకాలము నుండి, నేటివరకు విశిష్టాద్వైతనుత ప్రచారము, చెష్ణ 
వములోగల అమూల్యభావములు, భ క్రి మార్గములు, ఈ శాఖీయులు 
(ప్రజలలో విరివిగా వ్యాప్తి చేయుచు వైష్షవ విశిష్టతను కాపాడుచున్నా 
రనుటలో నతిశయోక్సి లేదు. వైఖానసులుగానిి పాంచరాాత్రులు గాని 
తాము చేయు దేవాలయ నిత్యవిధులనే చేయుచు, కాలము గడపు 
చుండిరి. రామానుజీయులు తమలో గల భేదములు విన్మరించి 
వైష్ణవమత |పచారము ఐకమత్య భావముతో ప్రచారము జేసిన, 
వైష్ణవము మరింత అభివృద్ధియై సర్వజనులు వాటిలో, గల సరళ 
స్వభావములు తెలునుకొనుటకు వీలగును. ఈ పరిస్థితులు తిరిగి 
ఏర్పడినప్పుడు వైష్ణవము మరియొక వెలుగు వెలుగునని చాలమంది 
అభిిపాయము. 


"దె ఏత ముతము- మధ్వాచార్యులు 

(a= 

ఏ త త్త్వశాస్త్రమయినా గతచరి[తలోనున్న కొన్ని లక్షణాలను 
దీసుకొని మరికొన్ని లక్షణాలను ,తోసివుచ్చి తాను |పబోధించే 


1ఫ0 దేవాలయములు-తత్మ్య వేత్తలు 
నూతన మార్గమును (పబోధించును. ద్వైలతత్వ్వ వేత్త మధ్వాచార్యులు 
శంకరుల వారి అద్వైతాన్ని నిరసించి, రామానుజులవారి విళిష్టా 
ద్వైతము నుంచి కొన్ని లక్షణములు స్వీకరించి తాము బోధించిన 
ద్వైతానికి వుష్టినిచ్చి (పచారము గావించిరి. 


మధ్వాచార్య నిర్మితమై [పబోధింపబడిన ద్వైతము గూడా, 
వైష్ణవమున భాగముగా నుండి ఒప్పుచున్నందున, రామానుజీయము 
నుండి, దానిని [పత్యేకించుట'కై శ్రీ వైష్ణవమునకు మారుగా “*నద్వ్వైష్ష 
వము అని చెప్పుకొనెను. వీరి ముఖ్య|పబోధము, హరియే మూల 
సత్యము, అమలమైన సుఖానుభూకికి భక్తియే ముఖ్యసాధనము, 
అభిలవేదములకు హరియే ముఖ్యుడు అని. 


1159వ సంవత్సరమున (విళంబి సంవత్సర ఆశ్వయుజ శుద్ధ 
దశమి భారతదేశములో దక్షైణక ర్హాటక రా ష్ర్రమున ఉడిపికి అరు మైళ్ల 
దూరమున గల గో బెల్రె ” అను కామమును. “మధ్యగేహా_. వేదవతి క 
అను బీద్మబాహ్మణ దంపతులకు ఉడిపలో మధ్వాచార్యులు జన్మించిరి. 
ఈ దంపతులకు పథమముస ఇద్దరు కుమారులు గలిగి బాల్యదశలోనే 
ఇరువురు మరణించిరి. మధ్యాచార్వుల అసలు "పేరు వాసుదేవుడు. 


వాసుదేవుడు మొదటి నుండియు _ శరిరపుష్టి గలిగి "పాఠశాల 
విద్యకం'కొ |క్రీడావినోదములమోద - ఎక్కువ కద్ధ చూపుచుండెడి - 
వాడు. దానికితోడు వీరు నివసించే (పాంతముగూడౌా [పకృతి సౌంద 
ర్యంతో నుండెడిది. చదువుకం'కె అటల్లో, పాటల్లో, వ్యాయామములో 
కుస్తిలలో ఎక్కువ అభిలాష చూవుచుండెడివాడు. వీరు ఆధ్యాత్మిక 
ప్రజారముతో బాటు శారీరక |పదర్శనాలకు గూడ దిగుచుండెడి 
వారు. వీరు పాఠశాల విద్యను లెక్కచేయక పోయినను వంశపారం 
పర్యముగ వచ్చుచున్న వేదవేదాంగముల నభ్యసించుట మానక 
శ్రద్ధతో నేర్చుకొను చుండెడివారు. వీరికి క్రివ'వీటనే ఉపనయనము 


మతములు-మతఖేదములు 151 


జరిగెను. వీరు ఇరువది అయిదు సంవత్సరములకే అచ్యుత | పేక్షకా 
చార్యుల వారివద్ద సన్యాసాశ్రమము దీనుకొని “వూ పూర్ణ[పజ్ఞ * అనే 
బిరుదును బొందిరి. 

ఆనందతీర్ణ భగవత్వాదాచార్యులవారు అనుపేరు సన్యాసాాశమ 
స్వీకార సమయమున స్థిరీకరింపబడినది. వీరి గురువు అద్వైతవాది 
యెన అచ్యుత పేక్షకులు, మధ్యాచార్యులకు వీరు అద్వైతము బోధిం 
చినను, మధ్వాచార్యులకు కలిగిన అనుమాన భయములవల్ల అదె 
తము నందు అసంతృప్తి పెరిగి గురుశిష్యుల మధ్య వాగ్వాదములు 
హెచ్చు కా జొచ్చెను. వీరికి అద్వైతమునందు గలిగిన అనుమానాలకు 
'అ తత్వములొని కొన్ని బలహీనతలు గూడా తోడు కా జొచ్చినవి. 
శంకరుని తదనంతరము వారి శిష్యులలో ఈ తత్వం వికార రూప 
ములు ధరించి ఈ పపంచం అనిత్యం, “అహం (బవ్మోస్మి” అనే 
భావములు అనేక అపార్థములకు తావిచ్చి అహంకారము నకు దారి 
తీసినవి, 

టన సృష్టించిన అద్వైతతత్తాన్ని రామానుజులు 
కొంతవరకు సడలిస్తూ పరిపూర్ణ భావాన్ని అంగీకరిస్తూనే కొంత 
భేదభావాన్ని పవేశ పెట్టిరి. ఈ భేదభావాన్ని మధ్వాచార్యులు 
నమ్మి ప్రచారము చేసిరి. అద్వైత. విశిష్టాద్వైత తత్త్యముల లోని 
కొన్నింటితో పూర్తిగా ఏకీభవించక, అద్వైతసిద్దాంతమును పూర్తిగా 
ఖండించెను. రామానుజాచార్యులు వేదములలో (పతిపాదింపబడిన 
సగుణ్యబహ్మను విష్ణువును (పథాన నామముగ [గహించ్చి సాధకుని 
కేందస్థానముగా నొనరించి వైష్ణవము నుద్ధరించి సర్వజనులకు నహో 
యముజేసినట్లు తెలుసుకొంటిమి, కాని రామానుజుని సిద్ధాంతమున 
అద్వైతభాగము నుండి జీవుడు _ జగత్తు_. విష్ణువు న కంశములుగా నెల 
కొల్పబడిి అతనికి స్టూల_సూక్ష్మ దేహములతో సంబంధము పరిగణింప 
బడియుండెను. రామానుజుని అద్వైతసిద్దాంత ఖండనము కొంత 
మందిని సంతృప్తి పరుపజాలక పోయెనని కొంద రభి పాయపడిరి. 


152 దేవాలయములు_తత్త వవేత్స లు 


సాధకులకు చేయూత నిచ్చే దయామయుడైన భగవంతు 
డొక డుండి, భక్తుని శాంతిమార్గమున చేర్చుటకు, అవకొశ ముండ 
వలయునని, అట్టి భగవాను నొకనిని (పతిపాదన చేయవలసిన ఆవ 
శ్యకత కలదని మధ్వాచార్యుల వా రవతరించి ఆ పనిని నిర్వర్శి ంచిరి. 
అతని సిద్ధాంతములలో విభిన్నత్వము సత్యము, సర్వపమాణము అని 
బోధించెను. (పపంచ మిథ్వాత్వము పతిపాదించు వాక్యములు ఉపని 
షత్తులలో కొన్ని కనిపించినచో, జగత్సత్యములని నిరూపించు అసం 
ఖ్యాకవాక్యములు అందు గోచరించుచున్న వని మధ్వాచార్యులు 
వాదించిరి. 


శంకరుని కాలమున ఎక్కువగా జనించిన - బౌద్ధవిరుద్ధ భావ 
ములు అర్థము గాకుండుటయు, అంతుబట్టని అద్వైతసిద్ధాంతము 
నందలి అసంతృప్తియున్నూ, తమకు విళిష్టాద్వైతమునందు 
కొన్ని లోపములు, వారిలోగల అనె నైక్యతవల్ల వితర్ర వాదము అభివృద్ధి 
“యిగుట మధ్వాచార్య స్వకీయ సిద్ధాంతము నకు మిగుల శోడ్చడినవి. 
మధ్వాచార్యులకు _ రామానుజాచార్యులకు కొన్ని పోలికలున్నను, 
శంకరాచార్యులవారి భావములను, పూర్తిగ వ్యతిరేకించి, పంచభేద 
ముల నంగీకరించిరి. వీరు. ఇద్వైతసిద్ధాంతమును విశదీకరిస్తూ 87 
(గంథములు రచించినారు. 


వంచభేదములు 

1. భగవంతునికి = జీవాత్మకు నున్న.. భేదము. 
వ్‌ భగవంతునికి = పదార్థానికి నున్న భేదము. 
: జీవాత్మకు = పదార్ధానికి నున్న భేదము. 

* జీవాత్మకు = జీవాత్మకు నున్న భేదము. 


ఇ పదార్థములో _ ఒకభాగానికి _ మరియొక భాగానికి నున్న 
భేదము, 


ఆ శవా co తం 


మతములు-నుతఖేదములు 1ఫ్‌3 


ఈ యన్నింటికి గల భేదములను అంగీకరించుటయే గాక, 
శాశ్వతమైనవని గూడ చెప్పెను. ద్వైతులు ఈ భేదా లన్నింటిని 
నంగికరించిరి. వారికి ఈ భౌతిక |పపంచము వాస్తవమైనదే గాక, 
శాశ్వతమైనదని విశ్వసించెను. Si 


మధ్వాచార్యులు అనుష్టించి, ప్రచారము జేసినది గూడా 
వైష్టవమే- వీరు చెప్పుకొనే “సద్వైష్ణవంలో *' విష్ణువే అదిశక్తి. ఈ 
(ప్రపంచానికి అధిపతి ఆయనయేయని ఈ తత్వవేత్త ముఖోద్ధేశ్యము- 
అయితే అత్మ _ పపంచం రెండున్నూ భగవంతుని మోద అధారపడి 
యుండును. ఆ పరమాత్మను తెలుసుకొనుట అగోచరము. సర్వ 
స్వతం|తుడు_నిత్యుడు అయిన భగవంతుని కేందముగాపెట్టి మిగిలిన 
భేదాలన్ని గూడా సత్యమైనవి _ నిత్యమైన వని చెప్పిరి. భగవంతుడు 
జూనాన్న్‌, వై తికవిలువలు పొంది ఉన్నాతనియు, ఆయన అర్ధాంగి 
“లక్ష్మి” యనియు, ఇద్దరు వాస్త వికమైన వారే యని చెప్పిరి. 
“బృహ్మ సృష్టికర్త ”, “ వాయువు సంధానకర్శ” యని నిర్వచించిరి. 
స భగవంతుడు. అత్మ _ | పపంచము ౫ అనేవి అనాదినుండియు నున్నవే 
యనియు శాశ్వతముగా నుండుననియు, ఇవి మూడు వాస్త వికములే 
అయినప్పటికి, ఆత్మ... (పపంచం 'భగవంతునిమోద ఆధారపడియుండు 
నని ఈ తత్వవేత్త (పధానోధ్ధేశ్యము. 


| నృష్టి - స్థితి. లయ జ్ఞానాలకు విష్ణువు మూలాధారుడనియు, 

హరియే (బహ్మము _ గురువు _ తండి, సర్వము హరియే యని వీరి 
విశ్వాసము. ఆ హరియే సర్వమునకు శరణ్యమనియు బోధించి ఆ 
హరికి కల్యాణ _ గుణ. సముచ్చయమును, పూర్ణముగ నన్వయించి, 
నారాయణుడే అనంత అద్భుత కల్యాణగుణగణ పరిపూర్ణుడని బోధించి, 
అతడే సృష్టికర్ణ యని వివరించి భక్తిలో ఉన్న్మత్తుడై, భక్సితత్త్స్వము 
నకు అపరిమిత ప్రాముఖ్యమిచ్చెను. విష్ణుపాదలబ్ధియే మోక్షము. దానికి 
నిర్మలమైన భక్తియే సాధనమని పబోధనలు గావించి, ముముక్షువు 


154 దేవాలయములు-తత్త వేత్తలు 
లకు మార్గదర్శకు డై ఉపదేశకుడై, శంకరా ద్వైతమునకు (పత్యర్థిగా 
నిలబడి (పఖ్యాతి వహించెను. అద్వైత విశిష్టా ద్రతమత పచారములు 
దేశములో బహుళవ్యాప ముగా జరిగినట్లు ద్వైెతమత |పచారము 
'విరివిగా జరుగలేదు. 


వీరి బోధనలు 

* నిష్కామముగా నైతికవిలువలను అనుష్టించాలి. 

* నైతిక బాధ్యతలను నెరవేర్చాలి. 

నైలికజీవితం జ్ఞానపరిశోధనకు సహాయపడుతుంది. 
= నైతికజీవితానికి ధ్యానం ఉపకరిస్తుంది. 


ఆ) య 6౨ గరి ౧ 


8 ధ్యానంవల్ల అత్మ భగవంతుని స్ప హను పొందగలుగు 
తుంది. 
6. అలా పొందగలిగినప్పుడే శృంఖలాలు విడివడి ముక్తి 
సిద్ధిస్తుంది. శ 
7. అన్ని బాధలనుండి విముక్తిని బొందుటయే మోక్షం, 
అదియే పరిపూర్ణ త, 
వీరు దక్షిణ, ఉత్తర |పాంతములు పర్యటించి అద్వైత 
(పాభవా న్నెదుర్కొని తమ మతమును బోధించిరి. వీరు (వాసిన 
వ్యాఖ్యలు _ భాష్యములు _ |గంథములు ద్వైతమతాన్ని సమర్థిస్తూ 
(వాసినవే, వీరు 79వ ఏట పరమపదించినట్లు తెలియుచున్నది. 


శంకర-రామానుజ-మధ్వ మతాచార్యులు ఆచార్య తయ మని 
పిలువబడిరి, వీరియందు గాని, వీరి సిద్ధాంతముల యందు గాని 
స్టూలదృష్టికి భేదము కనబడినను సూక్ల క్ష్మదృష్టిక విరోధభేదములు ' 
లేవు. పై ముగ్గురును వేదములే |[పమాణములని నిరూపించి, వేద 


మత ములు -మతభేదములు శేఫ్‌ఫ్‌ 


ముల ననుసరించిరే గాన్సి వేదములకు భిన్నముగ (పవర్తింపలేదు. 
వేదసమృతములయిన మతములు గావుననే నేటికిని చిరస్థాయిగానుండి 
అనేకులచే ఆచరింపబడుచున్నవి, వీరి ద్వైతమునందు “| పకృతి_ 
పురుసుడు” రెండే తత్త్వములు. పురుసుడు పరమాత్మ. | పకృతి రెండు 
విధములు. పరా|పకృతి_అపరా| పకృతి. పరా[పక్ళతి అనగా జీవా 
త్మల సమూహము, అపర్మాపకృతి యనగా అచేతన వస్తుసముదా 
యము, ఈ విధముగ చేతనాచేతనాత్మకమైన (పకృతి ఒక తత్త్యము. 
వీనిని నియమించు ఈశ్వరుడు మరియొక తత్త్వము. ఈ రెండు 
(పధానమగుటచే ద్వైత మనబడినది, 


ద్వైత మనగా భేదము. అద్వైత మనగా అభేదము. అద 
తమున జీవాత్మ_పరమాత్మలకు అభేదము చెప్పబడుచున్నది. జీవాత్మ 
పరమాత్మలకు భేదము | పతిపాదింపబడుటచే ఈ మతమునకు ద్వైత 
మని |పసిద్ధి గలిగినది. ద్వైతమునకు శ్రీహంసరూపియైన నారాయణ 
మూర్తిని అడిగురువుగా నిశ్చయించినారు. ఈ మతము నూతనముగా 
స్థాపింపబడ్డినది గాదు. మతములు అనాదికాల సిద్దములు. “ అనాడి 
కాలత; సిద్దాః సమయా హి పవాహతః*” అను వచనము [(పమా 
ణము. _ విష్ణువుయొక్క సర్వోత్తమత్త్వము, జీవ్యబహ్మాదులకు గల 
పారమార్థిక భేదములు మొదలగు తత్త్వములు మధ్వాచార్యులు విశ 
దముగా తెలియపరచిరి. మధ్వాచార్యులవారి సమకాలికులు మరియు 
శిష్యులగు శ్రీ త్రివిక్రమపండి తార్యులచే “వాయుస్తుతి” అను స్తోత 
[(గంథము నందును “మధ్యవిజయ” మను 16 సర్గలు గల మహా 
కావ్యముసందును చ్వైతసిద్ధాంతము చక్కగా నిరూ పింపబడి యున్నది. 


డె ప్రతమతసారాంశము 
(awn 


1. (బాహ్మణాది వర్గములు _ | బహ్మచర్యా_శమములు మొద 
౯ త 
లైన జగత్తు అంతయు సత్యమైనది. మిథ్య గాదు. 


11: 


1158 


దేవాలయములు-తత ఏ వేత్తలు 
ఓ. శ్రీహరి సర్వోత్తముడు_వాయుభగవానుడు జీవో త్రముడు. 
9 శ్రీమహావిష్ణువే పర|బహ్మ. అతడు సర్వజ్ఞత, జగత్క 
ర్భృృత్వము మొదలగు సమస్త గుణములచే పరిపూర్ణుడు. 
4. పర్మబహ్మ (విష్ణువు-జీవునికకె భిన్నుడు. 
స, ఈ జ్ఞానమే మోక్షమునకు సాధనము. 


10. [(పవంంఖంలెన తత్త్వ వేత్తలం 


విష్ణుస్వామి 

రు[దనం[పదాయ [పథ మాచార్యుడై న విష్ణుస్వామి రాధా 
కృష్ణుల నధిష్థానదైవముగ నుంచుకొని తన శాఖకు సంబంధించిన 
వైష్ణవమునకు (పథమాచార్యుడై, సంస్థాపకుడై జ్ఞానదేవునకు సమ 
కాలికుడుగా నుండెనని ఘుర్యేపండితుడు తెలిపియుండెను. ఇతడు 
సన్యాసియై, సన్యాసులకు ర్ముదసంపదాయము నెలకొల్పుట ఆతని 
భావమైనట్లు తెలియుచున్నది. రుదనం పదాయము అతి పాచీనము. 
విష్ణుస్వామి దక్షిణాపథమున పొండ్యదేశ [పభువుయొక్క ఆస్థాన 
పండితుడైన దేవేశ్వరుని కుమారుడని తెలియుచున్నది. 18వ శతాబ్ద 
మునకు చెందినవాడని ఆర్‌.జి. భండార్రర్‌ పండితుని అభి పాయము. 
మహారాష్ట్రమున అధిక |పఖ్యాతులై న జ్ఞానదేవులు, నామదేవులు 
విష్ణుస్వామికి శిష్యులనియు, వల్ల భుని తండి విష్ణుస్వామి వంశమునకు 
చెందినవాడనియు కొందరు చెలిపియుండిరి. తన సిద్ధాంత (పచారా 
ర్ధము విష్ణుస్వామి క్ట సర్వజ్జసూక్త ము” అను వాతము. నిర్మించెనట. 
విష్ణుస్వామిని గురించి జీవితవిశేషములు గాని, ఇతర ఆధారములుగాని 
ఎవ్వియు గానరాకున్నవి. |క్రీ. శ. కవ శతాబ్దము వాడని మరికొందరు 
చెప్పుచున్నారు. ఎవరెన్ని చెప్పినను భండార్కర్‌ గారి అభి పాయమే 
ఖాయమని కొంద రనుచుండిరి, విష్ణుస్వామి అతి పతిభావంతుడు, 
విద్వాంసుడు, తపోనిష్టాగరిష్టుడై ఆత్మానుభూతి పొందిన మహాను 
భావుడు. అద్వితీయ |బహ్మాము సాకారమనియు, ఉపాననావిధాన 
మున శ్రీకృష్ణుడే [పధానమనియు ఇతని ముఖ్యోద్దేశ్యము. 


15 దేవాలయములు-తత్త వ్రవేత్తలు 
నింబార్కాచార్యులు (వింబాదిత్యుడు) 
నింబాదిత్యుడు సనకసం|పదాయ వైష్టవపద్ధతి ననుసరించెను = 
నంబార్కుడు శంకర_రామానుజ_మధ్వాది ఆచార్యులు భగవంతుని 


గురించి. తెలిపిన అభి పాయములు సమన్వయించి అన్నియు సత్య 
ముజే యని నిరూపించెను. 


నింబార్జుడు బళ్లారిజిల్లా, ముంబీపట్టణవాసి యనియు, అదియే 
నింబగామ మనియు, తరువాత వారు బృందావనమున శేతెంచిరని 
కొందరు, బృందావనమున యమునాతీరమున ఇన్మించెనని కొందరు, 
ఆంధదేశమున కడపజిల్లాలో జమ్మలమడక తాలూకా మంగపట్టణ 
మున జన్మించెనని కొందరు చెప్పుదురు. సరస్వతీజగన్నాథులు ఇతని 
పితామహులు- _ వైష్ణవవంశమున గల (బాహ్మణ కుటుంబములో 
నింబార్కు డవతరించెను. అతడు ఆజన్మ వైష్టిక బ్రహ్మచర్య (వతస్టుడు- 
. సుమారు 1క్రివ శతాబ్దమునకు చెందినవాడని శ్రీ రా ధాకృష్ణపండితుని 
భావము. 1162వ సంవత్సరమున నింబార్జుడు మరణించినట్లు భండా 
ర్కుర్‌ పండితుని నిర్ణయము. ఇతడే నింబార్క, నింబాదిత్య, నిత్యా 
నందు హరిపీయ, నియమానంద నామములతో పిలువబడెను. 


నారదుడు నింబార్లు నకు గురువైనట్లు అతని సూతభాష్యముల 
వల్ల తెలియుచున్నది. నారదుడు నింబార్కుని కాలములో నుండెనా 
యని పాఠకులు సందేహించ నక్కుర లేదు. నారదునిపై తనకు గల 
అపార భక్తివిశ్వాసములచే. నింబాదిత్యుడు స్వీయ గురుదేవునిగా 
భావించి స్తుతించినట్లు తెలియుచున్నది. నారదమునీం(దుని వ్యకి 
త్వము, వారి బోధనలు ఎక్కువగ నింబార్కు నాకర్షి ంచెను. 


రామానుజ _ మాధ్వ _ వైస్లవములకంతె నింబార్క వైష్ణవము 
ఉత్తర దేశములో బహుళ వ్యాప్తినొంది, అసంఖ్యాకమైన భక్త అనుచర 
కోటిని సంపాదించియున్నది. రామానుజ-మధ్వాచార్యు లిరువురు 
వాగి రచనలలో తాత్స్విక మొనర్చిన భక్తిభావములు హెచ్చుగా 


మతములు.మతభేదములు 159 


నుండెను. నింబార్కాచార్యులు శ్రీకృష్ణతత్త్వ్వమును సంపూర్ణము 
గావింప రాధికను (ప్రవేశ పెట్టి ఆ మూర్తి “ద్వయనుతో - భక్తుడు కూడ 
ఆటలు పాటలు పొడుచు,. 'తన్మయత్వమునందు నవకాశ మొనర్చి 
ముముక్రువుల కెంతయు నుపకారము చేసెను. 


శ్రీకృష్ణ పాదారవిందములకంకు అన్యశరణ్యము లేదు. [బవా 
శివాదులచే నర్చింపబడుటయే నిదర్శనము. శ్రీకృష్ణపరమాత్మ భక్తుల 
కోర్కెల ననుసరించి సుగమధ్యానమున క్రై శరీరథారణ గావించెనని 
'నింబార్కుని గాఢవిశ్వానము. వైష్ణవ మతస్థాపనకార్యమున రాధను 
శ్రీకృష్ణుని సతిగా నిరూపించి, లక్ష్మీ విష్ణువుల స్థానమున రాధాకృష్ణుల 
నెలకొల్పుట గొప్ప విశేషము. ఈ సాం్మపదాయక సాధుపుంగవులు 
ఒకరినొకరు అభినందించు కొన్నపుడు “* రాధేశ్యామ్‌ *” అని ఉచ్చరిం 
చెదరు. వారు చేయు నామసంకీర్తనము గూడ “రాఢేశ్యామ్‌” అను 
నామమున (పార్థింతురు. భారతావనిలో విగాజిల్లు సంపదాయము 
లలో అత్యధిక ప్రభావమును, జ జనాదరణమును పడక నేటికిని దేశ 
వ్యాప్తి బొందిన ఈ “రాధాకృష్ణ ౫ సంపదాయ విధానమునకు నింబా 
ర్కాచార్యులు (పముఖవ్యక్తి యని అభినందింపబడిరి. 


భక్త జయదేవుని పై నింబార్క[పభావము ఎంతగనో చూపెను. 

ఈ రాధాకృష్ణ భకి క్రి సర్యపదాయము వల ల్ల భాచార్యులు, గారాంగ్క 

మోరాది భళ్తాగేసరుల హృదయమున జొచ్చి విశాలవ్యాపమై, అసం 

ఖ్యాక భక క్ష హృదయముల నాకర్షి ంచి విశేషవ్యాప్పి చేసి నిర్వహించిన. 
మహావ్యకి 


ఇతడు భక్తి మార్గ్లములోను, సూతభాష్యమునకు రామాను 
జుని ఆదర్శముగా తీసుకొనెను. ఉత్తరదేశమున బహుళవ్యాప్తిలో 
నున్న ఈ సంపదాయన్థులు నేపాళము, వంగ రాష్ట్రములలో బహు 
ళముగా నుండిరి. వీరి ముఖ్య కేందము రాజస్థాన్‌లో పరశురామ 
పురిలో నున్నది. బృందావన క్షేతము గూడా వీరి ముఖ్య కేందము. 


160 దేవాలయములు-తత్త్య వేత్తలు 


ఈ:సం్యపదాయము వారు దాన _శరణ అను - శబ్దములు 
నామాంతమున గలిగి, ముఖమున శ్వేత ఊర్థ ఏ పుండ రేఖాద్యయము, 
వానిమధ్య నొక నల్లని చుక్కయు గలిగి కంఠమున తులసిమాల 
ధరింతురు, అవి రాధాకృష్ణ. సంజ్ఞారూపమని వీరి విశ్వాసము. సుమారు 
రివ శతాబ్దమున భష్టభాన్కరా చార్యుడు ఆ సిద్ధాంతమును స్వీకరించి 
వేదాంతసూతములకు భాష్యము |వాసెను. “నింబాచార్యులు మనో 
హృదయములకు జ్ఞానకర్మలకు, ద్వైతాద్వైతములకు సర్వ సమరస 
సమన్వయము గావించి, ఇతర మతములతో సమన్వయించి భక్తుల 
సంశయములను బారదోలి విశాలహృదయమున పరమాత్మను 
్రీకృష్ణునిగ భావించి భక్తి తత్త్వమును సులువుగా బోధించిన 
మహనీయ వ్యకి. 


శుదడాద వ్రతమతము _వల భాచార్యులు 
ధయ ణు 

అం[ధదేశమున గోదావరీ తీరమున ఆకివీడు సమాపమున 
కాకరవాడ యను |గామమున వెలనాటిశాఖీయ (బాహ్మణులైన 
లక్ష్మణభట్టు_ఇల్ల మ్మ అను దంపతులు గలరు. లక్ష్మణభట్టు అనేక 
యజ్ఞ ములు చేసెను. కడపటి యజ్ఞము పరిసమాప్పియగు సమయ 
మున “మో గృహమందు. సాక్షాత్‌ నారాయణమూర్తి యవతరింప 
బోవుచున్నా'రని యొక వాక్కు వినబడెను. లక్ష్మణభట్టు మిగుల 
సంతసించెను. 


లక్ష్మణభట్టు భార్యాసమేతుడై తీరయ్యాతలకు బయలుదేరవలె 
ననెడి కోరికతో కాళీ గయా, |ప్రయాగాది 'క్షేతములుదర్శించి మహా 
క్షేతమైన వారణాసి యందు నివసించి తరించవలె ననెడి నంకల్ప 
ముతో స్థిరనివాస మేర్చరచు కొనెను, కాళిలో అనేకమంది (బాహా 
ణులకు “సంతర్పణ జేసెను. ఒకనాటి రాతి రాధాసహిత శ్రీకృష్ణ వ పర 
మాత్మ స్వప్నమున కనపడి, మీరు కాళినుండి చంపారణ్య Er 


(పముఖ తత్త వేత్తలు 181 


మునకు వచ్చినప్పుడు నాయవతారము లభించునని చెప్పి, ఉత్తరీ 
యము_తులసిమాల తాంబూలము నొసంగి, ఆ వస్త్రమును శిశువు 
నకు కప్పి _- తులసిమాలను కంఠమునకు ధరింపజేస్తి తాంబూలమును 
ఉగ్గు పెట్టవలసినదిగా చెప్పెను. కొంతకాలమునకు హిందూ, మహ 
మ్మదీయ స్పర్థల వలన ఢిల్లిపాదుషా. కాశీనగరముపై దండయ్యాత 
ఇరుపుటచే |పజలు నలుదిక్కులకు పలాయనము చేసిరి, లక్ష్మణభట్టు 
గూడ తిరిగి దక్షిణదేశమునకు బయలుదేరి మధ్య[పదేశమున గల 
రాయపురమండల చంపారణ్య _పాంతముల కేతెంచెను. 

లక్ష్మణభట్టు భార్య ఇల్ల మ్మ గర్భవతియై నందున (పసవ వేదన 
చూపక్షైను- తోడి ప్రయాణికులతో సాయంకాలమునకు ముందున్న 
చౌడానగరము చేరదలచుకొన్నను, అవకాశము లేకుండుటచే అరణ్య 
మునందే ఇల్ల మ్మ పరమేశ్వరాన్నుగహమున సుఖపసవము గాంచెను. 
ఏడవ మాసములో పుట్టిన మగళిశువు చలనము లేకుండుటచే భార్యా 
భర్తలు వగచి, ఆ శిశువు మరణించెనని తలచి, అరటియాకు నందుంచి 
జమ్మి చెట్టు తొరలో దాచి, మరునటి దినమున [పయాణము జేసి 
చౌడానగరము చేరిరి. కొన్ని దినముల తరువాత కాశిలో జరిగిన 
అలజడీ తగ్గిపోయి (పజాజీవనము బాగుగా జరుగు చున్నదని వార్తలు 
వచ్చినందున లక్ష్మణభట్టు కుటుంబము మరి కొంతమంది మరల 
కాశికి [పయాణము గట్టిరి. తీరుగు పయాణములో తమచే గుప్తముగా 
నుంచబడిన శిశువు ఏమయ్యెనో దెలుసుకొనవలయు ననెడి కుతూ 
హలముతో అచ్చటికి బోయి చూచిరి. 


జమ్మిచెట్టు (కింద నొక మగళిశువు (పకాశవంతుడై. సర్వలక్ష 
ణోపేతుడై ఆటలాడు కొనుచుండుట చూచి ఆ శిశువు. తన శిశువు 
గనే భావించి ఇల్ల మ్మ బిడ్డ నెత్తుకొనెను. లక్ష్మణభట్టు స్వామివారు 
కలలో చెప్పినరీతిగ శిశువునకు వస్త్రము గప్పి తులసిమాలను కంఠ 
మున ధరింపజేసి తాంబూలమును ఉగ్గు పెట్టిరి. ఆ బిడ్డకు జాతకర్మ 
చేదా. 11 


162 దేవాలయములు-తక వేత్తలు 


నామకరణము మొదలైనవి గావించుకొని కాశికి బోయిరి. 178 వ 
సంవత్సరమున జన్మించినట్లు చెప్పుచున్నారు. ఇతనికి వల్లభుడు 
అని పేరు పెట్టిరి. వల్లభుని జననకాలము నిర్ధారణ చేయ లేకున్నను 
రాధాకృష్ణ మహాశయుడు 1401వ సంవత్సరమని (వాసియుండిరి. 
లక్ష్మణభట్టు తిరిగి కాశీవుర నివాస మేర్చరచుకొని తన పిల్ల వానికి 
/ఆరవయే టనే అక్షరా భ్యాసము జేసి నారాయణభట్టు అనే విద్వాంసుని 
వద్దకు బంపెను. కొంతమంది మధ్వానందస్వాముల వారి వద్దకు 
విద్య నేర్చుకొనుటకు బంపీనట్టు (వాసియుండీరి. ఆచార్యులు తన 
అమానుష మేధాశకి చే చతుర్వేదములను, షట్ఫాస్త్రములను, అష్టా 
దశపురాణములను, వేదవేదాంగములను, అధ్యయనము జేని నాటి 
సర్వశాస్త్రములను పఠించెను. తన పదియవ సంవత్సరముననే అపార 
విద్యా వైభవము నార్జించుట అసాధారణము, అమానుషము నయిన 
(పజ్ఞ యుండుట వలన, అనుచరులు ఇతనిని అగ్ని దేవుని యవతార 
ముగ విశ్వసించి అర్భింపసాగిరి. వీరు ఏ యే ఆచార్యులవద్ద ఏయే 
విద్యలుగలవో వాటి నెల్ల చదివి మధ్యసం|పదాయ (గంథములు 
పూర్తిగ పఠించిరి. వల్లభుడు జాతివిచక్షణను పొటించువాడు కాడు. 
లక్ష్మణభట్టు యింటి సమీపమున “ ధాడి” యను హీనకులస్థుడును, 
పంచమజాతివాడైన సగుణదాసుడనువాడు, సద్దుణములు గలిగి 
నిత్యము వల్లభుని దర్శనము జేసుకొని |పసాదములు తీసుకొని 
పోవుచుండిరి. వల్లశుడు వానియొక్క కులము నెంచక వానికి గల 
కుతదగుణములను మెచ్చుకొని, వాని యింటికి బోవుచుండిరి. 
తక్కువజాతివారి యింటికి వెళ్ల వద్దని తం|డి యెంత వారించినను_ 


“స్త్రియో వైశ్యా స్తథా శూద్రా, స్తేఒపి యాంతి వరాం గతిమ్‌? 
యూ అవ ల్‌ న. 
అని యున్నదిగదా యని తం|డితో చెప్పి కుల్మపసక్తియందు విశాల 
భావము చూపెను. 


(పముఖ తత్వవేత్తలు it 

తన పదకొండవ యేటనే పితృవియోగము నంభవించినందున 
తల్లిని దక్షిణదేశమున గల స్వస్థానమునకు బంపి వల్లభుడు తన 
సిద్ధాంత పచారమునకు దేశపర్యటనకు బయలుదేరెను. చిన్న 
తసీమునందే కాళిలో జరిగిన విద్వన్మండలిలో పాల్గొని తన [పత్య 
రుల నిరుత్తరులుగ జేయుచు, ఇతరులచే గూడ సభాగౌరవముబొందు 
'మండెను. ఎన్ని సిద్దాంతములు చదివినను మధ్వయతీం[ద వాస్తు 
ములను, (పత్యేకముగ నిచారించి, విష్ణుస్వామి భావములను 
అధికతర శ్రద్ధతో పఠించి, తన సిద్ధాంతమునకు అనుకూలముగ స్వీక 
రించి, (పత్యేకముగ ' “శుద్ధాదై ద్రైత్‌మని ౫ పేరుపె పెకైను, ఒక విధముగ 
విశిష్టాద్వైత సిద్ధాంతములను సమర్థించుచు, అద్వైత మాయావాడ 
మును ఖండించు చుండెడివాడు. 


తన పన్నెండవ సంవత్సరమున ఉజ్జయినీ నగరము చేరి, 
అక్కడ అనేకులను శుద్డాద్వైతవాదులుగ జేసుకొని దక్షిణదేశమునకు 
బయలుదేరి వివిధ సిద్ధాంతములను (గహించుచు, వల్లభుడు తన 
మాతామహుడు నివసించు విద్యానగరమును చేరెను. వివిధమతపండి 
తులుగల విద్యానగర సంస్థానాధిపతియెన శ్రీకృష్ణదేవరాయలు వల్ల 
భుని రాకనెరింగి సభను ఏర్పాటు చేయగా వల్లభుడు తన అసాధా 
రణ (పజ్జచే వివిధసిద్ధాంతవ ములను ఖండించి “శంకర మాయా వాద 
మును సునాయానమేగా ఖండించుట జూచి, కృష్ణదేవరాయలు 
మహానందముతో వల్ల భుని అనేక విధములుగ సన్మానించి గౌరవిం 
చెను. అప్పటికి వల్లభుని వయస్సు 14 సంవత్సరములు. 


విద్యానగర వైష్ణవసంఘము శ్రీవల్లభుని తమ వైష్ణవపీఠము 
నకు ఆచార్యులుగా ఎన్నుకొని తీ ఆచార్య యని పిలిచిరో మరల 
వల ల్లభుడు ఉత్త రదేశమున గోకుల్మవజప్రాంతములు, మధుర, చూనార్‌ 
మొదలగు (ప్రదేశములలో (పచారము సాగించి మహారాష్ట్ర _ రాజ 
స్థానములయందు శుద్దాద్వైతమును నెలకొలిపి కాశీనగరము చేరెను, 


164 దేవాలయములు-తత్వ్వ వేత్త అ 
మరల దిగ్విజయ య్మాతకై హిమవన్నగ |పాంతములు, హరిద్వార, 
హృషీకేశ, కేదార, బదరికా[శమములు దర్శించి బృందావన క్షే తము 
. చేరి నివాసము ఏర్పరచు కొనెను. ఈ ద్వితీయ యాశ్రాసందర్శనమున 
పండరివిఠలనాథుని దర్శించు సమయములో వివాహవాంఛ గలిగి 
తన [8వ సంపత్సరమున (బాహ్మణ కుటుంబమునకు చెందిన 
మధురమంగళుని కుమారెయైన లక్ష్మి యను కన్యను వివాహము 
జేసుకొనెను. ఆమెకు . గోపీనాథుడు. విఠలనాథు లను నిరువురు 
కుమారులు గలిగిరి. 

తృతీయ పర్యాయము మరల వల్లభుడు య్య్మాతక్రై బయలు 
దేరి చివరకు |పయాగ క్షేతమున యమునానదీ తటమున “అడైలు* 
గ్రామమున స్థిరనివాస మేర్చరచుకొని తన సిద్ధాంతములను బోధించు 
చుండెను. వల ల్ల భాచార్యులకు సంబంధించిన పీఠములు 84 గలవు, 
వల్లభుని మరణానంతరము పీఠాధిపత్యమునకై వారి కుమారు లిరువురు 
కయ్యములాడు కొనగా అక్కడి |పభువు విచారించి జ్యేష్ణుడగు గోపీ 
నాథునకు పీఠాధిపత్య మొసంగెను, కాని గోపీనాథుడు అకాలమృత్యువు 
వాతబడుటచే ద్వితీయుడై న వితలనాథుడు పీఠ ములంకరించెను. ఇరు 
వురు గూడ మహాపజ్ఞావిశేషములు గల విద్వాంసులు. విఠలనాథుడు 
మరజించిన తరువాత 'ఇతని ఏడుగురు పుత్రులలో నాలుగవ కుమారు 
డైన గోకులనాథుడు “మహారాజు” అను బిరుదము గడించి 
“ గోస్వామి *” అను నామముతో దేశవ్యాప్త కీర్సి గాంచెను. వల్ల భా 
చార్యుడు విస్తార విడ్యాపారంగతుడు మా; తమే గాక, అకుంఠిళవాద 
చాతుర్యశీలుడు, బహుళ (గ్రంథకర్త. తన చరమజీవితము వారణాసి 
యందు గడుపబూనుకొని గృహస్థా శమము విసర్జించి, తురీయా[శ 
మము స్వీకరించి పూర్ణానందస్వామియై నలుబదిదినములు తపోనిష్థలో 
నుండి తన [2వ ఏట 1081లో సిద్ధి బొందెను. (పవంచమునందలి 
యోగ్యవస్తువు లన్నియు అనుభవించుటకు గలిగినవే యని ఈ మత 


(సముఖ తత త్వవేత్త లు 165 


స్థుల యభిపాయము. వీరు శ్రీకృష్ణపర మాత్మనే నమ్మి, విశ్వసించి 
అత్యంత భక్తితో (ప్రార్ధించి దేహేందియ, [పాణాంతఃకరణములను, 
ధర్మము, దార, సుత, గృహ్య ధన, ఆత్మలను “సర్వము భగవంతుడైన 
శ్రీకృష్ణుని కర్పించితిని, ఓ కృష్ణా! నేను నీ దాసుడను, నీ వాడను” అని 
(పార్థించి తన సన్నిధానమునకు గొనిపోవ్షలసినదిగా (పార్థించిన 
మహాభక్తులు. వీరు బోధించి (ప్రచారము జేనినదే వల్లభమతము. ఈ 
మతము పూర్తిగా వైష్ణవ సిద్ధాంతమునే బోధించు చున్నది. 


మధ్వ దై తమతము _ శ్రీకృష్ణ చె తన్యుడు 

1486వ సంవత్సరమున వంగదేశమున నవద్వీపమున జగన్నాథ 
మ్మిశులు శచీదేవి అను (బాహ్మణ దంపతులకు చైతన్యాచార్యులు 
జన్మించిరి. జగన్నాథమ్మిశునికి ఎనిమిదిమంది ఆడపిల్లలు జన్మించిరి, 
అందరును మృతులైరి. ఇతనికి విశ్వంభరుడని నామకరణము జేసిరి. 
ఈ శిశువు గౌరవర్ణము గలిగి యుండుటచే **గౌరాంగు? డనియు 
వేపచెట్టు క్రింద (నింబవృక్షము) జన్మించుటచే “నిమాయి” యనియు 
పిలువబడుచుండెను. 


బాలునకు పంచవర్ష ములు నిండిన తోడనే తండి జగన్నాథ 
మ్మిశుడు సుముహూర్తమున అక్షరాభ్యాసము గావించెను. ఇతని 
గురువు రఘునాథ శిరోమణి బాల్యముననే సంస్కృత విద్వాంసు డని 
కీర్తి గడించి భక్తి గీతములు నామసంకీర్తనలు చేయుచు పారవశ్యమును 
బొందుచుండెడి వాడు. ఎంత పాండిత్యము సంపాదించినను భగవ 
చ్చింతన మాత్రము మానెడివాడు గాడు. ఇతడు ముఖ్యముగ 
న్యాయ వ్యాకరణ శాస్త్రములలో అఖండ పాండిత్యము సంపాదించి 
మెప్పు బడసెను. 

నవద్వీపమున విద్యాభ్యాసము పూర్తి అయిన పిదప ఒక 
సంన్కృత పాఠశాలను నెలకొల్పి శిష్యులకు విద్యను బోధించుచున్న 


168 దేవాలయములు-తత్త ్వవేత్సలు 


కాలములో ఓటమి నెరుగని కేశవమిశుడనే పండితుని గౌరాంగు 
డెదుర్కొని పరాభూతుని గావించెను. అప్పటికి గారాంగునికి 16 
సంవత్సరముల వయస్సు మా|తమే. ఇతని సోదరుడు విశ్వరూపుడు. 
సర్వము పరిత్యజించి సన్యసించి దేశాంతరములకు బోవుటయు, తండి 
జగన్నాథుడు లోకాంతర గతుడగుటయు, మాతృమూర్తి శచీదేవి 
పోషణభారము తనపై బడుటచేే గౌరాంగుడు పాఠశాలను స్థాపించ 
వలసీ వచ్చెను. ఇతని పాండిత్య పకర్షచే విద్యార్థ్ధిసంఘము లన్నియు 
ఇతని వద్దకు చేరెను. 

నవద్వీపపండితులు మ్మాతము ఇతని (ప్రజ్ఞా విశేషకిరి (పత్‌ష్టలు 
జూచి ఓర్వలేక అసూయతో నుండిరి. విపాహైషకు చేయదలచి 
లక్ష్మీదేవి యను కన్యతో సుముహూర మున గౌరాంగుసికి వివాహము 
గావించిరి. ఆ సాధ్వి అకాలమృత్యువువాత బడెను. తిరిగి తల్లి నవద్వీఫ 
పురి వానీ నూతనమ్మిశుని కుమార్తె విష్ణు పియ యను కన్య నిచ్చి 
గౌరాంగునికి ద్వితీయ వివాహము చేసెను. 

కొంతకాలమునకు తం|డియైన జగన్నాథునికి పఎడ|పదానము 
గావింప గయా 'క్షేతమువకు పోగా మధ్వమతమునకు చెందిన 
మాధవేంద వురిస్వామి యొక్క ముఖ్యశిష్యుడు ఈశ్వరపురిస్వామి 
నందర్శనప్రాప్తి గలిగెను. గొరాంగ- ఈశ్వరపురిస్వామి. ఈ ఉభయులకు 
నన్నిపాతత్వము బాగుగా విర్పడెను. ఈశ్వరపురి గౌరాంగుని భక్తి 
(శద్ధలకు విద్యాసాధనలకు సంతోషించి మంత్రోపదేశము జేసెను. 
అప్పటి నుండి గౌరాంగుని దృష్టి మారి (పాపంచిక వ్యవహారములపై 
హేయ భావము లేర్చడి, శ్రీక్సష్ణపాదారవిందముల యందాస క్టిగల 
వాడై భక్తితో గొలుచుచు జీవితమే వ్యర్గమని భావించెను. తిరిగి నవ 
ద్వీపము నేకు వచ్చినను గౌరాంగుని దృష్టి మారలేదు. వైరాగ్యమధి 
కము కాగా పాఠశాల గాని, తలి ల్రిగాని, భార్య గాని అతని మనస్సును 
ఏ విధమైన మార్పు చేయ క్లక పోయిరి. 


(ప్రముఖ తత్త్వవేత్తలు 167 


అతని కన్నుల నుండి అశువులు [పవహించగ ఎక్కడొ 
చూచుచు, చిత్తమం డేదో దిరుగుచుండ అతని పనులు . అతనే నిర్వ 
హించుకొన లేని స్థితికి వచ్చెను. శ్రీకృష్ణసంకీర్త నము గావించుచు 
మైమరచుచుండును. ఈ పరిస్థితులలో రాతి_పగలు అని లేక బాహ్యము 
మరచి అనేక సిద్ధులు లభింపగా అనేక మహత్కార్యములు చేయు 
చుండెను. సు[పసిద్ధులైన కొంతమంది అనుచరులై వీరి పబోధములకు 
ప్రాముఖ్య మిచ్చిరి. సన్యసించుటకు తల్తి, భార్యయొక్క అనుమతి 
లభింపకున్నను, చివరకు వారి యాజ్ఞ గూడా దీసుకొనెను. 109వ 
సంవత్సరమున తనకు ఇరువది నాలుగు సంవత్సరముల వయస్సులో 
గౌరాంగుడు గృహవిధుల విసర్జించి ర్యాతియందు గంగానదిని దాటి 
కాత్యాయన నగరమున గల కేశవ భారతీస్వామివారి ఆ[శమము చేరి, 
స న్న్యాసమిప్పించుటకు వారు పూర్ణాధికారము గలవారని నిర్ణ యిం 
చెను. కేశవభారతి గౌరాంగునికి సన్యాసమిచ్చి, శ్రీకృష్ణచైతన్యు డని 
బిరుదు నొసంగెను. చివరకు జగన్నాథ క్షే తమున నుండ తీర్మానించు 
కొనెను, 

జగన్నాథములో (పూరి స్థిరనివాస మేర్చరచు కొన్నను 
దక్షిణయాతదేయ సంకల్పించి, గోదావరి ఒడ్డునగల కొవ్వూరు, 
మంగళగిరి, తిరుపత్కి కంచి, రామేశ్వరము, సేతుబంధన, అనంత 
శయన, శ్రీరంగ క్షే! తములు దర్శించి, మహారాష్ట్రమున గల ఫూనా, 
బరోడా పండరిక్షేతము మొదలగునవి రెండు సంవత్సరములలో 
పూర్తి సెచేను. మరల జగన్నాథ 'క్షేతముననే కాలము వెళ్ళబుచ్చు 
చుండెను. ఈ విధముగ భకి ఫారవశ్యమున [క్రీశ 1రకినన తన 47వ 
సంవత్సరమున నొక ర్మాతి సమ్ముదతీరమునకు బోయి అంతర్ధాన 
మాయెను. ఆ పవ్మితమైన శరీరము, ఎవ్వరికి లభింప లేదు. శ్రీకృోష్ట 
చైతన్యుని అనుచరకోటిలో “ సనాతనగోస్వామి”, “ గ్రూపగోస్వామి * 
జీవగోస్వామి, విశ్వనాథ చ్మకవర్శి, బలదేవ విద్యాభూషణుడు అతి 
ముఖ్యులు. వంగియ వైష్ణవ సిద్ధాంతమునకు వీరే ఆచార్యులు. 


te. దేవాలయములు-త త్త వేత్శలు 


వీరు భక్తిమార్గములో “ఆర భక్తి నే ఉపాసించి, భక్తులచే 
నుపాసింప జేసిరి. వీరికి శ్రీకృష్ణపరమాత్మ యే ఆరాధ్య దైవము. ఆ 
కీర్తనలు, భావయుక్తృములై భగవంతునికి భక్తుడు తన బాధలనో, 
ఆనందమునో వ్యక్తము గావించునట్టుండును. 


చైతన్య బోధనలు 

1. కర్మమార్గము. నందు నమ్మకము లేక, భక్తి మార్గమును 
బోధించెను. 2. యజ్ఞయాగ, హోమాదుల వలన మోక్షము లభిం 
చుట అబద్ధమని తలచిరి* లి, కర్మమార్గమును త్యజించి భక్తి మార్గమును 
[పజలమనన్సునందు (పతిష్టింప జేసెను. 4 ముక్తిని నోరు 
మోసములేని విశ్వాసము, ఎడతెగని భక్తి ముఖ్యమని |పజలకు వివ 
రించి బోధించెను. 


వీరు. ఆచరించు ఆచరణములో 108 తులసి మణిమాలను 
ధరించి ముఖమునకు తెల్లని గోపీచందనవు గితలను బెట్టుకొని విష్ణు 
నామము జపీంతురు, వీరికి భాగవతము._భగవద్దీత ముఖ్యపారాయణ 
(గంథములు,. 


శిక్కుమతము 


హొందూదేశములో మహమ్మదీయ పరిపాలకుల న్వమతాభి 
మానము, పరమత అనహనమువలన హిందూమతము క్షీణించుటయే 
గింగ్ర బాగా, దెబ్బతినెను.. మతకలహములుమాని మతమును పెంపొం 
దించుటకు, హిందూ మహమ్మదీయ సఖ్యము నెలకొల్పుట ఆవశ్యక 
మయ్యెను. 15వ శతాబ్దమున “నానక్‌” అను మహనీయుడు లాహోరు 
జిల్లాలో క్షతియకులమున జన్మించెను. వారు హిందూ మహమ్మదీయ 
నఖ్యతకు [పయత్నించి కొంతవరకు సపలీకృతు డాయెను. “నానక్‌” 
శిక్కుమతము స్థాపించెను. వీరు దేవుడు ఒక్కడే యనియు, అన్ని 


ప్రముఖ తత్త్వవేత్తలు | 169 


మతముల పరమావధి, సారాంశము ఒక్కటియే యనియు బోధించిరి. 
వీరు హిందూ మహమ్మదీయ (పభావమునకులోనై హిందూసాధువుల 
[వాతలను-సూఫీ గురువుల బోధనలను గహించి గేయములను 
గానము చేయుచు శిష్యులను సేకరించుచ్చు ఉత్తరఇండియా యంత 
టను పర్యటించిరి, “శిక్కు * అనగా శిష్యుడు అని అర్థము. శిక్సులు 
మొదట సాతి త్రి కముగనే యుండి శాంతినే అభిలషించిరి” మొగలాయి 
పొదుషాలై న జౌరంగజీబు, మత అసహన విధానముల వల్లు వారు 
న్వజాతి మతసంరక్షణార్గము సాహసికులై దౌర్దన్యము నవలంబించి 
మొగలాయి రాజ్యవినాశనమునకు కారకులైరి. 


గురుగోవిందసింగ్‌ నానక్‌ శిష్యులలో మొదటి గురువు. వీరి 
తరువాత తొమ్మిదిమంది గురువులు విలసిల్లి రి. శిక్కుల నాల్గవ గురువు 
రామదాను. ఇతడు అక్బరునకు, శిక్కుమతము బోధించెను. అమృత 
సరమును సంపాదించి దానిని శిక్కుల కేందముగా నొనర్చెను, 
అయిదవ గురువైన “అర్జునుడు” ఆదిగంథ్‌ను సమకూర్చెను. 
జహంగీరుచే (పాణమును గోల్పోయెను. ఆరవగురువైన *హరగోవిం 
దుడు” శిక్కులకు సైనికళిక్ష నిచ్చెను, తొమ్మిదవ గురువైన “తలేజబపా 


దూరు” ఇస్తామ్‌ మతమునందు చేర నిచ్చగించనందున జారంగజీబు 
చంపించెను. 


శిక్కులకు తొమ్మిదవ గురువైన తేజబహదూర్‌ యొక్క కుమా 
రుడు * గురుగోవిందసింగ్‌ ” వీరికి పదియవగురువుగా నుండిరి, వీరే 
చివరి గురువు, ఇతడు శిక్కులను సైనిక బృందములుగా జేర్చి, 
బాకులను ఎల ల్లప్పుడూ ధరించునట్టు, సోదరభావము es 
మత్తు పదార్థములు ని షిధించునట్లు శాసించెను. “ఖాల్యా” అ 
శిక్కునంఘము నేర్చరచెను. మహమ్మదీయ [కూరత్వములకు ణ్‌ 
కారము చేయుట తమ విధియని శిక్కులకు బోధించెను. ఇతని కాల 
ములో మవామ్మదీయులు_శిక్కులను ఎక్కువగా బాధించిరి. చివరకు . 


170 దేవాలయములు-తత్త్య వేత్తలు 


గురుగోవిందుని కుటుంబమును చ్చితవధపాలు చేసిరి. ఇతడు శిక్తులకు 
“సింగ్‌” సింహము అను బిరుదు నొసంగెను. చివరకు శతువులచే 
1708లో హతు డాయెను. ఈవిధముగా గురుగోవిందుడు శిక్కులను 
సాహస యుద్ధవీరులుగా నొనర్చెను. 


శిక్కుమత బోధనలు 

ఇందు 1 దేవుడు ఒక్కడే యనియు, 2. దేవుని జాతి_కుల_ 
మతభేదములు లేక సహృదయముతో పూజించిన మోక్షము లభించు 
ననియు, శ, |కతు_కర్మ_జివి తపారిశుధ్యము ముఖ్యమనియు, 4. కర్మ 
సిద్ధాంత మంగికరించి, గ్‌. గురుభికి, చాలా ముఖ్యమని చెప్పబడెను. 
గురునానక్‌ శిష్యులు, గురువుల గేయములను బోధనలను సమకూర్చి 
*|గంథ్‌ సాహెబ్‌ * అను పవ్మిత్మగంథమును ఏర్పాటు చేసిరి. ఇది 
పంజాబీ భాషలో | వాయబడియుండెను. నానక్‌ శిక్రుల మతస్తాపకుడే 
గాక | పథమగురువుగ నుండెను. 


శ్రీరామకృష్ణ పరమహంస 

శ్రీరామకృష్ణ జన్మించిన కాలములో పొందూమతములో గలిగిన 
అసహనము వలన, అనైక్యతవలన దేశములో అశాంతిగా నుండెను. 
19 వ శతాబ్దములో |బిటిష్‌వారి పరిపాలనవల్ల పాశ్చాత్య నాగరికతా 
సక్షులైన |పజలు క్రైసవమతమును స్వీకరించు చుండిరి. ఆ కాలమున 
వంగదేశమందలి కామారిపుష్కురము అను [గామమున 1886 వ సంవ 
త్సరము ఫిబవరి 18వ తేదిన శ్రీరామకృష్ణు డొక దైవభక్తి గలిగిన 
'పేదబాహ్మణ కుటుంబములో కుదీరామ ఛటోపా ధ్యాయ_ద౫దమణీ 
. దేవి అను పుణ్యదంపతులకు జన్మించెను. శ్రీ రామకృష్ణునకు తల్లి దం 
[(డులు పెట్టిన పేరు గదాధరుడు. సన్న్యాన దీక్షా సమయమున గదా 
ధరునకు ఆతని గురువరేణ్యుడగు శ్రీతో తాపురి రామకృష్ణనామము బెట్టి 


(సముఖ తత్త్వవేత్తలు 171 


యుండవచ్చునని (గంథములవల్ల దెలియుచున్నది. తన అయిదవ 
యేటనే ఆశ్చర్యకరమైన తెలివి తపతప జ్ఞాపకశక్తిని (పదర్శించి, 
అనేక |గంథములను కంఠస్థ మొనరించెను, 


బడిలో చదువు చున్నప్పుడు బాల్యముననే ఒక్కొక్కప్పుడు 
భౌ తికకాయమును మరచి గాఢ తపస్సునందు నిమగ్నుడగుచుండెను. 
బాల్యములో పాఠశాలా విద్యావిధాన మాతని నాకర్షింప లేదు. రామ 
కృష్ణాది పురాణ పురుషుల ధ్యానము, సంకీర్తనలు, మట్టితో వ్మిగహ 
నిర్మాణము మొదలగు వాటియందు ఉత్సాహముగా నుండి భారత 
భాగవతాది |గంథములలో నుండెడి విషయములు (గహించెడివాడు. 


అత్మజ్జున దాయక మగు విద్యయే ముఖ్యమని చెప్పుచు పెద్దలు 
వలదనినను తన యంతరాత్మ ధర్మ మని తెల్పిన విషయముల స్‌ో 
రించును. ఉపనయన కాలములో “దనియను” కమ్మరి యిల్లాలు 
వద్ద [పథమభిక్షగై కొనెను. భగవద్భక్షియే యాతనికి ప్రధానాశయమై 
యుండెను, పెద్దవాడైన తరువాత అప్పుడప్పుడు మతా వేశముచే 
స్మృతితప్పి |పవర్తి “చుచుండెను. సంసార పరిస్థితులవల్ల ల్ల రామకృష్ణుడు 
ఫూజూరిగా కలక త్రాచేరి అచ్చట దక్షణేశ్వరములోని కట 
(పధానార్చకుడుగా నిర్వహించు చుండిన నిత్యపూజా విధానములు, 
అతనిని భక్తి మార్గములో నుంచుటకు ముఖ్యకారణ మాయెను. 
గాఢధ్యానమున దివ్య సంకీర్తనములు పొడుచు గంటల కొలది 
కాలము గడుపుచు ర్మాతులయంద్దు సమీపము నందు గల చిట్టడవి 
లోనికి ఒంటరిగా బోయి ధ్యానించుచు జందెమును గూడ విసర్జించి 
భగవద్ది' ఇనములోనే కాలము గడపుచుండెను. రామకృష్ణుడు. “నల్లి 
కృషే పరితపించుచు ఆమె కటాక్షమున ఎన్నిబాధల నై నను ఓర్చి 
చివరకు దేవీసాక్షాత్కారము లభింపజేసుకొనెను. ఇతని పరిస్థితులు 
గమనించిన తల్లి గ తం|డులు ఇతనికి వివాహము జేసిన మారగల డను 
నమ్మకముతో సమోవ| గామమునందుగల చం| దముఖోపాధ్యా:యుని 


172 దేవాలయములు-తత్స్య వేత్త లు 


కుమార్తెయగు శారదామణిదేవి యను అయిదు సంవత్సరముల బాలిక 
నిచ్చి వివాహము జేసిరి. వివాహముజేసినను అతనిలో ఏ మా|తము 
మార్పురాక పోగా వీ సాధన మవలంబించినను అతిశ్మీఘముగా నిద్ధి 
బొందుచుండెను. ఈమెను శ్రీరామకృష్ణ శిష్యులు తల్లిగా భావించిరి. 
శ్రీరామకృష్ణుని పథమ గురువు విశేష విద్యావంతురాలు “భైరవీ 
బ్రాహణి ” యను యోగినీ మణి. ఈమె తాంతికసాధనలో అఖండ 
ప్రేజ్ఞగల మహానీయురాలు. అమెవద్ద సకలశాక్తేయ తం|తమునందు 
గల “| పధానసాధనలన్ని ౦టిని జయ|పదముగ నభ్యసించెను. 1864లో 
తనకు సన్న్యాసదీక్ష నిచ్చిన యతివరేణ్యుడగు తోతాపురి వద్ద నిర్లుణ 
నిరాకార (బహ ధ్యానమున అఖండ (బహసాక్షాత్రారమును బడ సెను. 
1866 వ సంవత్సరములో “సూఫీ”. సంపదాయమునకు చెందిన 
గోవిందుడను ఫకీరువద్ద మహమ్మదీయ సాధన లన్నింటిని నభ్యసిం 
చెను. 1872వ సంవత్సరమున తన భార్యను సాక్షాత్‌ పరమేశ్వరీ 
స్వరూపముగ నారాధించెను. 


ఆమె గూడ శ్రీరామకృష్ణుని సామాన్య సన్నా్యాసుల వలె 
భావింపక సాక్షాత్‌ పరమేశ్వరు డనియే భావించి సేవింపసాగెను. 
రాను రాను వివిధ సఇపదాయములకు చెందిన సాధకులు, 
సన్నాసులు అతనిని దర్శించుకొను చుండిరి. పండితులు సహొతము 
వారి వచనామృతమును ఆస్వాదించి ముగ్గులగు చుండిరి. |పతి ప్రీ 
స్వరూపము జగన్మాత స్వరూపముగా గనపడు చుండెను. ధనమును 
తుచ్చముగా జూచు చుండెను. వీరి జీవితములో "పెక్కు ఆశ్చర్యకర 
మైన వింతలు గానవచ్చు చుండెను. 

ఒక పర్యాయము రామకృష్ణుడు కాన్ఫూరునకు' (పయాణమై 
వెళ్లుచు సరిగా శ్మశాన మధ్య భాగములో గుండా పోవుచుండెను. 
ఆ సమయములో . పెద్దవర్ష ములో అతడు చిక్కుకొనెను,. అతనికి 
అనందతన్మయస్థితిలోర్మా తీయో, పగలో, ఎండయో, వానయోగూడ. 


(పముఖ తత్త్వవేత్తలు 173 


తెలియక రామా, కృష్ణా, శివా, కాళీ హనుమాన్‌ అంటూ బిగ్గరగా 
వివిధనామములతో ఆ భగవంతుని పిలువగా అన్ని నామములు ఒకే 
డ్రైవమునకు చెందినవని స్ఫురణకు వచ్చెను. అనేక నామములతో 
పిలువబడే భగవంతుడు ఒకే దైవమని గురించెను. 


ఎక పర్యాయము దక్షిణేశ్వరములో కాళీ కార్యాలయమునకు 
వచ్చి తన నెలజీతము తీసుకొన వలసినదని చెప్పగనే రామకృష్ణుడు 
ఎంతో ఆ వేదన చెంది తల్లిని పూజించుటకు . జీతము తీసుకొనుటయా 
యని వెళ్లుటకు నిరాకరించెను. కాళీ.అలయమునకు. అనుబంధముగా 
నున్న శ్రీకృష్ణ ఆలయములో దొంగలుపడి శ్రీకృష్ణవ్మిగహము మోద 
గల నగలన్నియు దోచుకొని పోయినప్పుడు అక్కడగల మథురా 
నాథుడు మిగుల కోపముతో పధ్నాలుగు లోకములు రక్షించుకొను 
వానిగా నిన్ను మేము ఆరాధించుచుండగా నీ శరీరము పెగల నగలను 
నీవు రక్షించు కొనలేవా? అని కృష్ణుని నిందించెను. 


రామకృష్ణుడు దైవదూషణను సహించ లేక ' శ్రీకృష్ణునికి 
లక్ష్మయే సతిగా నుండగా ఈ బంగారము రత్నములు అతనికి మట్టితో 
సమానమనియు అసలు బంగారమంకే మట్టితో సమానము గదా 
యని మందలించెను. దానితో పటరాసుడు పశ్చాత్తాపము జెంది, 
రామకృష్ణుని ద్వారా జ్ఞానోదయమును బొందెను. 


రామకృష్ణుడు గీతలో చెప్పబడిన విధముగ అర్జునునికి_కృష్ణునికి 
మధ్యగల నిజమైన స్నేహమును బాగుగా గురించెను. శ్రీకృష్ణుడు 
పురుషోత్తము. డయితే, అర్జునుడు నరోత్తముడు. వా రుభయుల 
స్నేహము పరమాత్మ, ఆత్మ స్నేహం అని భావించెను. కృష్ణుడు 
అవతార పురుషుడై తే, అర్జునుడు అనందస్వరూపుడు. నిరుపమానమైన 

కా! అధ్య ఇచ్‌ 

కృష్ణార్జునుల మధ్యనున్న స్నేహము రామకృష్ణపరమవాంన నెంత 
గనో ఆకర్షి ంచెను. భగవద్దీత భాగవత గంథముల నుండి సాధకుడు 


174 దేవాలయములు-తత వేత్తలు 
నవవిధ భక్షిమార్గము లనెడి వివిధదశల నే విధముగా అనుభవ 
పూర్వకముగా (గహించ గలడో రామకృష్ణుడు తెలుసు కొనెను. 
గోపికలు అనుభవించిన విరహమును తాను అనుభవించి ఆ మధుర 
భక్తి యొక్క అనుభూతి పొందవలయు'నని రామకృష్ణుడు నిశ్చ 
యించు కొనెను. రామాయణము చదివి హనుమంతుని దాస్యభకి కి 
నుగ్గుడై ఆ అనుభవమును బొందవలయునని నిశ్చయించెను. అద్య 
తము మనస్సునకును మాటలకును అతీతయోగ మనియు సమాధిలో 
ననుభవించవలసినదే యనియు విశిష్టాద్వైతము వలననే సచ్చిదానంద 
వస్తువును దాని బాహ్యరూపమును కనుగొన వచ్చుననియు 'దెలిపి 
యుండిరి. (బహ్మసాక్షాత్కారమును బొందుటకు 1, జ్ఞానయోగము, 
2. కర్మయోగము, శ్రి. భక్రి యోగము, 4. రాజయోగము చాల 
ముఖ్యము లనియు, అన్నిటిని గాని కొన్నిటిని గాని లేక ఏ ఒక్కదాని 
ద్వారా గాని భగవంతుని బొంద వచ్చుననియు చెప్పిరి. 


రామకృష్ణుడు |వాసి గాని ఉపన్యసించి గాని యెరుగడు, వీరి 
శిష్యులు వీరి సంభాషణలను (బోధనలు) జాగరూకతతో కొన్నింటిని 
(వాసి భదపరచిరి. శ్రీరామకృష్ణపరమహంస (పత్వేకముగ నే మత 
మును గాని, ఏ సంపదాయమును గాని, ఏ సిద్ధాంతమును గాని 
ప్రకటించి యుండలెదు. వివిధ మతములచే భగవంతుడు అల్లా, 
బుద్ధుడు, శివుడు, విష్ణువు, [బహ్మము మొదలగు .నామములచే 
సూచింపబడినను, సాకార. నిరాకారము సగుణ నిర్గుణ మదియే 
యని బోధించెను. జ్ఞానమార్గముచే నిర్ణుణాకార తత్త్వమును, భక్తి 
' మార్గముచే సగుణాకార తత్త్వమును దెలుసుకొన వచ్చును. భగవ 
న్నామస్మరణ నంకీర్తనము మొదలగు సులభోపాయములతో గూడిన 
నారదపోక్తమైన భక్తి మార్గ మొక్కటియే ఈ కల్తికాలమున తరణో -. 
పాయమని శ్రీగురుదేవులు సర్వులకు. బోధించెను. 


[(పముఖ తత్త్వవేత్తలు 175 
ఈయన ముఖ్యశిష్యులలో నరేందుడు (వివేకానందుడు 
అత్యంత ముఖ్యుడు. భగవద్గీతలో నున్న అన్ని శ్రోకముల కంకె 
రామకృష్ణుని హృదయము - ఆకట్టు కొన్న శ్లోకము _ మోక్షసన్న్యాన 
యోగములోని [5 శ్లోకము_ 
మన్మనాభవ మదృక్తో మద్యాజీ మాం నమన్నురు, 
మామేనై ష్యసి సత్యం తే (పతిజానే (పియో=సి మే, 

ఈ శ్లోకం అత్మనివేదం అంకే శరిణాగతిని బోధిస్తుంది. “నీవు 
నాతో ఏక మగుము. నా కొరకు త్యాగము చేయుము. నా ముందు 
మోకరిల్లుము. ఆ విధముగ నాతో ఐక్యత పొందిన పిదప నీవు తప్పక 
నన్ను చేరుదువు.” దీనినిబట్టి ఆత్మనివేదన మనే శరణాగత తత్త్వము 
వ్యక్షని సంపూర్ణముగ భగవత్సాదముల కంకితమగునట్లు చేయు 
ననెడి పరిపూర్ణ విశ్వాసము గలవాడై తన జీవితము గడపెను. శ్రీరామ 
కృష్ణుడు దైవస్వరూపములమధ్య భేదములను పాటింపక సత్యాన్వేషణ 
(పయత్నములో నిశ్చలమైన భక్తి విశ్వాసములతో సఫలికృతు డగు 
వరకు ప్రయత్నించెను. 


అధ్యాత్మిక సౌధసోపానముల నారోహించుచు యజ్ఞోపవీతము 
విడనాడి కులభేదములను పొటింపక సర్వమతిములను సమాన దృష్టితో 
చూచి, ఆదరించి విశాలహృదయుడై సమస్తజాతులవారిచే అత్యుత్తమ 
మహనీయవ్యక్షిగా - పరిగణీంపబడెను. ప్రపంచములో ఇంతటి 
అత్యున్నత భావములుగల వ్యక్తులు జన్మించుట చాల అరుదుగా 
నుండును. 


1855 వ సంవత్సరములో కంఠములో (వణము (కేన్సరు 
వ్యాధితో బాధపడుచున్నప్పుడు గూడా తన బాధానివారణక్రై కాళీ 
మాతను ప్రార్థించకపోవటము, చికిత్స చేయించుకొనుటకు సమ్మతించక 
పోవటము వివేకానందుడు గూడ నిరాశదెందుట చూచి. ఈ విధముగా 


178 దేవాలయములు-తత్స్వ వేత్తలు 


బాధపడుట అమ్మసంకల్పమే, అయితే నేను ఈ బాధను నివారించమని 
ఏల అడుగను? అని సమాధానము చెప్పెను. ఈ శరీర మేమైన నేమి? 
ఒక్కనికి సాయమొనర్చ గలిగినచో వేయి పర్యాయములు కుక్కనై 
పుట్టుటకు సంసిద్ధుడనని చెప్పెను. 1866 వ సంవత్సరము అగష్టు 
16 వ తేదీన రామకృష్ణ పరమహంస [బహ్మేక్యము నొందెను. 
శ్రీరామకృష్ణుని వవ్శితబోధనలు 

1. (పకృతి _ పురుషులకలయికయే ఈ జగత్తునకు మూలమని 
తెలుసుకొనుట అత్యంత ముఖ్యమనియు, పురుషుడు ఈ (పకృతి 
వ్యాపారముల కన్నింటికిని కేవలము సాక్షీభూతుడే ఐనను పురుషుడు 
లెనిదే (పకృతి గూడ స్వయముగా వ్‌ కార్యము చేయజాలదు. 


2. అత్మసాక్షాత్కారమే మానవుని పరమావధి. 


లి అత్మానంద (పపూర్ణమగు హృదయమున వాదోపవాద 
ములకు తావులేదు, 


4. జ్ఞానోదయ మయిన వెంటనే సంశయాంధకారము పటా 
పంచ లగును. 


ర. భగవంతుడు సాకారుడు._నిరాకారుడని అభి పాయపడెను. 
6. భగవంతుడు సత్‌_చిత్‌ _అనందస్వరూపుడు. 


7. నేను-నాది అనునవి అజ్ఞానం_అహాంకార గావణులకై' 
గూడిన సూచనలు. 


8. |పపంచములో నివసించుచుు సంసారము భరించుచు, 
నిర్మలమైన మనస్సుతో దేవుని (పార్టించుట చాలా ముఖ్యము. 

9. నిజమైన నమ్మకముతోను, |పేమతోను, |1పయత్నించిన 
దేవుని చూడగలవు. దేవుని? 'ఏ రూపములో నైనా, ఏ విధముగనై నను 
ఇష్టము వచ్చినట్లుగ (ప్రార్థింప వచ్చును. 


(ప్రముఖ తత్త్వవేత్తలు 177 
10. (పతివారు కోరికలను ఇష్టానిష్టములను, వ్యామోహము 
లను దైవానికి అప్పగిస్తే అతడే సరియైన తోవలో నడిపించి సుఖ 
శాంతులను |పసాదిస్తా డనియు, రకరకాల కోరికల వెంట, క్షణికము 
లైన సుఖముల వెంట పరుగెత్తక అన్నియు చైవానికే వదలి పెట్టి 
ఏమి జరిగినా దైవసంకల్పముగనే. భావింప వలయును. ఈ విధము 
లైన సులబోపాయములను సమస్త జనులకు చక్కగా బోధించెను. 
అంబరీషుని, భీష్తుని ఇతరులను అదర్శముగా బెట్టుకొనెను. పండితులు 
మహాద్భుతతత్త్వములను ఉత్కృష్ట ధర్మములను, వెల్ల డించినను వారి 
వచనము లెంతటి |పతిభావంతములయ్యు ఆధ్యాత్మిక విషయములో 
అతడు సామాన్య మౌానవునికం కు నధికుడు కాజాలడు. వారు ఎంత 
చెప్పినను స్వానుభవము లేని వాక్యములలో అజ్ఞానాంధకారమే గన 
పడును అందువలన వారి వచనములు మనకు |[పమాణములుకా 
జాలవు. కాని శ్రీరామకృష్ణుడు అఖండ మేధాసంపదను నిరుపమాన 
కళాదృష్టిని కలిగియుండుటయే గాక దేవుని ముఖాముఖి సందర్శించి 
సంభాషించి యుండుటచే, వారి వాక్యములు అఖండ|పమాణ భూత 
ములై వేదవాక్యములై యున్నవి. అందువలననే గాంధిమహాత్ముడు 
రామకృష్ణుని గురించి “సబీవాకృతిని దాల్చిన దివ్యతత్త్వ మనియు, 
అతని వాక్యము లొక పండితమాతుని వాక్యములు గావనియు, 
స్వానుభవ నిదర్శనము లనియు, అవి చదువుచున్న ప్పుడు చిత్త 
సంస్కారము గలుగు చుండుననియు చెప్పెను. ఈశ్వరచంద. విద్యా 
సాగర్‌ వంటి వారిని తన బోధనలజే ముగ్ధులను గావించెను, 


వారి భక్తబృందమే శ్రీరామకృష్ణుని సందేశములు దేశదేశాం 
తరముల వ్యాప్త మొనర్చెను, నేటికి వారి పేరగల రామకృష్ణమిషన్‌ 
సేవాసంఘము అనేక కష్టసమయములలో (పజాసేవలుచేయుచు పేరు 
(పతిష్టలు గలిగియున్నది. 
దేవా, 12 


176 దేవాలయములు-తత్త్య్వ వేత్తలు 

స్వామి వివేకానంద 

కలకత్తాలోని సిమాయను పేటయందు కాయస్టక్ష్మతియ 
కుటుంబములో విశ్వనాథుడు _ భువనేశ్వరి యను దంపతులకు 
12_1_1839 లో వివేకానందుడు జన్మించెను. ఈ వంశమునకు ద శ్త 
వంశమని పేరు. వివేకానందుని వ 1 దుర్గాచరణదత్తుడు. 
వీరి పూర్వులు అనేక శతాబ్దములనుండి సిరిసంపదలతో. తులదూగుచు 
దాతృత్వమునకే గాక పాం౦డిత్యమునకు శక్తి కి సామర్థ్యములకు (ప్రఖ్యాతి 
బడసీయుండిరి. దుర్గాచరణదత్తుడు. పారసీక సంస్కృతభాషలలో 
గొప్ప పాండిత్యము గలిగి న్యాయశాస్త్ర పారంగతుడయ్యెను. విశ్వ 
నాథుడు గూడ తండివలెనే సంస్కృత పారసీక _ ఆంగ్ల భాషలలోను 
న్యాయశాస్త్రములోను గొప్ప పాండిత్యము సంపాదించేను. వివేకా 
నందుని అసలు పేరు నరేందుడు, భువనేశ్వరి తన కుమారుడై న 
నరేందునిక్సి చిన్నతనము నుండియు తాను చదివిన రామాయణ 
భారత భాగవతాది [గంథములలోని విషయములు చెప్పుచుండెడిది. 


చిన్నతనము నుండియు నరేం|దునికి బైరాగి వచ్చి విశ్వ 
నాథుని యింటి ముందు నిల్చొని_ “* నారాయణ_హరి నారాయణ 
హరి భవతి భిక్షాం దేహి* యని పలికినంతనే నరేందుడు తనపై 
నున్న రుమాలు తీసి బైరాగి కిచ్చెను. తన తల్లి వద్దనే రామాయణ 
భారతకథలు వినుటచే బాల్యముననే భక్తి బీజములు హృదయమున 
నాటుకొనెను. సీతారాముల విగహములను పూలతో వూజించుచు 
"గదిలో ఒంటరిగా కూర్చొని తదేక ధ్యానముతో భగవంతుని |పార్థించు 
చుండెడివాడు. పెండ్రియే అనేక బాధలకు మూల మని తెలిసిన 
దేవు డెందుకు బెండ్లి యాడవలయునని తలచి సీతారాముల వి[గహ 
ముల నావల బారవైచి, శివుని వైరాగ్య మాతని నాకర్షి ౦ప శివువి 
(పతిష్టించెను. రాను రాను భక్తి మాజీ, పద్మాసనమున గూర్చుండి 
ఛ్యానించుచుండెడి వాడు. అతడు కండ్లు మూసుకొనినంతనే [భూ 


1సముఖ తత్వవేత్తలు 18 
మధ్యమున నొక దివ్యజ్యోతి వివిధ కాంతులతో (పత్యక్షమగు చుండె 
డిది. నరేందు డేకసంధాగాహీ. చదువులలోనే గాక ఆటలలో గూడా 
నరేం[దుడు తోడి బాలురకు నాయకుడు, ఒకానొక సమయమున 
పూజామందిరపు మెట్ట మోది నుండి కాలుజారి |క్రిందబడెను. అప్పుడు 
రాతి దెబ్బతగిలి గాయమయ్యెను, కుడికంటి పై భాగమున ఆ మచ్చ 
జన్మాంతమువర కుండెను, తన ఏడవ ఏటనే 1870 లో ఈశ్వరచర్మద 
విద్యాసాగరపాఠశాలలో (ప్రవేశించెను. విద్యార్థిదశలో గూడ నిర్భ 
యముగ గురువుగారి నెదిరించి వారి తప్పులు వారు తెలుసుకొనే 
టట్లు చేసెడివాడు. తల్లి తండ్రుల. యాజ్ఞ జ్ఞ చొప్పున అసత్యములు 
చె పరుపోడు కాడు. వ్యాయామమండలి శ సాపించి కుస్తీ ల్కు సాము 
మొదలైనవి నేర్చుకొనెను. వంటలు చేయుటలో గూడ  పావీణ్యము 
సంపాదించెను. _కళాశాలావిద్యలో గూడ తోటి విద్యార్థు లందరి 
కన్న మిన్నగా నుండి, విద్యార్థులలో న్యగగణ్యు డాయెను. మొదటి 
పంకిని చివర పంక్తిని చదివిసంతనే పుటల యందలి తాత్పర్య 
మంతయు స్పష్ట మగుచుండెడిది. మొత్తము మోద ఎన్ని చదివినను 
యేదియో అసంతృప్తి, యేదియో భరింపరాని మానసిక పరివర్తనము 
గలుగ నారంభించెను. 


పట్టపరీక్షా దినమున నరేందుడు వుస్తకములొ నేమున్నది ? 
భగవత్సాన్నిధ్యమునకు బాండిత్య మెందుల కని ఆలోచింపసాగెను. 
తోడి విద్యార్థులు ఎంత చెప్పినను ఏదో ఆలోచింపసాగాను. _ దక్షిణే 
శ్వరములో ఎల్ల ప్పుడు జపమో! తపమో! చేసుకొనుచుండు రామ 
కృష్ణుడను ముదుసలి సన్న్యాసిని చూచినప్పటినుండి నరేంద్రుడు ఈ 
విధముగా మారినట్లు తలచి స్నేహితులు నరేందునికి ఎన్నియో సల 
హాలు చెప్పిచూచిరీ- కాని రామకృష్ణునియందు నరేందునికి మనస్సు 
పూర్తిగా లగ్నమాయెను. గానములో గూడా (పావీణ్యము సంపాదిం 
చిన నరేం|దునకు రాను రాను దైవచింతన, భగవంతుని గురించి 


. 180 దేవాలయములు-తత వేత్తలు 


పాటలు పాడుకొనుటయే ముఖ్యకర్తవ్య మాయెను. నరేందుని గాన 
మాధుర్యమే శ్రీరామకృష్ణుని యెంతగనో అకర్షించెను. తండి వివా 
వము చేసుకొనుమని ఎన్ని [పయత్నములు చేసినను, నరేందుడు 
ముకి కాంతను వరించినట్టు చెప్పుచుండెను. కొంతకాలమునకు (బహ 
సమాజములో చేరెను. భగవంతుని సందర్శనైక వాంఛగలిగి దేవేం్యద 
నాథఠాగూరును దర్శించి భగవంతుని చూచితిరా? యని యడిగను. 
కాని సమాధానము రాలేధు. సమస్త వేదములు, సమస్త శాస్త్రములు, 
సమస్త విద్యలు భగవంతుని చూపజాలనిచో అవి యన్నియు 
నిష్పయోజనములని భావించెను. భగవంతుని జూచి తీగ వలయు 
ననుటయే యాతని పరమ సంకల్పముగా నుండెను. ఈ సంకల్పము 
నెర వేర్చుకొనుటలో మనళ్ళాంతి లేకుండెను. భగవంతు డెచట 
నున్నాడు? వానిని జూచు కెట్లు ? చూపగలవా డెవ్వడు? ఇదియే 
యాతని హృదయ పరితాపము. 

ఒకనాడు భక్తుడగు సురేందనాథమిశుని . యింటికి రామకృ 
ష్లుడు వేంచేసియుండెను. ఆ సమయమున నరేందుని సంకీర్తనము 
నేకు అఆనందపరవశుడై దక్షిణేశ్వరమునకు రమ్మని శ్రీరామకృష్ణుడు 
నరేందుని ఆహ్వానించెను. అచ్చటికి బోయిన 'సరేం[దుడు క్రీము 
కృష్ణుని (బళ్నింప మొదలు పెట్టను. నరేం్యద_ రామకృష్ణుల సమా 
వేశమువలన నవీన_ పాచీనాదర్శములు అద్భు తరీతిని సమన్వయించు 
నట్టి అవకాశము గలిగెను. నరేం!దుడు శ్రీరామకృష్ణుని సందర్శించి 
తాం పొదారవిందముల నా్రయించెను. నరేం్యదుడు కీర నలు పాడు 
చుండ రామకృష్ణు డాకస్మికముగా లేచి, నరేందుని ; చేతులుపట్టుకొని 
ఏకాంతపదేశమునకు గొనిపోయెను. నరేం్మదుడు ఏమైన ఉపదేశించు 
నేమో యని తలచెను. రామకృష్ణుడు అనందపారవశ్యమున , అనంద 
బాష్ప బిందువులు నేతముల నుండి జాలువాణి నరేందు నుద్దేశించి, 
ఇంతవరకు ఎందులకు నిర్ణాక్షిణ్యము వహీందికివి? నీ కోసము 


(సముఖ తత్త్వవేత్తలు 181 


చాలకాలము  వేచియుంటిని, తుచ్చ[పసంగములు విని, చెవులు 
చిల్లులుపడుచున్న వని చెప్పెను. (శ్రీరా మకృష్ణుడు నరేందునితో నీవు 
నరుడవు, సనాతనబుషవి. మానవకోటి బాధలు బావుటకై యవత 
రించిన నారాయణుడ వని పలికెను, చాలకాలము వరకు నరేంద్రుడు 
కనపడకుండుటచే రామకృష్ణుడు చాల విచారించెను. - నరేం[దునకు 
కూడ రామకృష్ణుని చేష్టలు బోధపడలేదు. వారు ఒకరి నొకరు 
అర్థము చేసుకొనుటకు ఎంతగనో పయత్నించిరి. శ్రీరామకృష్ణుడు 
తన దివ్యదృష్టి చేతనే నరేందుని జన్మవృత్తాంత మంతయు తెలుసు 
కొనెను. సత్యాన్వేషణక్రై మానసిక యాతనలు ఎన్నో నరేందు డను 
భవించెను. నరేందుని చూడనిదే రామకృష్ణునకు మనశ్శాంతి లేకుం 
డెను, శ్రీరామకృష్ణు డపయత్నముగ కొన్ని సమయములలో 
నరేందనామమే జపించుచుండెను. అతనికొర కే పరితపించుచుండెను. 


శ్రీరామకృష్ణుని (పీమతత్త్వ్యము నరేందునికి అర్థము గాకుం 
డెను. పరిపూర్ణముగా పరీక్షించిననే గాని రామకృష్ణు డెవ్వరిని శిష్యు 
లుగా నంగీకరించువాడు గాడు. ఎన్నో కఠినపరిక్షలలొ నెగ్గిన తరు 
వాతనే నరేం|దుడు ్రీరామకృష్ణునికి శిష్యుడు కా గలిగను రామ 
కృష్ణుని ఆంతర్యము, వారికిగల శక్తి సామర్థ్యము అమోఘం. అధ్యా 
త్మిక చింతనలు వారి నిశ్చలభక్తిని అనేక విధములుగా పరీక్షించి, 
వారితో అనేక విషయములలో తీవముగా తర్కించి, వారి కృపకు 
అత్యంతపా[తుడై, అత్యంత పశంసనీయు డాయెను. శ్రీ రామకృష్ణుని 
శిష్యులందరిలోను వివేకానందుడు చాల మేధావి, (పజ్జా విశేషములు 
గలవాడు. రామకృష్ణ...వి వేకానందుల గురు శిష్య పద్ధతి శ్రీకృష్ణ పర 
మాత్మ_అర్జునులతో పోల్చవచ్చుననెడి విషయము అతిశయోక్తి గాదు. 
ముమ్మాటికి సత్యము. 

అహంకార నిర్మూలమున కనుకూలింపని విద్య, అత్మ సందర్శ 
నమునకు తోడ్పడని జ్ఞానము నిష్పయోజన మనియు, ఎప డహం 


Ige దేవాలయములు-త త్త వ్‌వేత్త లు 


కారరహొతుడో, ఎవ్వ డాత్మజ్ఞానియో, వాడే. విద్వాంసుడని గ్రహించి 
రామకృష్ణున కేమి పాండిత్యము లేకున్నను వాని నాశయించెను. 


కళాశాలలో తత్త శాస్త్రము అభిమాన శాస్త్రముగా స్వీకరించి 
పాశ్చాత్య తత్త్వవేత్తలు [వాసిన అనేక (గంథములు ' చదివి, అపార 
పాండిత్యము సంపాదించి, వారలనుగూడ నరికట్ట. సమర్థుడయ్యెను. 
కవిత్వము గూడ (టబహ్మాండముగా చెప్పెడివాడు. వీరికి ముఖ్యముగా 
గానము.ధ్యానము._|[గంథపఠనము మానసమును ముఖ్యముగా నాక 
ర్షించియుండెను. తండి మరణానంతరము గొప్ప దారిద్యముతో 
బాధపడవలసి వచ్చెను. అప్పుడు న్యాయకళాశాలలో చదువుచుండెను. 
నిరాహారియై, నొనాకష్ట్రములు పడి కళాశాలకు పోవలసి వచ్చుచాం 
డెను. కొంతకాలము విద్యాసాగరుని పాఠశాలలో ఉపాధ్యాయవృత్తి 
జేసెను. ఎన్ని కష్టములు వచ్చినను; ఈశ్వరారాధన మానలేదు. 
తరువాత రామకృష్ణుని సాన్నిధ్యముననే యుండెను. రామకృష్ణుడు 
తన నిర్యాణానికి ముందు తాను సంపాదించిన సర్వస్వము నరేం 
(దునికి ధారపోసెను. 


రామకృష్ణుని తదనంతరము కాషాయాంబరములు దాల్చి 
బారా (వరాహ నగరమున కేగి, ఒక చిన్న యిల్లు అద్దెకు తీసుకొని 
అచ్చట పూజాసంకీర్త నము లొనర్పు చుండిరి. శ్రీరామకృష్ణ సేవా శమ 
ములకు బారానగరమే బీజము. మరల కొంతకాలమునకు దక్షిణేశ్వర 
సమిపమున నున్న. “ఆలంబజారు”నకు మార్చబడి 1897వ సంవత్స 
రము వరకుండెను. తరువాత “బేలూరు ”లో శ్రీరామకృష్ణ మఠము 
స్థాపింపబడెను, నేటికిని బేలూరుముఠము | పఖ్యాతీవహించి యున్నది. 
అమెరీకాఫండము న శేగుటకు ముందే “*వివేకానందు ౫డని నామము 
ధరించెను. కాళీ, హరిద్వారము అగా మొదలగు |పదేశములు సంచ 
రించి, కొంతమంది పండితులతో వాదించి, దిగ్విజయము బొందెను.' 
బదరిక్శాశమము, 1పయాగ మొదలగు క్షేతములను దర్శించెను. 


(సముఖ తత్త్వ వేత్తలు 183 
దక్షిణ భారతదేశములో కన్యాకుమారి వరకుగల సకల క్షే తములు _ 
మ. దర్శించెను. 


1898 మే శ్షి[వ తేదిన వివేకానందస్వామి, అభిల|పపంచమహో 
'సభలలో పాల్గొనుటకై బొంబాయినగరము నుండి, * పెనిన్సుల” 
అను పీడ పై, “అమెరికాకు బయలు దేరెను. దారిలో చైనా యందలి 
“ హాంకాంగ్‌”, జపాను దేశమందలి “టోకియో, యోక్షవామా ” 
మున్నగు పట్టణములు దర్శించి కొలది రోజులకే గమ్యస్థానమైన 
చికాగో మహానగరము చేరెను. అక్కడ పాల్గొనదలచినవారు ప్రముఖ 
సంస్థలచే పంపబడినవారు మా|తమే ప్రతినిధులుగా పరిగణింపబడిరి. 
ఆ ఉతమ వివేకానందునకు మనస్స్సిమితము లేకయుండెను, 
ధనములేకుండ, అమెరీకాలో కాలముగడుపుట బహుదుర్ల భము గదా! 


భగవత్క్య్భృప వల్ల చెన్నపురిలో ఒక మహనీయుడు స్వామి 
యొక్క |పతిభను గూర్చి అమెరిశాలోగల తన పరిచయస్థులకు జాబు 
వ్రాసెను. అక్కడ వారు స్వామిని గలుసుకొని విశేషముగ నాదరించిరి, 
తక్తువ వ్యయము గల బోస్టన్‌నగరమునకు తన నివాసమును మార్చు 
కొనెను. ఒక మహాతల్లి స్వామిని జూచి మహదానంద మంది అమె 
ఇంటిలోనే వసతి గల్నించెను. వివేకానందస్వామి అమెరికాలోని 
చెఅసాలను గురించి “పవర్తన సంస్కరణశాలియని చెప్పుదురు అని 
చెప్పెను. వాటిని గురించి స్వామి ఎంతగనో మెచ్చుకొనెను. 
హార్వర్దు విశ్వవిద్యాలయమందలి రైట్‌ అను పండితుడు సభాధ్యక్తు 
నకు స్వామిజీ గొప్పతనమ్ము వారి (పతిభను గురించి వాసెను. 
దానివల్ల స్వామికి సభలో పాల్గొనుటకు అవకాశమేర్పడెను. చికాగోలో 
దారి తప్పి తిండిలేక నానా అగచాట్లుపడి ఎవ్వరూ ఆ[శయమివ్వని 
సమయములో దైవకృపవల్ల “జార హీల్‌ సతి”” యను నామె స్వామి 
వారికి ఆశయ మిచ్చి సమస్త సదుపాయములు గల్పించి మహో 
సభకు స్వయముగా దోడ్కొనిపోయెను. 


184 దేవాలయములు-తత్స వేత్తలు 


1898వ సంవత్సరములో, చికాగోనగరమున జరిగిన మతమహా 
సభ |పపంచచర్ని తలోనే మహాసంఘటన, వివేకానందుని నామము 
జగద్విఖ్యాత మొనర్చినది. ఈ మహాసభలో మా మత మొక్కటియే 
మోక్షదాయకమని చెప్పిన, స్వమతాహంకార పూరితులను కళ్ళు తెరి 
పించి, శస్సేవ మతమునకు మించిన మతములు కలవని పాశ్చాత్య 
లోకమునకు దారిచూప్‌న దీ మహాసభయే, ఆ మహాసభలో తలపాగను 
ధరించి, వివేకానందస్వామి | బాహ్మ-బౌద్ధ.మహమ్మదియ |పతినిధుల 
మధ్య కూర్చుండెను .సభాధ్యక్షుని కోరికపై పెక్కుమంది ఉపన్యసిం 
చిన తరువాత స్వామివారు ఉపన్యాసమిచ్చుటకై సిద్ధపడెను. అప్పుడు 
సరస్వతీదేవిని పార్థించి అమెరికా సోదర సోదరీ మణులారా !"అని 
సంబోధించగనే కరతాళధ్వనులు మిన్నుముళ్లైను. వివిధ |పదేశము 
లలో బుట్టిన నదులు నము దమున సంగమించిన క్లే; వివిధ భావ 
ములతో మనుజు లవలంబించు వివిథారాధన మార్గములు వ్యకము లై 
గన్పట్టిననూ,: అవ్య[కములై గన్పట్టిననూ, సర్వేశ్వం”, నిన్నే |పాపింప 
జేయుచున్నవి” అని పలికి సభ్యులను సమ్మోహితులుగా నొనర్చెను. 
అ సభావేదికపై ఇతర మత పబోధకులు (పత్యేకమత సంప్రదాయము 
లను గురించి మాృాతమే చెప్పీరి. వివేకానందస్వామివా రొక్కరే సర్వ 
మత గమ్య|పాయమగు గొప్పతనమును గురీంచి బోధించిన మహ 
నీయుడు. సభాధ్యక్షుడు స్వామివారి ఉపన్యాసము విని వివేకానంద 
స్వామివంటి మహావక్తలు లెరనుట నిస్సంశయ మేని చెప్పి వక్తలలో 
నాతడే అ్మగగణ్యుడని నిరాఘాటముగా చెప్పెను. 


అనేకమంది స్వామివారి ఉపన్యానము విని ముగ్ధులై వారు 
చెప్పిన |పతివాక్యము, ఆ్రముతో నాలకించెడివారు. వారు అనేక 
సభలలో “ఫూజ్యత_పవితత_త్యాగము ఏ మతమునకు సంబంధించిన 
(పత్యేకహక్కులు గావనియు, ఎవ్వరైనను తమ మత మొక్కటియే 
సుస్థిరముగా నిలిచి ఇతర మతము లన్నియు, నళించవలయు నని 


(వముఖ తత్త్వవేత్తలు 185 


భావించుట మందబుద్ధుల యవివేకమే కాగలదని చెప్పి “కలహము 
గాదు_సహకారము ”, “అన్యమతధ్వంసము గాదు_తదాశయ్మగహ 
ణము”, శ తుత్వముగాదు.శాంతియు, సహాజీవనమని సమస్త ముత 
ముల వారికి బోధించెను. ఈ బోధనలతో చికాగో నగరములో నే గాక 
(పత్మిపాంతమున స్వామి నిలువెత్తు పటములతో నలంకరింపబడెను. 
కోటీశ్వరులలో పెక్కుమంది స్వామివారి నాహ్వానించి సత్కరించి 
నను ఆయన అక్కడ గల స్వర్గతుల్య వెభవములను జూచి భారత 


దేశములో గల దర్శిదనారాయణులను గురించి చింతించుచుండెవారు. 


సంకుచిత క్రైస్తవ 'మతాధికారులను .తాను అమెరికాలో 
నుండియు గూడ త్మీవముగా ఖండించుచుండెడి వాడు. తరువాత 
అనేక ౩ క్రైన్త వాచార్యులు స్వామివారికి మి|తులుగా మారి శిష్యులైరి. 
అమెరికాలో పలుచోట్ల ఉపన్యసించి (పజల మన్నలను బొందెను, 
తిరుగు పయాజములో పారిస్‌ పట్టణములో కొన్ని దినములుండెను. 
అక్కడివారు. స్వామివారిని మిక్కీలిగా అభినందించి గెరవించిరి. 
తరువాత లండన్‌ నగరమునకు వెళ్లెను. లండన్‌లో అనేకులు మిత్రు లై 
స్వాగత మొసగి అతిథ్య మిచ్చి హిందూయోగి వచ్చెనని బహుధా 
(పశంసించిరి. ప్యారిస్‌, లండన్‌ పట్టణముల లోను, ఇతర (పదేశముల 
లోను తన (ప్రసంగము నిచ్చి, పాశ్చాత్యుల గౌరవమన్ననలను బడసి 
మాతృభూమియైన భారతదేశమునకు రాదలచి, సింహళము చేరి, 
అక్కడ [పజలచే అఖండస్వాగత సత్కారములు బడసి ప్రజలకు తన 
దివ్యసందేశము నిచ్చి పొంబన్‌ పట్టణము చేరెను. తరువాత రామ 
నాథనగరమునకు పోదలచి మధుర, తిరుచినాపల్లి, కుంభకోణము, 
మున్నగు పట్టణములలో నఖండగారవమును బొంది చెన్ననగర 
మున తొమ్మిదీ దినము లుండిరి. |పజలు భక్తి గారవములతో పూజించి 
అనేక విధములుగా సత్ర రించి ఆదరించిర్మి తన జన్మభూమియైన వంగ 
దేశమునకు బోవ సంకల్పించెను. దర్భాంగ్‌ మహారాజుగారి అధ్యక్ష ' 


1U6 . ' దేవాలయములు-త త్త వేత్తలు 


తన స్వాగతసంఘము ఏర్పడెను. వారు. స్వామిని కలకత్తా పట్టణ 
మునకు దోడ్కొని పోయిరి. వివేకానందుని నవీన భారతదేశ |పవక్ష, 

యని గుర్తింప సాగిరి. శ్రీరామకృష్ణుని జన్మదినోత్సవమున దక్షి 
ణేశ్వరమున కరుదెంచి జనులు తన్ననుసరింప్క కాళీదేవాలయమున 
కేగి) యభివందన మొనర్చి పాశ్చాత శిష్య సమేతుడై, గురుదేవుడు 
తప మొనరించిన పుణ్యస్థలము, వారు నివసించునట్టి స్థలమును 
దర్శించెను. వివేకానందుని పెక్కుమంది గొప్పవారు మహారాజులు 
దర్శించి, వారి సందేశములు విని, వారివల్ల సందేహములు నివృత్తి 
జేసుకొని వారిని అనుసరించిరి. స్వామివారు నా దేశమున నొక 
కుక్కయెనను పస్తుపడియున్న దాని కాహారమిడి రక్షించుటయే నా 
- పరమధర్మము. ఇదియే నా మతము. తద్భిన్నమంతయు నధర్మము, 
కృతిమధర్మమని చెప్పెను. 


ఒకానొక సమయమున నొక మితుడు వివేకానందునితో 
పణవాధికారము శూదులకు లేదు గదా! మిరు విదేశీయులకు 
మంతోపదేశ మెట్లు గావించినారు ? వారు మైచ్చులు గదా? శ్నూదు 
లైనా గారే? యని అడుగగా *నా శిష్యులందరూ (బాహ్మణులే, 
(బాహ్మణులకు తప్ప ఇతరు లెవ్వరికిని పణవాధి కారము లేదనుమాట 
నిజమేయని నేను పూర్తిగా యంగీకరింతు'నని చెప్పి, బ్రాహణకులము 
"వేరు; [బాహ్మణ గుణములు వేరనియు, హిందూదేశమున | బాహ్మణ 
త్వము కులమును బట్టి నిర్ణయింపబడుననియు, పాశ్చాత్యదేశముల 
యందు |బాహ్మణగుణము లను బట్టి | బాహ్మణత్వము నిర్ణ యింపబడు 
ననియు చెప్పెను. మూడు గుణములు సత్త్వము, రజస్సు, తమస్సు, 
ఎట్టు గలవో అప్లై | బాహ్మణత్వ, క్షతియశ్వ, శూదత్వములు నిర్ణ 
యించు గుణములు గలవు. 


(బాహ్మణత్వ, క్షతియశ్వ గుణములు నశించి పోవుచున్న వి 
గాని పొశ్చాత్యు లిప్పుడు క్ష తియత్వమును సాధించినారు. అందుండి 


ప్రముఖ తత్త్వవేత్తలు 187 
ఇంక పైకి పోయినచో వారికి (బాహ్మణత్వము సిద్ధించును. ఇప్పటికే 
(బాహ్మణత్వమును సాధించినవారు పెక్కుమంది కలరు. (బాహ్మ 
జత్వము, క్షతియత్వము, వైశ్యత్వము, శూూదత్వము కల్పించు గుణ 
ములు సహజములై |పతి మనుష్యునందును, హెచ్చు తక్కువలుగా 
నిలచి యుండును. జీవితమునకై ఒకని కొలువు కొలుచు నప్పుడు 
శూదుడు లాభము అర్జించుకొనుటకై యేదో యొక వ్యవహారము 
నందు (పనక్తుడ్రయున్నప్పుడు అతడు వైశ్యుడు. ధర్మ నిర్వహణార్థమై 
దుష్టులతో పోరాడు నప్పుడు అతనిలో క్షత్రియగుణము -వ్యకృమగును. 
భగవఢ్డ్యూన నిమగ్ను డై యున్నప్పుడును భగవంతుని గురించి ఇతరు 
తో (పసంగించునప్పుడు అతడు [బాహ్మణుడు. స్వభావ కారణమున 

మానవుడు ఒక కులమునుండి మరియొక కులమునకు మారుట 
సాధ్యము కానిచో విశ్వామి తుడు | బాహ్మణు డెట్టయ్యెను? పరశు 
రాముడు క్షియు' డెట్టయ్యెను? మనదేశమున గూడా” (బాహ్మణులు 
కలరు గాని వారు |[పజాకంటకులై. అత్యాచారములచే దేశమును 
వినాశదశకు దెచ్చుచున్నారు. అందుకే... వారిలో గల స్వాభావిక 
శక్తి కమ క్రమముగా అదృశ్యమై పోవుచున్నది. గురువు, శిష్యునకు 
మంగతోపదేశము జేయును గాని ఆ కార్యము వ్యాపార రూపము 
దాల్చినది. 

రామకృష్ణుని మరణానంతరము వారి శిష్యులందరిని జేర్చి 
రామకృష్ణ పరమహంస యొక్క సిద్ధాంతములను బోధనలను భోధిం 
చుటకై వారిని నల్ముపక్కలకు బంపెను. 

1808లో వివేకానందుడు శ్రీరామకృష్ణ మఠమును స్టాపించెను. . 


దేశోద్ధరణ కొరకు మానవకల్యాణము కొరకు అనేక సంఘములు 
స్టాపించెను. వివేకానందుని సంకల్పబలముచే * రామకృష్ణ మిషన్‌” 


13 


186 దేవాలయములు-తత్తవేత్తలు 
(పారంభించిరి. ఈ మిషన్‌వారు నేటికిని కేవలము బోధనలు తత్త్వ 
(ప్రచారము సలుపుటయే గాక “ మానవసేవయే మాధవసేవ” యనెడు 
పరమలక్ష్యము పెట్టుకొని దేశములోని ఏ (పాంత మందైనను, ఏ 
విధమైన ఆపదలు, విపత్తులు సంభవించినను ఎంతటి కష్టము లైనను 
ఎదుర్కొని వర్ణ వర్ల వివక్షతలు లేక మానవసేవా కార్యములలో 
పాల్గొని నిస్సా పర్థసేవ చేయుచుండుట 'జగద్విఖ్యాతమైన విషయము, 
ఈ మిషన్‌ మన దేశమునందే గాక, విదేశముల యందు గూడ 
[పజాసేవ చేయుచు [పఖ్యాతి వహించి యున్నది. అపదల సమయ 
ములలో తిండీ, గుడ్డ, గృహ నిర్మాణములు మొదలగు |పజాకార్య 
ములు వీరి నిర్వహణ [కింద పంపిణీ చేయుచుందురు. ఇండియాలో 
అనేక మిషనులున్నను) ఈ రామకృష్ణ మిషనుకుగల ప్రత్యేకత నేటికిని 
కొట్ట వచ్చినట్లుగా కనపడుచు |పశంసలు పొందుచున్నది. శంకర, 
రామానుజ, మధ్వ మొదలగు మతాచార్యులు గతించిన చాలకాలము 
నకు హిందూమతరక్షణకో యన్నట్లు జన్మించిన మహనీయ పురుషు 
డని ఇతనిని నిస్సంశయముగ చెప్పవచ్చును. ఆధునిక యుగవురుషు 
లలో అధ్యాత్మికముగ వివేకానందుని కన్న గొప్పవాడు చేడనుట 
సత్యదూరము గాని అతిశయోక్తిగాని గాదు. వివేకానందుని వలననే 
రామకృష్ణుని గొప్పతనము వెలుగులోనికి వచ్చెను, వా రుభయుల 
సంబంధము అనిర్వచనీయము. _ వివేకానందస్వామి బహుజన (పతి 
నిధియె దేశదేశములు వెడలి భారతీయ తత్త మును వెదజల్లి నిజమైన 
జగద్దురువుగా పేరు (ప్రఖ్యాతులు పడసిన మహనీయమూర్తి. 


1902వ సంవత్సరము జూలై నెల శవ తేదీన దినచర్యనంతయు 
స్మ్యకమముగా నెర వేర్చుకొని శాశ్వత సుఖన్మిద జెందెను. తరువాత 
వారి భౌతికకాయమునకు నిర్ణ త పకారముగ అంత్య సంస్కారములు 
గావింపబడెను. 


[ప్రముఖ తత్త్వవేత్తలు 189 


శ్రీ అరవిందయోగి 


గంగామతల్లి చే పూతమైన వంగదేశమున గంగాతీరమున 
కలకత్తాకు 18 మైళ్ల దూరమునగల కొన్నగర్‌ (గ్రామమున గల 
“కృష్ణధనీఘోప్‌ - స్వర్ణ లతాదివి”” యను దంపతులకు నలుగురు 
పుత్రులు నొక పుత్రికయు గలిగిరి” వీరి తృతీయ పుత్రుడే, అరవిందుల 
. వారు. వీరు ర్‌ు 68.1872 వ సంవత్సరమున జన్మించిరి. ఆధునిక 
వంగదేశనిర్మాతలలో నొకరైన శ్రీరాజనారాయణ బోను అరవిందుల 
వారికి మాతామహులు. వీరు వంగ, పర్షియన్‌, సంస్కృత, అంగ్లే 
యాది భాషలలో గొప్ప పండితులు. ఈ మహామహుని [పథమ 
పుతికయే స్వర్ణ లతాదేవి. అరవిందులవారి తండియైన కృష్ణధన్‌ఘోష్‌ 
వైద్యవిద్యనభ్యసించి చిన్న ఉద్యోగములో (పవేశించి ఐ.యం.యస్‌, 
పరీక్షయం దుత్రీర్ణుడై పాశ్చాత్య నాగరికత గలిగి యుండియు, 
అనారోగ్యముతో కక ss ఖుల్నా అను పట్టణమును 
అరోగ్య(పదేశముగా పరివర్త నమందించి ఎక్కువ క్రీర్రి ర్వి పతిష్టలు సంపా 
దించిరి, భారతదేశమున, ముఖ్యముగ పంగదేశమున 19 వ శతాబ్ద 
ములో వేదకాలపు అధ్యాత్మిక వికాస మంతరించి పూర్వపు ధర్మశాస్త్ర 
ములను సరిగా సమన్వయించువారు లేక యుండిరి. సనాతన ధర్మ 
శాస్త్రములకే భిన్నముగా గల మూఢాచారములు, అర్థశూన్యములై, 
ఆడంబరపు తంత కలాపములు బాహ్యాట్టహాసములు మొదలైనవే 
మతసారమని నిరంకుశముగా నధికారము చలాయించి, గురువులు 
మతోద్దారకులు మరొకవంక పాశ్చాత్య నాగరికత యన్న, సభ్యత 
యన్న జోహారు లొసంగి వెనుక ముందు జూడక వేషభాషలయం 
దేమి నిత్య అచారములయం దేమి ఆమూలా[గముగ దొరల ననుసరిం 
చుటయే గౌరవమని భావించి మన మత భాష వేషసం పదాయము 
లను నిరసించుటయేగాక విరోధభావము గలిగి [పచ్చన్న కై9స్వవు 
లనదగు నవనాగరకుల. కాలముగ నుండెను. 


190 దేవాలయములు-తత్మ వేత్తలు 


అరవిందుని తం డియెన కృష్ణ ధన్‌ఘోష్‌ కుమారుని సామాన్య 
పాఠశాలయందు గాక డార్జిలింగు నందు గల * సైంట్‌పాల్‌ * స్టూల్‌ 
నందు విద్యాభ్యాసము చేయించి, అంతటితో తృపి పడక తన ముగ్గురు 
పుత్రులను కుమార్తెను ఇంగ్ల ండునకు దీసుకొని పోయి మాంచస్టర్‌ 
నందు గల *డూట్‌ ” అను దొరగారి .వద్ద అరవిందులను మౌా[తము 
విడిచి తిరిగి వంగదేశమున కేతెంచెను. ఇంగ్లాండులో అరవిందులు 
ఐదు సంవత్సరములు' విద్యాభ్యాసము చేసి (ఫెంచిభాష నభ్యసించి, 
ఉపాధ్యాయుల మన్నలను బడని 1890లో ఉత్తమతరగతిలో ఐ.సి.ఎస్‌ 
పరీక్ష ప్యాసయి ప్రొబేషనరీ రెండు సంవత్సరముల కాలములో విద్యార్థి ' 
వేతనము గూడా పడ సెను. కేం బిడ్డియందలి కింగ్సు కళాశాలలో 
పాశ్చాత్య భాషలయం దుత్తములుగా “సత్తీ ర్గలె క్రైపాన్‌ పట్టమును 
బొందియుండిరి. గుజ్జవుస్వారి పరీక్షకు హోజరు కల ఐసీ సి.యస్‌ను 
(తోసిపుచ్చిరి. బాల్యము నుండియు డేవారాధన, ఈశ్వరసేవయు, 
వీరి యాదర్శములు, వీరి నిరుపమాన మేధాసంపత్తిచే ఇంచుమించు 
పాశ్చాత్యభాష ఐన్నిటియందు అపార. పాండిత్యము గడించిరి. 
పాశ్చాత్య వాజ్మయమున వారు పరిశీలించని సాహిత్యము గాని, 
తత్త కముగాని లేదు. ఒక పర్యాయము ఆలీపూర్‌ బాంబు కేసునందు 
ఘోరనేరము [కింద బందీకృతులైరి. బరోడా మహారాజుగారు వీరి 
అమోఘమైన తెలివితేటలు, |పజ్ఞావిశేషములు కీర్తి పతిష్టలు తెలుసుకుని 
తనతో విదేశములకు దీసుకొని పోయెను. తరువాత కొంతకాలము 
నకు స్వదేశమునకు వచ్చి రెవిన్యూశాఖలో ఉద్యోగ మొనర్చి వంగ, 
సంస్కృత, గుజరాతి, మరాటీ, హిందీభాషల నభ్యసించి |పాచీన 
వాజ్మయమునందు పాండిత్యము సంపాదించెను. 

కొంతకాలమునకు మృణాళిని దేవిని వివాహమాడి గృహస్థా 


(శమము స్వీకరించిరి. బరోడాయందే ఆధ్యాత్మికంగా, రాజకీ 
యంగా వారియందు నూతన పరివర్తనము కలిగినది. వీరికి యోగా 


1పముఖ తత్త్వవేత్తలు 191 
భ్యాసము లొనర్చు సాధువుల పరిచయ మిచ్చటనే కలిగినది. [పథ 
మమున నర్మదానదీతీరము నందుండిన “చందోటి” ఆశ్రమములో 
యోగి |బహానందస్వామి వారిని దర్శించిరి. వీరు రాజకీయరంగము 
లలో గూడా [పవేళించి అనేక విధములుగ దేశసేవచేసి యు, చివరకు 
అధ్యాత్మిక చింతన, యోగాభ్యాసములయం దభీష్టము గలవారై 
1810 ఏ్మృపియల్‌ 4వ తేదిన (ఫెఇచి ఇండియాకు ముఖ్యపట్టణమైన 
పుదుచ్చేరి చేరిరి. అరవిందులు రాజకీయరంగమునుండి విడివడి పుదు 
చ్చేరిలో యోగాభ్యాస మొనరించుదుండినను, పభుత్వము వారు 
వారిని విడిచి పెట్టక రాజ్యదోహ మొనర్చినట్టు, పారిపోయినట్లు 

లు లు ag] 
భావించి నిర్బంధించి తరువాత వదలి పెట్టిరి. 


వీరు ముఖ్యముగా మత, రాజకీయ, సాంఘిక, సారస్వతాది 
కళావిశేషము లన్నింటిని ఆధ్యాత్మిక దృష్టిలో సమన్వయ మొనరించి, 
వాటి అన్యోన్యసంబంధమును, పరమార్గమును వెల్లడించి యున్నారు. 
. mw రా 
వీరు ఆంగ్ల భాషయందు ద్వేషము వపొంపక భాషా |పపంచమునం 
ద్మగపీఠము నథిష్టించి పాశ్చాత్యలో కమునకు యోగాభ్యాసవిధానము 
లను, వేదకాలపు సిద్ధాంతములను, తత్త్వస్మూతములను; పరమధర్మ 
ములను, భాగవతజీవనరహస్యములను స హేతుకముగ సప్రమాణముగ 
సర్యతోముఖముగ వెల్లడించి, ప్రాచ్య, పాశ్చాత్య_ సభ్య తాసంకలనము 
గావించి 1పపంచకల్యాణ మొనర్చు టయే వారి ముఖ్యోదేశ్యమైనటు 
యట — 0 
తెలియుచున్నడి. వీరు రాజకీయరంగమును పూర్తిగ పరిత్యజించి 
ఆధాత్మిక [పపంచముననే సమస్తశక్తులు వినియోగించి విహరించిన 
మహనీయమూర్తి. కొంతకాలము గడచిన తరువాత సంవత్సరము 
నకు మూడుపర్యాయములు (ఫిబ్రవరి 21, అగస్టు 12, నవంబరు జక 
మాతమే తన శిష్యులకు దర్శనమిచ్చి, ఏకాంతవానము గడపినట్లు 
తెలియుచున్నది. 


192 దేవాలయములు-తత్య్య వేత్తలు 


అరవిందాాశమములోని శిష్యు లందరు పూర్తిగ రాజకీయోద్య 
మములనుండి విరమించిన వారే. ఈ అ్మశమము వారి అధీనములోనే 
యుండి వారి యాజ్ఞానుసారముగా నిర్వహింపబడు చుండెను. ఇది 
యొక మతసంస్థ గాదు. సర్వమతములవారు, కుల, మత, పాండిత్య 
భేదము లేక అందరు అ[శమ [పవేశమునక్తు అర్హు లే, 


అరవిందులు' ముఖ్యముగ వైదికయుగ మందలి కర్మయోగ 
(పభావము, దర్శనము నందలి జ్ఞానయోగ, మాహాత్మ్య, భకి యోగ 
ప్రపత్తియు, సమాశయమును బొందియుండిెను. (పాచ్యజన్మ సంస్తా 
రము, పాశ్చాత్య విద్యాసంస్తారము వీర్‌ హృదయమున విశిష్ట 
స్థానమును బొందియుండెను. వంగదేశ విభజనకాలమందు, అర 
విందులు చూపిన దేశభక్తి షృతికానిర్వహణ సారథ్యము, స్వదేశదీక్ష, 
కార్యదీక్ష, స్వథర్మపచారము, నిర్బంధానుభవము, ఉద్యోగము, విజ్ఞా 
నోపార్టనము మొదలగు జీవితాంశములు వీరి ముఖ్య ధ్రతముల. 
ఇవి యోగులను, విద్యావంతులను ధీమంతులను నాకర్షి ంచుచున్న వి. 
'వీరీ | పబోధనలవలన దేశీయులే గాక విదేశీయులు నేహితము మన 
దేశమునకు వచ్చి, వీరిని దర్శించుకొని, వీరు తెలిపిన బోధనలలోని 
విలువలను హిందూ మతతత్త్వములో గల అధ్యాత్మిక విలువలను 
(గ్రహించి శ్లాఘించి యుండిరి. 


వీరి ఆ శమములో మాంసాద్యాహారములు నిషిద్ధములు. చింత 
పండు బదులు నిమ్మకాయ లుపయోగింతురు. పండ్లు, పాలు, పెరుగు 
రొపై, వరియన్నము, పప్పులు, కూరలు ముఖ్యాహారములు. 


శ్రీరమణమహర్షి 


ద్రావిడదేశమున మధురానగరము దాటిన తరువాత “తిరుచ్చుళి 
యను [గామము గలదు. తిరుచ్చుళి దివ్యక్షేతము. దీని చెంతనే 
పాపహరి” లేక *కౌండినా నది గలదు. తిరుచ్నళి యన “ఓంకార 


(వముఖ తత్వవేత్తలు 188 
మని యర్థము. ఆ క్షేత్రమున శివుడు భూమినాథ రూపమున వెలసి 
యురెడెను, ఈ గ్రామమున పరాశరగో[తులు, |దావిడ బ్రాహణశాఖలో 
నొకటి యగు బృహచరణ శాఖకు చెందిన “* సుందరమయ్యర్‌ ”” 
అను న్యాయవాదు లొక రుండిరి. వీరి భార్య “యలగమ్మాళ్‌ ”. 
వీరికి ముగ్గురు కుమారులు గలిగిరి. . వీరిలో రెండవవాని పేరు వేంకట 
రామన్‌, వీరే రమణమహర్షి గా ఖ్యాతి గడించిరి, వీరు, నిరతాన్నదాతలు. 
వీరి పూర్వులలో నొకరింటికి ఒకనా డొక' సన్న్యాసి వచ్చి అన్నము 
పెట్టవలసిన దని యడుగగా, అన్నము పెట్టకపోగా, వారు చూపిన 
నిరాదరణకు కష్టపడి, తరమున కొక్కరు నా వలెనే సన్న్యాసుళై 
భిక్షాన్నజీవులై యుందురు గాక యని శపించెను. అప్పటి నుండియు 
ఈ కుటుంబము వారిలో తరమున కొకరు సన్న్యాసాాశమస్వీకారము 
చేయుచున్నారు. అటులనే సుందరమయ్యర్‌ తాతలలో నొకరు, వీరి 
అన్నయుగూడ సన్నా్యాస్మాశమము 'స్వీకరించియుండిరి. 


శ్రీరమణులు కీ. శ. 1879 సంవత్సరం డిసెంబరు శ0వ తేదిన 
జన్మించియుండిరి. చిన్నతనము నుండియు చదువులో చాలా 'చురు 
కుగా నుండిరి. సూక్ష్మగాహీయై చెప్పినదే తడవుగ గురువుకు పాఠ 
ములు ఒప్పచెప్పుచుండెను. చాలా మితభాషి, చదువులలోనే గాక 
కుస్తీలు, ముష్టియుద్ధములు, దండెములు మొదలగు వ్యాయామ్మక్రీడల 
యందు గూడ [పావీణ్యము గలిగి యుండెను. 1602లో తండి చని 
పోయెను. మధురలో వీరి పినతం్మడి (సుబ్బయ్యరు) గార్తి యింట 
చదువుచుండెను. వీరి బంధువులలో నొక వృద్ధుడు వీనిని (పీమతో 
రమణా యనెడి వారు. తరువాత గణపతి మునీం|దులు, వీరి శిష్యులై 
ఈ నూతననామమును స్థిరీకరించిరి. అప్పటినుండి “శ్రీరమణమహర్షి ” 
యని వ్యవహరింపబడుచుండిరి. 


ఒకనాడు తిరుచ్చుళి (గామనివాసీ అరుణాచలము నుండి 
వచ్చుచు, మధురలో రమణుని కలిసి అరుణాచల (తిరువణ్ణామలై 
దేవా, 18 


194 | దేవాలయములు-తత్స్వవేత్సలు 


మహత్త్వమును చెప్పెను. వెంటనే రమణునికి హృదయమున తెలియని 
అనుభూతి గలిగి భక్షి మిక్కుట మాయెను. కొంతకాలము ఏకాం 
తముగ నుండి ఎవరితోను ఎక్కువగ మాటలాడక, ఆటలాడక దేవా 
లయములకు బోవుచుండెను. మధురలో | పసిద్ధమైన మోనాక్షీసుంద 
రేశ్వరుల సన్నిధికి పోయి, ఏకా గదీక్షతో ఈశ్వరుని తన్ను భక్తునిగా 
నొనర్చు మనియు, నాయనారులకు వలె తనకును, అనన్యశరణమగు 
పూర్తిభక్తి నిమ్మని వేడుకొనుచుండెడివాడు. అన్నయు, పినతం[డియు 
ఇతని పద్ధతులు నిరసించి, [పాతికూల్యము చూపుచుండిరి. అప్పుడు 
రమణునికి అంతరంగమున విరక్రి; భగవచ్చరణారవిందముల'పై అను 
రక్షియు; పరన్పర వైరుద్ధ్యముగ గోచరించుచుండెను. 


1893 అగష్టు శనివారము ఇంగ్లీషు వ్యాకరణము చదువ 
నందున ఉపాధ్యాయుడు. ముమ్మారు [వాయుమని చెప్పినందున 
రమణుడు (వాయుచునే పద్మాసనమున కూర్చుండి, ధ్యానమున కుప 
(కమించెను. తమ్ముని చేష్టలకు అన్నగారైన నాగస్వామి కోపించి 
పరుషవాక్యములతో 6 రమణుని నిందించెను. అన్నగారి తిరస్కారమే 
శ్రీరమణునిలో గొప్ప మార్చు తెచ్చినది. సంవత్సరము గడచిన తరు 
వాత రమణుడు అరుణాచలేశ్వరుడే జనకుడు, పరమపిత, సర్వశక్తి 
యుతుడు, సర్వజ్ఞుడు అని తలచెను. అన్నగారు తన స్కూలుజీతము 
కట్టుమని అయిదు రూపాయలు రమణని కివ్వగ్యాా తాను స్కూలుకు 
వెళ్ళుచున్నానని చెప్పి అరుణాచలమునకు చెప్పకుండా పోయెను. 
రైలులో ప్రయాణము చేయునప్పుడు గూడా ఎటూ చూడక్క ఇతర 

ధ్యాసలేక, కళ్లు మూసుకొని స్వామియందు భక్తిలో లీనమై యుండెడి 
వాడు. అకలిదప్పులు మరచిపోయెను. దారిలో “అరియని_ నల్లూరు ౫ 
గ్రామములో దిగి, అక్కడగల స్వామిని దర్శించ దేవాలయములోనికి 
బోయెను. ఎవరి నడిగినను ప్రసాదము లభించలేదు. మనసు కరిగిన 
చాద్యగాండలో నొకరు |పసాద మిచ్చిరి. 


(ప్రముఖ తత్త్వవేత్తలు 195 


ఆ తరువాత పోవుటకు |దవ్యములేక చెవులకునున్న యంటు 
జోళ్ళు తాకట్టుపెట్టి నాలుగు రూపాయలు తీసుకొని, కృష్ణాష్టమి 
రోజున బ్‌. | బాహ్మణుని యింట భుజించి, అరుణాచలమునకు 
(పయాణమై పోయెను. అరుణాచలేశ్వరుని తనివితీర సేవించెను.. తరు 
వాత భక్తితో గలిగిన విరక్తిచే తనవెంబడీ తీసుకొని. వచ్చిన ఆహార 
మును, ఖర్చులకు పోగా మిగిలిన సొమ్మును అవతల విసరివైచెను. 
కౌపీనము 'ధరించెను,  జందెమును పరిత్యజించెను. తాను జగజ్జనని 
పుత్రుడని తలచి అహంకారము, మమకారము వలదని మంగల్లివద్దకు 
బోయి క్షురకర్మ నర వేర్చుకొనెను. తరువాత మౌన]వతము వడంద్న 
సర్వస్వము అరుణాచ లేశ్వరుడని నమ్మియుండెను. తపస్సు చేసుకొను 
టకై వేయికాళ్ల మంటపము మధ్యలోనున్న అరుగు న్మాశయించెను, 
ఎవరైనా ఆహారము నిచ్చిన. .తీసుకొనుచూ, మౌనముగా కన్నులు 
మూసుకొని తపస్సు చేసుకొనుచుండెను. కొంతమంది కొంకుబాలురు 
పరిహాస నర్చుచు, చిల్ల పెంకులు మొదలగునవి విసరివేయు 
చుండిరి, తన' పూజకు, (ప్రార్ధనకు అభ్యంతరము కలుగు చున్నందున 
అతడు పాతాళలింగము |పవేశించెను. అక్కడ క్రిమి కీటకాదులు 
వీరిని కుట్టుచున్నందున నెత్తురు, చీము కారుచుండెను. కాని వారు 
లక్ష్య పెట్టక తాము తపస్సు చేసుకొనుచునే యుండిరి. వీరి స్థితి జూచి 
జాలితో “శమయింటికి రమ్మని అహ్యానించినను, ఏమియు పట్టించు 
కొనకయుండిరి. రాను రాను ఇతని యు[గ్రతపమును ఏ కొద్దిమంది 
కొంటెపిల్లలో తప్ప పలువురు వచ్చి మెచ్చుకొనుచుండిరి. 


ఆ పాంతములోనే ఒకప్పుడు శేష్మాదిస్వామివారిని గూడా 
ఈ విధముగనే చూచిరి. శేష్మూద్రిస్వామినారు కూడా ఇతని తపళ్శక్తికి 
మెచ్చి, అప్పుడప్పుడు నచ్చి చాచి పోవుచుండిరి. ఇక్కడ రమణుల 
వారి పరిస్థితి తెలుసుక్‌ 'ని పళనిస్వామి యను వాగు ధ్యానమున 
నుండిన రమణుల వారిని “ గోపుర సు బహ్నణ్యస్వామి*” వారి దేవా 


196 దేవాలయములు-తత్త వేత్తలు 


లయమున విడిచిరి. వీరికి అప్పుడు క్రిమి కీటకములు కుట్టుటచే 
పుం డ్రనుండి నెత్తురు, చీము కాకుచుండెను. వీరిని “బాహ్మణస్వామి 
యని గూడా వ్యవహరించుచు-డిరి. 


తరువాత అలయమునందు గల నందనవనమను తోటలోనికి 
ధ్యానార్థమై చేరిరి, ఒక్కాక్క సమయములో వీరికి కౌపీన ముండెడిది 
గాదు. వీరు భ్యానమునకై వాహనమంటపము మొదలగు పలు. 
1పదేశములు మారిరి. “ ఉద్దండనాయరు” అను శై వభక్తుడు వీరికి 
అపరిమిత భక్షిశద్ధలతో సేవలు చేయుచు, వీరిని వీడక [పథమ పరిచా 
రకు డయ్యెను. కొంకుపిల్లలు కొందరు స్వామి మోద మ్యూతవిసర్జన 
చేసినను స్వామి గమనింపకయే శాంతచిత్తులె యుండిరి. *గురుమూర్త 
ముని స్వామి తపశ్చర్య కె పవేళశించెను. ఇచట వారికి ఏ ఆటంకము 
లేకుండా నిర్విఘ్నముగా తపశ్చర్య సాగిపోవు చుండెను. శరీరము 
థూళిమయమై . కేశములు జడలుకట్టి దీర్ణము తైెయుండెను. ఈ |పాంత 
మున చీమల బాధ యధికమైనను, వీరు పట్టించుకొనక యుండిరి. 
జనులకు ఈ కఠోరతపస్సు చూచినది మొదలు స్వామియెడ భక్తి గౌర 
వములు ఎక్షువయ్యెను, అందరికిని శరీరమునకు కావలసినది సేవయే 
ముఖ్యమని బోధించెను. . మొదటి నుండియు “తంబిరామ్‌” అను 
భక్తుడు నివేదించిన ్కపసాదమే దినమున కొకపర్యాయము సేవించెను. 
చాలకొలమునకు స్వామిఐ "రు తమిళుడని,. అసలు పేరు వేంకట 
రామన్‌ అని తెలుసుకో గలిగిరి. 


కొంతకాలము వరకు వేంకటరామన్‌ యింటికి రాకపోవటము 
అన్న నాగస్వామిి పినతండి సుబ్బయ్యర్‌ మానామధురలో నున్న 
అలగమ్మ వద్దకు వెళ్ళి చెప్పిరి. చాలా చోట్ల వెదకిరి కాని రమణుని 
వృత్తాంతము తెలియ లేదు. కొంతకాలమునకు సుబ్బయ్యర్‌ మర 
జించెను. తిరుచ్చుళి నుండి యువకుడొకడు వచ్చి మధురలో నున్న 
వేంకటరామన్‌ తల్లికి; అన్నకు వేంకటరామన్‌ వృత్తాంత మంతయు 


(ప్రముఖ తత్త్వవేత్తలు 197 
చెప్పిరి. వేంకటరామన్‌ను తీసుకొని వచ్చుటకు ఎన్నో విధముల 
[యత్నించి విఫలులైరి. తరువాత స్వామి “* అరుణగిరినాథర్‌ ” 
(ఆచార్య పతిష్టిత లింగము) గుడికి పోవుచూ పరిచారకులను తన 
వెంట నుండ సమ్మతింపక పూర్తిగ ఏకాంతమున నుండిరి. స్వామి ' 
అరుణాచల సమోపమున “పవలకుురు” అను తిప్పయందు గల 
ఈశ్వర దేవాలయములో. తపస్సు సాగించెను. తల్లియు అన్నయు 
వచ్చి'యింటికి రమ్మనమని వేడుకొనిరి; కాని లాభము లేకపోయెను. 


తల్లి ఎంత దుఃఖించినను స్వామి మౌనముగనే యుండెను. 
మరల పవలక్షురు వదలి అరుణాచలమునకు. వచ్చిరి. అరుణగిరి 
యందు గల గుహలన్నింటిలో విరూపాక్షగుహ ముఖ్యమై యుండెను. 
1922వ సంవత్సరమున రమణా[శమము నెలకొలిపే వరకు విరూపాక్ష 
గువా యందే రమణుడు నివసించి తపస్సు చేసుకొను చుండెను. ఈ 
గుహయందు పాములు, తేళ్లు, మర్యడగబ్బలు, ఉడుతలు, మర్గ టము 
లున్నను వాటికి హాని కలిగించే ఏ [ప్రయత్నము చేయ నివ్వ లేదు. 
అవి కుట్టినను స్వామివారికి విషమెర్లుట లేదు. ఒక పెద్దత్రాచుపాము 
నిత్యము స్వామివారి చెంతకు వచ్చి వారిని ఏమియు చేయక వారిని 
స్టిరద్భష్షితో చూచి పోవు చుండెడిది, మర్కటములతో స్వామివారు 
నిత్యము కొంత కాలక్షేపము చేయు చుండెడివారు. సమస్తజంతువులు 
రమణమహర్షి ఆశమమున ఎవరికి హానిచేయక వాటి పనులు అవి 
చూచుకొని శాంతముగా పోవు చుండెడివి. అనేకమంది పండితులు 
తత్త్వవేత్తలు వీరి యా[శమమునకు వచ్చి సందేహములు తీర్చుకొను 
చుండిరి. 1908 లో విరూపాక్ష గుహాయందు స్వామివా రుండగా 
అంధదేశమునుండి విద్వాంసుడైన గణపతి మునీం[దులు స్వామిని 
దర్శించి తపస్స్వభావము చెప్పవలసినదిగా కోరి వారి వలన 
సర్వము 1గహించిరి. గణపతుల వారు దగ్గరుండుటచే రమణులవారు 
సంస్కృతమున దెనుగున రచనాశిక్తియు గలిగించుకొనిరి. వీరి 


200 దేవాలయములు-తత్త వే త్తలు 


భోజనము కాగానే శిష్యులు స్వామివారు [వాసిన (గంథములను, 
పఠించెదరు. అ్మశశమమున స్త్రీలు ర్మాతులయం దుండరాదని నియ 
మము గలదు. 


ఒకనాడు స్వామియు, వాసుదేవ శాస్త్రియు నూనె, సికాయ 
తీసుకొని స్నానార్థము విరూపాక్ష గుహనుండి పచ్చయ్యమ్మన్‌ 
కో వెలకు బయలు దేరిరి. తలయంటు స్నానము, నడక, పదిగంటల 
ఎండ వలన స్వామి తిరుగు పయాణములో అలసిపోయి నందున 
స్వామివారికి కొండ ఎక్కుటకు, చాల కష్టముగా నుండెను. కొంత 
సేపటికి నీరసించినందున |పకృతిద్భశ్యము అదృశ్యమై వెంటనే నడ 
చుట మానివైచిి మరల నడచెను. కొంతసేపటికి హృదయ చలన 
మాగిపోయి, దేహము చల్ల నైపోయెను. వాసుదేనశానస్త్రి రమణులు 
మరణించెనని ఏడ్సెను, తరువాత స్వామి పద్దాసనాసీనుడై యుండెను. 
మరల మామూలు స్థితికి వచ్చినను చెమటలు కమ్మి, రక కృ[పసారము, 
నిశ్వాసము తగినది" క సం దేహత్యాగము జేసెను. 

శ్రీ (బహంగారు 

వీరి చరిత సంపూర్ణముగా లభించుట లేదని చాలా మంది 
తెలియ జేయుచుండిరి. పీర్‌ జన్మస్థలం కందిమల ల్లయ్యపాలెం. ఇక్కు 
డనే వీరి స్వగృహము, వీరి జీవసమాధి గలదు. వీరి జననము కలి, 
యుగము సుమారు 4786 సంవత్సరములకు పైగా, వికృతి సంవత్సర 
చై[త శుద్ధ విదియ, సోమవారమని కాలజ్ఞాన (గంథమును బట్టి 
పమ 240 సంవత్సరముల పైవారని తెలియుచున్నది. 

కర్నూలు జిల్లాలో గల “జుజ్దై” అను నది [పక్కన బనగానప ఏలె యను 

పురము గలదు. ఆ పురమున (ప్రఖ్యాతి గాంచిన గరిమరెడ్డి వారి 
వంశము లోనే * పేరుగన్న వేంకటరెడ్డి, వారి భార్య అచ్చమాంబ 
యను వారుండిరి. వీరు ధనసంపత్తి, షం ౦పత్తియే గాక శాంతము, 
సత్యము, కరుణ గలిగి యుండిరి. |గామములోని |పతివారు తమకు 


[ప్రముఖ తత్త్వవేత్తలు 201 
గల కష్టములు, తమ మధ్యలో అప్పుడప్పుడు సంభవించుచుండిన 
తగాదాలు అచ్చమ్మగారితో చెప్పి, పరిష్కారము చేయించుకొనుచు, 
తమకు 'గల చిక్కులు తీర్చుకొనుచుండెడి వారు. ఒకనాడు ఆమె 
తన [పాతకాలపు పనులు పూర్తి చేసుకొని సూర్యనమస్కారములు 
దేయుచుండెను, ఆ సమయమున వీరప్పయ్య గ్రబహ్మంగారు) 
ఆమెను సమీపించి, తన తండి మల్లన్నగారనియు, విశ్వకర్మ కుల 
మనియు, పోతులూరనియు చెప్పి ఆమెవద్ద కొంతకాలముండదలచితి 
నని చెప్పెను. ఆమె ఆ బాలుడు చెప్పిన విషయములు విని, ఆశ్చర్య 
పడి ఊరకనే యుండమని చెప్పినను నా బాలుడు వినక గోరక్షణపని 
చేయుటకు ఆమెను ఒప్పించి అక్కడనే యుండెను. పీరప్నయ్య [పతి 
నిత్యము గోవులను గాచుటకు పొలమునకు బోయి, మిగతా పీల్లల 
వలె గోవులవద్ద నుండక తాను మ్యాతము గోవులను వదలి, ఎవ్వరికి 
తెలియకుండా, ఏకాంత స్థలమునకు బోయి యొక గుహలో భగవ. 
ద్ద్యాన నిమగ్నుడై యుండి సాయంకాల సమయమున, గోవులను సుర 
క్రీతముగా, తప్పిపోకుండా తోలుకొని వచ్చుచుండెను. ఈ విషయము 
మిగతా గోవులను గాచే పిల్లలకు తెలియక అచ్చ మాంబతోో, వీరాచా 
ర్యుడు గోవులను నరిగా కాయక, ఎక్కడికో పోవుచున్నాడని కొండె 
ములు చెప్పసాగిరి. ఒకరోజున అచ్చమాంబ భర్త వెంకటరెడ్డి నిజము 
తెలుసుకొనుటకు పొలమునకు బోయిరి. వీరప్ప గోవులు ఎటూ పోక 
బాగుగా మేయుట గమనించిరి. మిగతావారు వారినిజూచి వీఠరప్పయ్య 
ఎక్కడికో పోయినాడనియు. పోతూ ఆవులచుట్టు నొక గీతగీచి పోవు 
ననియు చెప్పిరి. వారు చెప్పిన్నపకారం ఆ వృద్ధదంపతులు, వీరప్పయ్య 
వెళ్ళిన దిక్కునకు బోయి ఒక భయంకరమైన కొండ గుహలో, వీర 
ప్పయ్య యోగసమాధిలో నుండుటయు, వారి సమీపమున పెద్ద 
సర్పము పడగ విప్పి యాడుచున్నట్లు చూచి, తత్తరపడసాగిరి. వీర 
ప్పయ్య మనస్సు పరాయత్తమై యుండుటచే, నీది యంతయు, గను 


202 దేవాలయములు-తత్త్వ వేత్తలు 


నించలెక పోయెను. అ వృద్ధదంపతులు, ఇంటికి వచ్చి వీరప్పయ్య 
సామాన్యుడు గాడని తలచి అశ్చర్యపడసాగిరి. వీరప్పయ్య మామూో 
లుగా పశువులను దోలుకొని ఇంటికి వచ్చెను. వెంటనే అచ్చమాంబ 
దంపతు లిరువురు వీరప్పయ్యకు నమస్కరించి పాదపూజచేసి, మా కెట్టి 
ఐశ్వర్యము వద్దనియు, ముక్తిదక్క ఇంకనేమియు నక్కర లేదనియు 
విన్నవించుకొని మోక్షమునకు మార్గము చూపుమని |పౌర్థించిరి. 
వీరప్పయ్య వారిని కరుణించి, జ్ఞానోపదేశ మొనరించుచుండెను. 


వీరి కీరి ప పతిస్టలు విని చుట్టు పక్కల (గానుముల నుండి 
అనేకులు వచ్చి పెక్కు విషయములు, వీరితో (పసుగించు చుండిరి. 
వీరికి ఎవరై నను ధనము నిచ్చిననుు ధనము వలన దుఃఖమే గాని 
బంగారము తొనరనియు బోధించెను. 


ఒక పర్యాయము వృద్ధ దంపతులు, తమ నిండు చూలాలగు 
అవుకు కోడెదూడ గలుగుసా? పెయ్యదూడ గలుగునా? యని 
వీరప్పయ్యను అడిగిరి. వీరప్పయ్య కొన్ని గుర్తులు చెప్పి ఆ గుర్తులు 
గల కోడెదూడ గలుగునని చెప్పిరి. అప్పుడు భార్యతో వీఠప్పయ్య 
చెప్పినది ఎంతవరకు నిజమో తెలుసుకొనవలయునని సందేహము 
గలిగి కొట్టమునకు బోయి, అవుకు మత్తుమందు యిచ్చి పొట్ట 
కోసి చూడగా వీరప్పయ్య చెప్పిన గుర్తులు గలిగిన కోడెదూడను 
చూచెను. కాని అవు |పాణములు వదలెను. తరువాత రెడ్డి తాను 
గావించిన తెలివితక్కువ మూర్భపు పనికి దుఃఖించి భార్యతో జరిగిన 
విషయము చెప్పెను. జరిగిన సంగతి వీరయ్యప్ప తెలుసుకొని 
రెడ్డి చేసిన ' పనికి విచారించి కటికపని చేసినందులకు, తురకవో 
దూదేకువాడవో అయి జన్మింతువని చెప్పెను. తరువాత వీరయ్యప్ప 
ఆవును చూచి, కోసిన చోట నిమురగా అవు జీవించెను. ఆ వృద్ధ 
దంపతులు, చాల దుఃఖముతో క్రమింపుమని వేడగా వీరయ్యప్ప కర్మ 
అనుభవించక తప్పదని చెప్పి, సత్కర్మలు జరుపుకొనుచూ కాలము 
గడుపుమని సలహా యిచ్చి, యంతర్హితు డయ్యెను. 


(ప్రముఖ తత్త్వవేత్తలు 203 


కందిమల్లయపాలెములోనే వీరయ్యప్ప ఉండ తలచి నాగన్న 
గారి కుమార్తె స మహాజ్ఞానవంతురాలై న గోవిందమ్మను వివాహ 
మాడెను. ఓక పర్యాయము గోవిందమ్మ తండి నాగన్న అల్లుని 
యింటికి వచ్చి, వీ రనుభవించు చుండిన బీదరికమునకు చింటీంచి 
బలవంతముమోద భోజనమునకు కూర్చుండెను. గర్వియైన నాగన్న 
మో రేమి "పెట్టగలరని దీమాతో పలికెను. గోవిందమ్మ షడసో పేత 
ముగా, సమస్త పిండివంటలతో తండికి భోజనము పెట్టగా, తం|డి 
వారికి గల మహత్తునకు అశ్చర్యపడి సిగ్గుపడెను. మరియొక పర్యా 
యము, |గామదేవత జాతరలో వీరయ్యప్ప యివ్వవలసిన చందా 
యివ్వలేదని [గామ పె పెద్దలు కబురు పంపగా వీరయ్యప్ప చుట్ట చుట్టు 
కొనుచు, ' గ్రామదేవతను నాకు నిప్పును తెచ్చి యిత్తువొ , యని 
యడుగగా గ్రామదేవత తెచ్చి యిచ్చెను. గ్రామ పెద్దలు అది చూచి 
అశ్చర్యపడి వ పాదములకు |మొక్కిరి. సకానాక సమయమున 
పాముచే కరవబడి మృతుడైన పిల్ల వానిని |బతికించెను. 


సిద్దయ్య. 

వీరి స్వగ్రానుము కందిమల్ల యపాలెమునకు 6 కోసుల దూర 
మున ముడుమాల యను గ్రామము, దూదేకుల కులమున పీరు' 
సాహెబు _ ఆదం బీబీలకు సిద్దయ్య జన్మించెను. చిన్నతనము నుండి ' 
తల్లి తం|డుల యాజ్ఞ మోరక దైవ, మాతృ, పితృభక్తి గలిగి 
క యుక్ర,వయస్సురాగానే వివాహము చేసిరి. పెద్దవాడైన 
కొద్ది దైవభక్తి జ్ఞానవైరాగ్యములు, నత్యజ్ఞానముల), భూతదయ, 
పరమాత్మను . చూడవలయు ననెడి విచారము గల్లి, ఏ పని చేయు 
చున్నను సర్వావస్థలయందు పరమాత్మను చూడవలయుననే ఉద్దే 


శ్యముతో నుండెను ఈ చింతలో వీర బహ్మమును దర్శించిన వారే 
నికు గల సమస్త సందేహములు తీర్చి జ్ఞానదృష్టి నొసంగగలరని 


సిద్దయ్య స్వప్నము గాంచెను. తరువాత స్వప్న వృత్తాంత మంతయు 


14 


204 దేవాలయములు-తత త్త వేత్మలు 


తలి ల్లి తం్యడులకు చెప్పి వారి యాజ్ఞను దీసుకొని కందిమల్ల య 
పాళెమునకు బోయి వీరగురువును స సాష్టాంగ నమస్కా 
రము బెట్టి, తన వృత్తాంతమంతయు సవిస్తరముగ్‌ చెప్పి తనను 
కృతార్గుని చేయవలసినదిగా వేడుకొనెను. సిద్దయ్య తత్వము 
పూర్తిగా తెలుసుకొని, వీరగురువు వానికి గల సమస్త సందేహములు 
తీర్చి, . వేదాంతవిద్యను నేర్చుచుండెను, సిద్దయ్య మహమ్మదీయ 
మతము వీడినందుకు తండి కష్టపడి మహామ్మదీయునిగా మార్చు 
టకు ఎంతయో | పయత్నించెను గాని ఫలించలేదు. ఒక పర్యాయము 
వీర బహ్మము సిద్దయ్య (బాహణ్యాగహారము గుండా |పహయాణము 
చేయుచుండగ, వారు వేదములు వినరాదని [బ్రాహ్మణులు తలచి, 
వీనిని మైచ్భుడనియు దూషించి వీరబహమునకు ఏమియుతెలియదని 
దూషణవాక్యములతో దూషించిరి, వెంటనే అ గ్రామము అగ్నికి ఆహుతి 
అగుచుండెను. అప్పుడు (బాహణులు వీరిని దూషించి నందున, 
అగ్నిిపమాదము సంభవించినదని తెలుసుకొని వారిని క్రమింవుడని 
[పాధఢథేయపడి వారి వలన జ్ఞానోపదేశమును పొందిరి. 


అహంకార పూరితులై న వీరబహ్మం గారి శిష్యులు సిద్దయ్యను 
తురకవాడని నీచముగా జూచుచు, దూషించుచుడిరి. అది గమనించి 
వీర| బహ్మంగారు దాహ మగుచున్న దని కల్లును త్రాగిరి, శిష్యులు 
గురువే కల్లు (తాగగా తమ కేమియు ఫరవాలేదని వారును పూర్తిగా 
(లాగిరి. సిద్దయ్య తన కేమియు పట్టన ట్రూరకుండెను. మరియొక 
చోట. తగరము కరిగించుచున్న (పదేశములో దాహశాంతి కొరకు 
కరుగుచున్న తగరము |తాగెను. శిష్యులను గూడా |తాగుడని 
చెప్పెను. వారు నాలుక కాలిపోవున నను భయముతో (తాగుట కిష్ట 
పడకుండిరి. వీర బహ్మము గారు సిద్దయ్యను బిలిచి (తాగుమనెను. 
గురునాజ్ఞ పవి తమైనదని |గహించి అతడు గటగట (తాగను. మిగతా 
శిష్యులు వాని మహిమ తెలుసుకొని క్షమింప్త్పమని. నేడుకొనిరి. ఇట్టు 


(వముఖ తత్త్వవేత్తలు 205 


గురుశిష్యులు అనేకులకు గలిగిన సమస్తధర్మ సందేహములు తీర్చి 
తృప్తి పరచ గలిగిరి, బ్రహ్మంగారికి (వీరాచార్యులు) 1. గోవిందస్వామి, 
2. ఓంకారస్వామి, శ్రీ. శివరామయ్య, 4. గిరిరాజయ్య, 5- పోతు 
లూరయ్య అను కుమారులు, వీరనారాయణమ్మ అను కుమార్తెయు 
గలరు. జ్యేష్థపుతుడై న గోవిందస్వామి, వీరి భార్య మహాలక్ష్మమ్మ 
గారకు శంకరమ్మ, కాళమ్మ, ఈశ్వరమ్మ అను మువ్వురు ఆడపిల్లలు 
జ? ౧ 
గలరు. _గోవిందస్వామి పుతికలలో ఈశ్వరమ్మ సులభముగా విద్య 
నేర్చుకొని (బహ్మవిద్యలో తాతగారి మాదిరయ్యెను. ఈశ్వరమ్మ 
బహుజ్ఞానియై కేవలము ఈశ్వఠియే యని స్తుతింప బడెను. 


(బ్రహ్మంగారు భౌతిక పరీక్షల కందని [బ్రహ్మవిద్యను సామాన్య 
జనులకు అర్ధమయ్యే రీతిగ జాతి మత భేదములను పాటింపక పరతత్త్వ 
విచారణ భావములను తన |పబోధనలచే విరివిగా |పచారము చేసెను. 
పీరు, భార్యాపుత్రులు సంసారము నందుండియే తామరాకును బోలి 
తాప్రతయముల కందక్క అరిషడ్వర్షములను జయించిన రాజయోగి. 
ఇట్టి మహనీయునికి బైరాగి గోషోయి వేషములు, పెద్దగడ్డము, మోస 
ములు, తలనిండా జటలు, గంజాయి త్రాగుట క్రై వినియోగించే చిమటా 
యనబడు కారును పులితోలు అసనంబును, మెడలో రు] దాక్షతావళం 
బులు కలిగిన విగహము లుండుట చాలా విచారకరమైన విషయము, 
మనస్సుచే ఇంద్రియముల నిరోధించి, యనాసక్ష బుద్ధితో కర్మేయ్యదియ 
ములచే కర్మల నాచరించు వాడే యోగ్యుడని వీరి విశ్వాసము, సిద్ధాం 
తము. సిద్దయ్యను కించపరచ వలయునని [బివాంగారి శిష్యులు కుకు 
పన్ని [బహ్మంగారు సమాధికి బోవుసమయమున పూలు తెచ్చుట శై 
గోవిందమ్మ గారితో చెప్పి, ఒప్పించి బహుదూర [పాంతమైన బనగాన 
పల్లెకు సిద్దయ్యను పంపిరి. వారు నానాకష్టముల 'నెదుర్కొని పూలు 
తెచ్చుటకై బోయిరి. |బహ్మంగారు జీవసమాధియగుటకు సిద్ధముగా. 
నుండిరి. అనేకులు చూచుటకు వచ్చి యుండిరి. వీరగురుండు [పాతః 


206 దేవాలయములు-తత్త శ్‌వేత్త లు 


కాలోచితకృత్యములు నిర్వరించుకొని దారా వ్యుతులకు, శిష్యులకు 
ధర్మోపదేశములు చేసి శాంతచిత్తులను గావించి భక్తులు హారతులిచ్చు 
చుండ సమాధిని సమోపించి సిద్దయ్యను చూడనందుకు మనసు 
నందే తలచి సమాధికి ముమ్మారు (ప్రదక్షిణములు చేసి మెట్టుమోద 
చిలచి దిగి మధ్య అమర్చబడిన పీఠముపై పద్మాసనమున కూర్చుండి 
“ఓం” అను |పణవనామంబు పలుకుచుండ "పై మూతబండను 
మూయుడని చెప్పెను. సిద్దయ్య గురువును చూడనందులకు మిగుల 
దుఃఖించి హో! తండ్రీ! యని గట్టిగా ఏడ్వసాగెను కొంతకాలము 
వరకు | బహ్మంగారి సమాధివదనే నిశ్నేషుడై, స్పృహా లేక అనేక 
ది Wey = య. 

దినము లుండెను. సమాధియెన వీరబహంగారు (సత్యక్షమై సిదయ్యను 
[| ఠా U3 వ ద 

లేపి నివు కొంతకాలము ఈ భూమి యందుండి |పజలకు సద్బోధ 
లొనరించి పిదప .కీర్తి శేషుడవై నన్ను చేరగలవని రహస్యముగ చెప్పి 
సిద్దయ్య అత్మకు శాంతిని కలుగ జేసెను. 


వేమనమోగి 


వేమన జీవితచరి తవిషయమై తగిన ప్రమాణములు లేక 
పోవుటచే సత్యము బయటపడుట చాల కొష్టముగా సున్నది. వేమన 
కొండవీటి పెడిపాలకొడిది రెడ్డివం శము tag క్‌నుగ్‌ ల్ల గోతమై 
యుండెను. రాజైన తనయన్నేతో కలహాంచి తల్లితో సల్ల చెరువుకు 
వచ్చెను. ' అక్కడ సేద్యము చేసకొనుచు సుఖముగ నుండగా 
(తోవలోనతనిపై పిడుగుబడి నిర్టీవుడాయెను. తరువాత జరుగవలసిన 
కార్యము జరుప నక్కడివారు 1పయత్సించగా తల్లికి స్వప్నమునందు 
కనుపించి ఏడురోజులు గడచిన తరువాతి ఎనిమిచవరోజున నేను 
జీవింతునని చెప్పెను. అక్ష ఎనిమిదవదెనమున సజీవుడైన పిదప, 
ఎట్లు |బతికితి వని యక్కడి వారడిగిరి. వేమన అసలు పేరు పుల్తా 
రెడ్డి, అప్పుడు వారితో నా పేరు పుల్లారెడ్డిగా దనియు వేమన అని 
చెప్పెను, వేమన నుమారైన స్థితిగతుల సంసారములో జన్మించెను. 


సముఖ తత్వవేత్తలు 207 


"వేమన తల్లి దం్యడులు చదువుకొన్న పండితులు కాకపోయినను 
కవులకు పండితులకు అ్యశయమిచ్చు చుండుటచే వారి సహవాసము 
వలన వేమన సంస్కారము గల వాడయ్యెను. వేమన తల్చివండుల 
యెడ భక్తి గౌరవములు గలవాడు. వేమన మంచి పండితుడై మహా 
త్శుడై శిష్యపరివారముతో ననేకపాంతములు తిరిగి యనేక 
మహత్త్వములను జూపెను. అప్పటి మ్మదాసులోని ఇంగ్లీ షుదొరలు 
సహితము ఇతని యద్భుతశక్తికి మెచ్చి చాల గారవించిరి. 


వేమన ఆంధ్రులలో సాటిలేని వ్యక్తి. అతీం దియములై న తత్త్వ 
ములను అనుభవవూర్వకముగా తెలుసుకొని, తెలిసిన వానిని నిర్భయ 
గా |పపంచమునకు బోధించు సాహసము గలిగిన మంచి కవితా 
శక్తి గలవాడు. |ప్రపంచవ్యవహారము లందలి సూక్ష్మదృష్టి. కవిత్వ 
ములో తిట్టుచునే నవ్వించు హాస్యకుశలత పుట్టు కతోనే వచ్చిన సహజ 
గుణము. చాల మంది తత్త్వవేత్తలు కేవలము (గంథములలో గల 
పాఠములు వల్లించుటయే గాని ఇతరులకు బోధించుటలో స్మకమ 
ముగా తెలుపక యేదియో చెప్పి కాలము వెళ్ళ బుచ్చెదరు. తిట్టు 
కవిత్వము చెప్పుటలో తెలుగు జాతిలో విశేషగుణము లున్న ప్పటికి 
అవి వారి స్వార్థమునకే ఉపయోగించిరి గాని పరమార్ధము లేదు. 
వీరి కవిత్వములో ఆ పరమార్థము స్పష్టముగా గోచరించును. 


గతములో సుపసిద్ధ మతస్థాపకులెవ్వరూ అంధ పదేశమున 
జన్మించి యుండ లేదు. షేతస్థాపకులలో తమ మతమును (పజల 
లోనికి బోయి వ్యాప్తి జేసిన |పముఖులలో బుద్ధు డని తెలియు 
చున్నది. తరువాత వ్యక్తులలో శంకరాచార్యులు మలయాళరాష్ట్రము 
లోను రామానుజాచార్యులు తమిళదేశములోనుు మధ్వాచార్యులు 
కన్నడ లు జన్మించి యావద్భారతదేశ సంచారము 
చేసి, వారి పీఠములు స్థాపించినను, ఆం|ధదేశములో గల [పజల తీవ 
తత్త్వమును బట్టి ఈ (ప్రాంతములో వారి అనుచరులు మాతమే మత 


208 దేవాలయములు-త త్త వ్‌వేత్త లు 


బోధనలు చేసినట్లు తెలియుచున్నది. వేమన తనకు తోచిన తత్త్వ 
మును నిర్భయముగా పజలకందరికిని బోధించుట కై ఆంధదేశము 
నంతయు తిరిగి అందందు మఠములు స్థాపించి తన తరువాత తన 
మతము నందు నమ్మికగలవారు కొందరున్నట్లు చేయగలిగిన తెలుగు 
వారిలో ముఖ్యుడు మొదటివాడే కావచ్చునేమో ! ఇతను బోధించిన 
మతము అనాది హిందువులలో నుండు అద్వైతమతమే గాని 'కేవలము 
పుస్తకములనుండి పారాయణము చేయక యోగసాధనచే అందలి 
తత్వమును [గహించి నిస్సందేహముగా తా ననుభవించి తన జాతి 
వారిని గూడ తరింప చేయవలయునను ఉదారాశయముచే బోధించు 
టకు మొదలు పెక్లును, 


కావుననే ఇతని బోధనలో జీవమున్నది. ఇతరుల మాటలు 
గాక తన యనుభవమును నమ్మిన వాడగుట చేత ఇతని బోధన 
లందలి నిష్కపటత్వమును ఎవ్వరూ సందేహించువారు లేకపోయిరి. 
సందేహించుటకు శకి లేని వారందజును, వారిని విశ్వసించి శిష్యు 
లెరి. ఇతని అనుచరులలో కటార్ల పల్లె 'వేమన్న, ఏగంటివారు. పోతు 
లూరి వీరబహ్మము,; సదానందయోగి మొదలగు వా రనేకు లిట్టి 
మతమునే [పచారమునకు తెచ్చినారు. 


తెలుగువారిలో భక్షిపధానమగు వైష్ణ్లవ్రమతమును సామాన్య 
జనులలో తమ కీర్తనల ద్వారా వ్యాప్తికి దెచ్చిన రామదాసు, త్యాగ 
రాజు, తాళ్ళపాక అన్నమాచార్యులు, 'క్షేతయ్య, అనేకమంది భక్తులు, 
మతకర్శలు, మత్యపచారకు లున్నను వేమనకున్నంత వ్యాప్తి చనవు 
రాలేదు. పె వారిలో కొందరు అనుభవము గలవారు, మరికొందరు 
నమ్మకము గల వారగుటయే ముఖ్యము. 


వేమన పద్యములు తేటతెల్ల ముగా నున్నప్పటికిన్నీ, భావములు 
గంభీరములై కొద్దిలో ముగింపుగల చిన్నపలుకులు గలిగి అచ్చతెనుగు 
పద్యపు నడక గలిగి |పతివారును నేర్వగలిగిన తేలికగా నుండు 


(వముఖ తత త్వ వేత్త లు కఫ 


పద్ధతిలో నుండెను. పోయినచోట్ల నెల్ల (పళ్నించిన వారికెల్ల, పద్య 
ములు చెప్పి ఎక్కడై నను మరచిపోయిన కొత్తగా నప్పుడే పదములు 
గూర్చి చెప్పగలిగిన బహు (పజ్ఞాశాలి. తా నాడు మాటలలో తన 
కెప్పుడును సందేహము, బిడియము సంకోచము లేక యుండుటడే 
సామాన్య|పజల కితని యెడ నమ్మిక, భక్తి జనించినవి. పండితులు 
సహితము వీరిని పూర్తిగ తిరస్కరించలేక పోయిరి. 


నిఘంటు పండితులు, వ్యాకరణ పండితులు వీరిని గురించి ఏ 
మనుకొన్నను అం[ధదేశములో ఇతని బోధన లింకను తెలుగువారి 
హృదయములలో నాటియుండుటకు ఇతని పలుకులయందు గల 
కవితా వైశిష్ట్యము ముఖ్యకారణ మగుట నిస్సందేహము. 

వీరు [వాసిన పద్యములు “వాల కందని పద్యముల్‌ వేల 
నంఖ్య” గా చెప్పిన వాడు. వీరు చెప్పిన పద్యములన్నియు వీరు 
చెప్పినవో లేక తరువాత వీరి భక్తులు చేర్చినవో నిర్ధారణ చేయుటకు 
వీలుగాక యున్నది. “విశ్వదాభిరామ” యనియు, విశ్వతాభ్కి విశ్వ 
ఛాపి విశ్వతోభి యని మూడు పాఠాంతరము లున్నను విశ్వదాభిరామ 
యనియే నిర్ధారణ యగు చున్నది. 


f. విశ్వమును. =|పపంచమును ఇచ్చు వాడు, విశ్వదుడు == భగ 
వంతుడు, అతనికి అభిరాముడు. పీతిపా[తుడని యొకరు 2. విశ్వము 
సమస్తము, ద=ఇచ్చుట చేత అభిరాముడని ఇంకొకరు లి "వేమన్న 
ఉంపుడుకత్తెకు “విశ్వద” యని నామకరణము చేసి దాని కభిరాము 
డని మరియొకరు, 4. విశ్వమును సంహరించు. వాడు; విశ్వదుడు== 
శివుడు అతనికి పియుడని మరికొందరు చెప్పుచున్నారు. 


"వేమన ఆ కాలపరిస్థితులను బట్టి వేశ్యా లోలుడని తెలియు 
చున్నది. చదువుకొన్న పెద్దలు సహితము ఈ విషయములో తన 
కన్న దుర్చలు లైన సంగతి తెలుసు కొనెను, కొంతకాలమునకు వీరి 
(పవర్తనను జూచి చింతించి వివాహము జేసిరి. వేమనయొక్క 

దేవా. 14 


210 దే వాలయములు-తత్త ప్రవేతృలు 


జీవితము (వేశ్యాలోలుడై న విషయము ఇతరులు హేళనతో వేమన 
భార్యతో చెప్పినందున, ఆమె మాతము వేమన యందు ఎక్కువగా 
_పీమానురాగములు చూపినట్టు లేదు. ఇతను శ్రీని కేవలము భోగ్య 
వస్తువుగా మ్మాతమే భావించి “పురుషులు వేరు స్రీలు చేరు” అని 
భావించెడి వారి తెగలో చేరినట్టు గనపడుచున్నది. ఆమెను చాలా 
కట్టుదిట్టములో నుంచినుందున సహించలేక, వేమన (ప్రవర్తనను 
చాలా త్మీవముగా |పతిఘటించుచుండెడిది. వేశ్యాలోలు డై నందున 
డబ్బు హరించి పోయెను. ఇతని యందు భయభక్తులు చూపీన వారే 
ఇతనిని వదలుటయే గాక వేళాకోళము జేసియుండిరి. అప్పుడు 
వీరు స్వార్థభావము వదిలి పరమార్ధమే ముఖ్యమని భావించి పేదల 
సేవయే పెరుమాళ్ల సేవ యని భావించి ఎంతగనో మారిరి, ఉదేక 
భావములు గలిగి ఎప్పుడు ఏది తోచిన జ రీతిగనే కవిత్వము చెప్పి 
నను బీదలకు తన వద్ద నుండెడి ఏ వస్తువైనా దయతో దానము 
చేయుచుండెడి వాడు. 


ఇతనికి గురువు లంబికాశివయోగి. వారి వల్లనే జ్ఞానోపదేశ 
మును బొందెను. వేమన పోతులూరి వీర బహ్మమునకు సమకాలికు 
డని తెలియుచున్నది. వేమన గొవ్చ బోధకుడు, తత్త్వవేత్త, సంస్క 
రృయె అనేక బోధనలను సులువుగా బోధించిన మహానుభావుడు. 
వీరు సంచారము చేయుచున్న ప్పుడు కడపజిల్లాలో రాజంపేట దగ్గర 
కోడూరులో తల్లి అచ్చమ్మయు, కుచ్చెర్హపాడు (గౌమములో భార్య 
ఆదిలక్ష్మమ్మయు మరణీంచిరి. తరువాత కటార్హ పల్లెకు మరల వచ్చి 
వేమన సమాధిలో సజీవముగా పరుండి మూతవేయించుకొనెను. 


తుంగవంశపు కేశవునికి లక్ష శ్రమ్మ (అచ్చమ్మ కు "వేమన 
యని పేరు గలవా డొక డుదయించెను. వీరు గూడా వేమన మాది 
రిగ తత్త్వబోధన చేసినట్టు తెలియుచున్నది. ఏ వేమన ఎవరో చరి 
|తకారులకు గూడా అంతుపట్టక యున్నది. 


(పముఖ తత్త్వవేత్తలు 211 
మహర్షి సద్గురు మలయాళస్వామి 

| |బహ్మీభూత మహర్షి సద్గురు మలయాళస్వాముల వారు 

1885వ సంవత్సరములో చై, త శుద్ధఏకాదశి దినమున అవతరించిరి, 
బాల్యములో విద్యాభ్యాస మొనిర్వ 18వ ఏట గృహ పరిత్యాగము 
జేసెను. అంధుల అదృష్టమో యన అపర వ్యాసభగవానుడగు 
శ్రీస్వాములవారు పాదచారియై ఆసేతుహిమాచలము గల పుణ్యక్షేత 
ముల దర్శించి తపస్సునకు తగిన కాళీ పయాగ హిమాలయాది పుణ్య 
క్షేతములను వదలి ఆం|ధదేశమున నందు కలియుగ వైకుంఠ మన 
దగు తిరుమల వేంకటరమణుని సన్నిధి చేరిరి. 'అందుగల గోగర్భ 
'కే[తమున పంచపాండవ గుహలోనున్న తుంబురతీర్థం, సనందన 
తీర్థం, కుమారధారాతీర్ణం, రామకృష్ణ తీర్ధం మరియు వ్రేకుంఠతీర్థముల 
సక పం|డెండు సంవత్సరములు ఘ ఘోరతప మాచరించి, |బహ్మ 
సాక్షాత్కారము నొంది జ్ఞానభాస్కరుడై, మానవుల అజ్ఞానాంధకార 
మును పారదోలి కర్మోపాసనల ద్వారా [పతివారి హృదయ క్షేత 
మును పరిశుద్ధ మొనర్చి జ్ఞానబీజములను నాకును. తన బోధా 
మృతవృష్టిచే. సర్వానర్థ క్‌ కి పరమానంద (పాప్పిరూప 
మోక్షఫలమును కుల, నుత, స్రీ, పురుష వివక్షత లేక, అందరికి అందు 
బాటు చేయుటకై తగినట్టి పవిత క్షేత్రము శ్రీకాళహస్తి సమీపమున 
శ్రీకాశీబుగ్గతీర్ణమే యని 'నిర్ణయించుకొనెను. అచ్చట అక్షయనామ 
సంవత్సర వైశాఖబహుళ సప్తమి గురువారం (8-6- 1926) శ్రీవ్యాసా 
(శమును స్థాపించిరి, తద్వారా ఆంధ దేశము నందు అనేక ఆధ్యా 
త్మికశాఖోపశాఖలను ఏర్పరచి, ఆ సందర్భమునందే యావదాం ధు 
లకు, అనుష్టానయుక్తమగు వేదాంతము నుద్ధరించుటక్రై శ్రీ ననాతన 
వేదాంత జ్ఞానమహాసభలను గూడా |పారంభించిరి. మరియు 
“యథార్థ భారతి” యను మానష్మ్యతికను గూడా స్టాపించి, మూల 
మూలలకు తత్స్య|పబోధనము నందజేయుచు అట్టి దివ్యసందేశముల 


బి2 . దేవాలయములు_తత్త్వ వే త్రలు 


ద్వారా, కరడుగట్టిన ఛాందస సిద్ధాంతములను దూరీకరించి, దారి 
తెన్నులు తెలియక, భౌతికభోగము లే పరమార్ధ మను భావబంధములచే 
బంధింపబడి యున్న అమాయకులైన స్రీ స్త్రీ సరకాదురకు అజ్ఞాన నిద 
నుండి మేల్కొలిపిరి. ఉపనిషత్సారమైన గితాశాస్త్రమును ; వారి కర 
కమలము లందుంచి తదనుష్థాన|క మమును బోధించి, మోక్షమునకు 
సులభమార్గమును చూపగల అనేక (గంథములను తేలిక భాషలో 
రచించి అపర వ్యాసభగవానుడను నామమును సార్ధక పరచుకొనిరి 
(బన్మవిద్యను (గహించుటకు గీర్వాణభాషయే ముఖ్యమైనందున, 
బాలబాలికలకు సంస్కృత పాఠశాలను, కన్యాగురుకులమును ప్రత్యే 
కముగా నేర్చరచిరి. ఈ విధముగా వ్యాసా[శమముఆధ్యాత్నిక సామా 
జ్యమునకు రాజధానియై యేబదిరెండు సంవత్సరములుగా ఆంధ 
దేశముననే గాక, పరిసర రాష్ట్ర వాసులకు గూడా అపారమైన సేవ 
చేయుచున్నది. ఈ మహానంస్థ తన ఇరువదిఐదవ వీట శ్రీసద్దురు 
దేవుని అధ్వర్యవమున రజతోత్సవము వై వెభవోపేతంగా జరువుకొన్న ది, 
1905వ సంవత్సరములో గురుదేవులు నిర్యాణము చెందిరి. ఆశ్రమము 
నకు ఏబదవ వీట అనగా 1976వ సంవత్సరములో జరిగిన స్వర్ణోత్సవ 
మున .గురుదేవుడు లేని విచారము ఎంతయో కలదు. 


వ్యాసాశమము తిరుపతి కొండయందు గాక “ఏర్చేడు ౫ 
నందుంచుటకు ముఖ్యకారణములు రెండు. ఆ కాలమున తిరుపతి 
కొండ సామాన్యజనులకు నివాసయోగ్యము గాక మలేరియా బాధ 
బహుళముగా నుండుటయు, శ్రీ వారు స్థాపింపదలచిన యా శమమున 
సర్వజనులకు |పవేశ ముండవలయునని తలచుటయు ముఖ్య కారణ 
ములుగ దెలియు చున్నవి. 


గురుదేవులకు సన్న్యాసాశమమును స్వీకరించుటకు ఇష్ట 
ముండినదికాదు. అందువలననే శ్రీవారు తన 48వ సంవత్సరము వరకు 
దహ్మచర్యాశమములోనే యుండిరి. అనేకులు శ్రీవారికి పరివ్రాజకా 


(ప్రముఖ తత్త్వవేత్తలు 219. 


[శమ ముండవలయునని చెప్పినను, శ్రీవారు కాహాయవస్ర్రమును 
ధరించుట మాత్రము సన్నా్యాసము గోదనియు, ఆత్మసన్న్యానమే 
యుండవలయుననియు అందరితో చెప్పుచుండెడివారు, అదియునుగాక 
ఈ కాలమున సన్నా్యాసమున కర్శతలేని వారు గూడా కాషాయ 
వస్త్రమును ధరించి భిక్షలకై. తిరుగుట వలన సన్నా్యాసము యొక్క 
గౌరవము నశించి పోవుచున్నదనియు, కామోయవస్తధారణమువలన 
విశేషమేమి గలుగదనియు, విశిష్టత యంతయు తమ యనుష్టానము 
నందే గలదనియు, శ్రీవారి దృఢసంకల్పము కాని 49వ ఏట శ్రీవారు 
సన్న్యసించుటకు కారణమేమన? కాళీ, హృషీకేశ, హరిద్వారాది 
దివ్యస్థలములలో శ్రీవారిశిష్యుల., భక్తులు, కొందరు తురీయా[శమము 
నవలంబించి యుండిరి. వీరిలో చాలామంది విద్యావంతులుగానుు 
జ్ఞానవంతులు, అనుష్టాన నిష్టగలవారుగను నుండిరి. వారు కామాయ 
వేస్త్రధారు లై యుండీయు థ్రీవారి పటమును వారి యాశమములో 
పెట్టి పూజించుచుండిరి. అది చూచి హిందూస్తానీ సన్నాసులు 
కొందరు మో గురువుగారు తెల్ల ల్ల వస్త్రములు ధరించియే యున్నారు 
గదా! మీరు కాషహాయవస్తుధారులై యుండుటకు కారణమేమి యని 
అడిగిరి. ఈ విషయము చారు శ్రీవారి నడుగగా, అత్మజ్ఞానోపదేశ 
గురుదేవుడు ఒకడును, సన్నా్యాస్మాశమస్వీకార గురువు మరియొకడును 
నుండవచ్చునని శ్రీవారు సమాధానము చెప్పిరి. వారిని ఎట్టయినను 
కాషహాయవస్త్రధారిగా చేయవలెనని శిష్యులు గట్టిపట్టుదలతో నుండిరి. 
శిష్యుల (పార్థనల నంగికరించి శిష్యవాత్సల్యము కలిగి, సన్న్యాస 
మున కంగికరీంచి అంతట యువనామ సంవత్సర మాఖశుక్ల ఏకాదశి 
సోమవారము శీ_2-1986న సద్దురుస్వాములవారు సళ్నాాసాశమము 
స్వీకరించిరి. 

శ్రీస్వాములవారు దీర్హ తపస్సంపన్నులైన సన్న్యాసి. విశాల 
భావములతో ఉత్తమాశయములతో వేదముల నిజస్వరూపమును, 


214 | దే వాలయములు-తత్స్య వేత్తలు 


తమ ఉద్దీపనశక్తి తో వెలిపుచ్చి, వేదములు ఈశ్వరీయములు గాన, 
విశ్వమానవుల కందరికిని చెందినవి. స్తీ పురుషాది భేదములు లేక 
ఎల్లరును పఠించి, అందలి అమూల్యవిషయముల నెరింగి ఆచరింప 
యోగ్యులని ఎలుగెత్తి చాటిన మహానుభావుడు, ధీరుడు. 


శ్రీగురుదేవుని శిష్యకోటిలో ముఖ్యులు 1, శ్రీవిద్యా పకాశా 
నందగిరిస్వాముల' వారు. వీరు శ్రీకాళహస్తిలోని శుక1బహ్మాశమ 
స్థాపకులు. గితామకరందాది |గంథములు ర చించి, గీతాయజ్ఞములు 
జరిపిన మహనీయులు, శ. శ్రీ విమలానందస్వాములవారు. సద్గురు 
స్వాములవారి యనంతరము వ్యాసా[ శమపీఠము నధిష్టించిన పథమ 
పీరాధిపతి. క్రి, శ్రీ విద్యానంద గిరిస్వాముల వారు (పేస్తుత వ్యాసా 
శమ పీఠాధిపతులు. 


మహాత్మా గాంధీ 


గుజరాత్‌ నందు కథియవాడులో పచారు దినుసులమ్ము వార 
లకు గాంధు లనిపేరు. మహాత్తాగాంధి తాతలు కఠియవాడు నందలి 
కొన్ని ' 'సంస్థానములలో మంతులుగా నుండెడివారు. వీరి తాత ఓతా 
గాంధీ తు మారుపేరు గల ఉత్తమచంద్‌ గాంధీ. వీరు కొన్ని 
రాజకీయములగు. కుటల వలన పోరుబందరు దివానుగిరి విడచి 
జూనాఘడ్‌ సంస్థానమును పవేశించిరి, భార్య చనిపోగానే పీతా 
గాంధీ తిరిగి వివాహము చేసికొనెను. ఓతాగాందధికి (పథమకళ్యత 
మున ఇద్దరు కుమారులు గలిగిరి. ఈ ఆరుగురు అన్న దమ్ములలో 
అయిదవవాడు కబాగాంధీ అను నామాంతరము గల “కరంచంద్‌ 
గాంధీ”. ఆరవవాడు తులసీదాసుగాంధీ. వీరిరువురు పోరుబందరు 
నందు పధానామాత్యులుగ నుండిరి. కబాగాంధీ (కరంచంద్‌ గాంధ్రీ 
మహాత్తాగారి తం|డియె యుండెను. కరంచంద్‌గాంధీ రాజకోటలోను, 
వాంకనేరులోను దివానుగా నుండెను. కరంచంద్‌ గాంధీ కళ్యత 


(ప్రముఖ తత్వవేత్తలు £219 
వియోగము వలన నాలుగు మారులు సెండ్రి యాడెను. కరంచందు 
తుది భార్యయైన పుత్తలీబాయికి ముగ్గురు మగపిల్లలు, ఒక కుమార్తె 
గలిగిరి. ఇందులో కడ గొట్టు బిడ్డయే “మహాత్మాగాంధీ”. మహాత్మా 
గాంధి మిక్కిలి మాతృభక్తి గలవాడు, వీరు ఇంగ్లండులో బారిస్టర్‌ 
చదివి న్యాయశాస్త్ర పవీణు డాయెను. మహాత్మాగాంధీ 1869 వ 
సంవత్సరము అక్టోబరు 2వ తేదిన జన్మించిరి. 


వీరు ఎన్నో శతాబ్దముల నుండి మహన్ముదీయుల పరిపాలన 
లోను, తదుపరి అంగ్లేయుల పరిపాలనలోను దాస్య మనుభవించు 
చుండిన కోట్లకొలది “భారతీ యులను దాస్యశృంఖలముల నుండి విడి 
పించుటకై “స్వార్థరహితముగ, నిరాడంబరముగ తాను విశ్వసించిన 
సత్య, అహింసా సిద్ధాంతములను తు. చ తప్పకుండ అనుసరించుచు 
సత్యాాగహము జరువుచు, భారత స్వాతర్యత్యార్దనకు మూలపురుషు 
డాయెను. దక్షిణా(ఫికాలో కూడా జాతివిచక్షణకు నిరసన దెల్చి, 
నానాకష్టము లెదుర్కొని, నానాహింసలకు గురియె, కారాగార శిక్షల 
ననుభవించి, పజాశేయస్సుకు పాటుపడిన మహావ్యక్షి మహాత్ముడు. 
కాంగెసు మహాసంస్థలో తను మామూలు సభ్యుడుగా నుండుటకు 
కూడ సమ్మ తింపక స సంస్థ సమస్త కార్యకలాపములు నడిపిన మహాదిట్ట. 
నమస్త జాతిని కుల, ముక విచక్షజణత పాటింపక ఒక్క త్రాటిమోద నడి 
పించి భారతదేశమును స్వతం|తముగా చేసిన త్యాగమూర్తి. హరి 
జనుల కొరకు, వెనుకబడ్డ దళితతరగతుల వారి హక్తుకొరకు, సర్వ 
మానవ సౌభాతృత్వము కొరకు నిరంతరము ప్రజాసేవ సిరాడంబర 
ముగా చేసి, తన సిద్ధాంతములను విశేష |పచారము చేసిన మహ 
నీయుడు. ఈ శతాబ్దములో ఇంతటి మహనీయవ్యక్షి పపంచములో 
మరియొకరు తేరనుటి అతిశయోకి గాదు. కేవలము es 
కట్టుబడక పై పె కులములవారిచే నిరాదరణగా జూడబడుచు, పీనజీవ 
ఫముత నవలంబించి యీసడింపబడుచున్న వారికై నిరంతరము కృషి 


216 దేవాలయములు-తత త్వ వేత్త లు 


చేసి, పపంచములోని సమస్త దేశముల, సమస్త జాతులవారిచే కొని 
యాడబడి, మార్గదర్శకుడై ఒక నరహంతకునిచే అసువులు .బాసిన 
మహత్తర పుణ్యపురుషుడు, ధన్యజీవి. 

కేవలము రాజకీయ జీవితమునకే కట్టుబడక భక్తి మార్గములో 
గూడా నిబంధనలను తప్పక నాచరించెడివాడు. ప్రతినిత్యము సాయం 
కొలమునందు నొక నిర్జీ తకాలమున తన అశమవాసులతో రామభజన 
చేయుచు, భక్తి మార్గము గూడ | పబోధించిన అస్తికవాది. (పార్థన 
సమయములో “రఘుపతి రాఘవ రాజారాం”, “ వైష్ణవజనతో” లను 
కీర నలందు వీరికిగల మక్కువ చెప్ప నలవిగాదు. 


“పరమేశ్వర సాకారపూజకు నిలయములైన భగవదాలయ 
ములు దేశసౌ|భాతృత్వమునకు, నిజమైన జాతీయాభ్యుదయమునకు 
పునాదులు. సాకార పూజలపట్ల నిరసనగల దేశము నిక్కము నధః 
పతనము నందును” అని గాంధీజీ వక్కాణిరచిన ఒక ఉపన్యాసము 
18-12-45 అంధ్యపభ దినపతికలో |పచురింపబడెను. అన్నిరంగము 
లలో అత్యంత్మపతిభ సంపాదించి నియమబద్ధమైన జీవితము గడపిన 
వారిలో గాందీ అ్మగగణ్యుడని చెప్పక తప్పదు. వీరిని జాతిపిత యని 
పిలుచుటలో అతిశయోక్తి ఏ మాత్రము లేదు. విదేశీయులు సైతము 
వీరి నియమబద్ద జీవితమునకు అశ్చర్యపడిరి. 


సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 

మద్రాసుకు 40 మైళ్ల దూరమునందు గల తిరుత్తని |గామం 
వీరి జన్మస్థలం. 1888వ సంవత్సరము సెప్టెంబరు గ్‌వ తేదీన జన్మిం 
చిర. మదాసులోని క్రైస్తవ కళాశాలలో యం. వీ, వరకు చదివి, 
(పథమతరగతిలో నుత్తీర్లులెరి. [పపంచ తత్త్వ వేత్తలందరిలో ఈయన 


పనిచేసిన రంగాలలో ఎవ్వరూ పనిచేసి యుండరు. ఉపాధ్యాయుడు 
అచార్యుడు_పండితుడు_పరిపాల నాదక్షుడు_రా జనీతిజ్ఞుడు. అన్ని టికి 


(ప్రముఖ తత్తవేత్తలు R17 
మించిన తత్త్వవేత్త, |పాచ్య_పాశ్చా త్యదేశాలలో భారతీయసంస్కృ 
తికి పతినిధిగా |పవర్శించగలిగిన మహావ్యక్తి. ఇన్ని రంగాలలో 
ఆయన జయపదముగా కృషిచేయ గలగడానికి వీరి తాత్త్వికద్యృష్టియే 
ముఖ్య, కారణము. 

వీరు | వాసిన భారతీయ తత్త్వళాస్త్రము |ప్రపంచ[పఖ్యాతిగన్న 
గ్రంథము. వీరు రష్యూదేశములో భారతరాయబాగిగా పనిచేసిన 
కాలములో ఆచరణలోనున్న కమ్యూనిస్టుతత్తాన్ని అర్థం చేనుకో గలి 
గిరీ. ఏ విదేశ రాయబారులకు దర్శనమిాయని స్టాలిన్‌ వీరీయందు 
(పత్యేకముగా [పవర్తించిి, వీరిని స్వయముగా పిలిపించుకొని అనేక 
విషయములు చర్చించుకొనిరి. 

వీరు భారతదేశములో అత్యున్న తపదవియైన రాష్ట్రపతిగానెన్ను 
కొనబడి, పరిపాలనాదక్షులుగ గణుతికెక్కిరి. వివేకానందుని తరు 
వాత భారతీయ ఆధ్యాత్మిక సంబంధమైన వేదాంతతత్త్వమును 
దేశములోనే గాక, విదేశములలో గూడ బహుళ వ్యాపకము చేసిన 
బహుముఖ (పజ్ఞాశాలి. సిసలైన భారతీయరత్నము గనుకనే “భారత 
రత్న” బిరుదును భారత| పభుత్వము వారు ఇచ్చి గౌరవించుట చాల 
గొప్ప విషయము. 


సత్యసాయిబాబా 

కొంతకాలము [కిందట మహారాష్ట్రములో గల షిర్దీ యందు 
భారద్వాజగో త్రము, అపస్తంబసూతముగల సాయిబాబా యను 
మహాత్తుడు జన్మించెను. వీరు షిర్దీయందు తన దివ్యలీలలను శక్తులను 
భక్తులకు చూపించి భకి క్రి ప్రబోధనలు గావించెను. వీరు తన శరీరమును 
త్యజించి అనంతపురం జిల్లా పుట్టపర్తి యందు అ భరద్వాజగో_తము 
అపస్తంబ సూత్రమునందే శ్రీ భగవానీ సత్యసాయిబాబా యను 
(పసిద్దనామమున పెద్ద వెంకమరాజు ఈశ్వరాంబ యను పుణ్య దంవ 


215 దేవాలయములు-తత్త వేత్తలు 


తులకు 22.11.1926 జన్మించెను. వీరు బాల్యము నుండియు, 
పరమాద్భుతలీలలు తన సంకల్పానుగుణముగా, (పదర్శించుచు తన 
యవతారకార్యములు కొనసాగించు చుండెను. 


పిన్నవయస్సుననే ఈ బాలుని మృదుమధుర వాక్కు, దివ్య 
కంఠస్వరము, అపారమేధాశక్సి, పశాంతభావముతో గూడిన గంభీ 
రత మొదలగు సుగుణములు. గమనించిన వారెల్లరు ఈ బాలుని 
“అజన్మ |బహజ్ఞాని” యన నారంభించిరి. బుద్ధభగవానునివలె కుంటి, 
గుడ్డి, రోగి మొదలగు దీనుల యెడ _ అపరిమితమైన జాలితో 
బియ్యమో, అస్నమో, గుడ్డయో ఇంటిలో నివారి కెవ్వరికి చెప్పకుండ 
తెచ్చి వారి కిచ్చుచుండెడి వాడు, తాను పస్తుండియైనను ఇతరులకు, 
ఆహారము పెట్టు చుండెడివాడు. ఆ యూరి బాలురెల్లరు ఇతనిని 
గురువుగా భావించి అతని యాజ్ఞలను శిరసావహించు చుండెడివారు. 
చిన్నతనములో చదువు కొనునప్పుడు గూడా తన దైవశక్తి తనలోనే 
ఇముడ్చుకొని బయటికి పొంగనీయ కుండెడివాడు. ఉపాధ్యాయులు 
పోఠములు చెప్పు నప్పుడు పరధ్యానముగా నుండెడి వాడు. సూలు 
లోనే తన దివ్యశక్తులు చూపించు చుండెడివాడు. కోడిపందెములు, 
చేపలు పట్టుట, జంతువులను వేటాడుట, సినిమాలు చూచుటయం 
దనాసక్తి చూపు చుండెడివాడు, బాల్యము నుండియు, మానవాతీత 
శక్తులు, అసాధారణ (సజ్జ గలిగి, తోటిబాలురకు తినుబండారములు, 
పెన్సిళ్ళు వగయిరా ఎవరు ఏ వస్తువులు కోరిన అవి యిచ్చు చుండెడి 
వాడు. ఉరవకొండ పాఠశాలలో చదువుచున్న సమయమున విజయ 
నగర సా్మామాజ్యముఖ్యపట్టణమగు, “హంపీ” విరూపాక్ష దేవాలయ 
ములో శిల్పవిశేషములు చూచుచుండ స్పృహతప్పి పడిపోయెను. 
వారి యన్న ఎన్నియో వైధ్యములు, చికిత్సలు, చేయించిరి గాని 
'పయోజనము లేకపోయెను, తరువాత సహజముగ నిద నుండి 
మేల్కొనిన వానివలె లేచెను. . 


(పముఖ తత్త్వవేత్తలు 219 .. 
1940 మే నెల శ్లికివ తేదిన పుటవర్తి గామములో తనను 
దర్శీంప వచ్చిన మహాజనుల నుద్దేశించి షిర్డీ సాయిబాబాను నేనే! 
ఆధ్యాత్మికసాధనలో పూజావిధానము (పతి గురువారము సల్పుడని 
యాదేళించెను. 1818వ సంవత్సరములో మహాసమాధి నందిన షిర్డీ 
సాయిబాబాగారు ధరించిన కావివస్త్రము ధరించి, గురువారము' పూజా! 
సమయమున, శేలాదిపజలు తన్నడిగిన |పశ్నలకు నుచిత సమా 
ఛానము లొసగి, వారి సంశయములు బాపు చుండెడి వాడు. తన 
. మహిమచే ఒక్కొక్కప్పుడు కొంతమంది ఇళ్లలో, షిర్డీ సాయిబాబా 
పటములు, కొన్ని యిళ్లగోడల పై దశవతారములు, పూర్వపు మహ 
| రుల యొక్కోయు భగవదృ్భక్తుల చ్మితపటములు చూపు చుండెడివాడు, 
1940 అక్టోబరు 20వ తేదిన బడి విడువగనే ఇంటికి వచ్చి వదిన 
గారితో నేను మో వాడను గాను ఇదే వెళ్లిపోవు చున్నానని చెప్పి? 
పుస్తకములు పారవైచెను. అన్నగారు అడ్డగించినను, నేను మో వాడను 
గాను నేను సాయిబాబా నని చెప్పి గృహము విడిచి పోవుచూ, ఏ 
కార్యమునై నే నవతరించితినో ఆ కార్యము చేయ .సర్వసంగ పరి 
త్యాగము చేసి వెడలుచున్నానని చెప్పెను. ఆ యూరిలోనే, పెద్ద 
మైదానములో 1పవేళించి, యొక వృక్షచ్చాయలో నుండి అనేక 
భక్తి రసవంతమైన కీర్తనలను పొడుచు, భక్తులచే పాడించుచు, తన్మయ 
మగునట్లు చేయుచుండెను. 


“మానస భజరే గురుచరణం, దుస్తర భవ సాగర తరణం. 
'అనన్యమనస్కులై, సద్గురు చరణములు భజింవుడు. జనన మరణ 
రూప సంసారార్లవమును తరించి, బంధవిముక్తిని, నిత్యానంద 
ప్రాప్తినిగాంచగలరు.” ఇట్లు ఉరవకొండలో తన [పబోధనలుగావించి, 
జననీజనకుల కోర్కెలపె పుట్టపర్తికి తిరిగి వచ్చి, ఆ యూరి కరణం 
గారింట్లోనే యెొక్కువకాలము “బాబా” గడపుచుండెను. 


15 


220 దేవాలయములు-తత్త్య వేత్తలు 
భక్తుల (పార్థనల మన్నించి వారి కష్టములు, వ్యాధులు నివో 
రించు చుండెను. సమోపమునందు గల చి|తావతి నదిలోని ఇసుకతో 

విగహములను, పటములను, మిఠాయీలను, పండ్లను భక్తులకొసంగి 
అశ్చర్యచకితులుగా చేయుచుండెను. భక్తులకు శివుడు, 'నారాయణుడు, 
- కుమారస్వామి మొదలగు భగవన్మూర్తులను సందర్శనము చేయుచు. 
దివ్య తేజమును చూపుచుండును. అధ్యాత్మిక సాధకులకు, తగిన 

ఉపదేశము లిచ్చుచుండెను, నవర్శాతి.శివరాతిపర్వదినములలో [పద 

ర్శింపబడు లింగోద్భవ సమయములందు సాయిబాబా' ఉత్సవములను 

చూచుటకు వేలకొలది భక్ష జనులు వచ్చు చుందురు. భక్తజనుల 

వసతికై ఒక నూతన భవనమును నిర్మించి “పశాంతినిలయ * మని 
"పీరు పెట్టెను. పతి మానవుని హృదయము (పశాంతినిలయముగ 

మారవలయు ననునదే సాయిబాబా ముఖ్య ఆశయము. 


1947వ సంవత్సరమునుండి (పజానీకమునకు బాబా సద్దురువై 
పబోధనల నందింపసాగెను. భారతదేశము నలుమూలలలో తన 
దివ్యసందేశము లిచ్చి సంపూర్ణ 1 పేమానందస్వరూపులై వెలయు 
చుండెను. 

1958 8 ఫిబ్రవరిలో శివరాతి పర్వదినమున దేశదేశములకు తన 
సందేశము చాటు సంకల్పముతో “సనాతనసారథి” యను మాస 
ప్యతికను స్థాపించెను. "వేదాధ్యయనము, సనాతన ధర్మానుష్టూనము, 
అగమశాస్ర్రవిహితమగు దైవపూజా విధానము, నిరాడంబర జీవితము, 
ఉన్న తాదర్శములను, భక్తి జ్ఞాన వైరాగ్యములను, నిర్మలమైన నీతిని, 
| (పజాబాహుళ్యములో విస్త రంప చేయుటయే తమ ముఖ్యోదేశ్యమని 
బాబా నొక్కి చెప్పుచుండెను. పతితలకు, పిచ్చివారలకు, వ్యాధి 
(గస్తులకు' అపారకృపతో సహాయము చేయుచు, భక్త రక్షణమునకై 
అపారసేవ చేయుచున్న మహనీయమూర్తి. 


13. సంఘసంస్క ర్రలం 


రాజారామమోహనరాయలు | 

వంగదేశమున (బాహ్మణ కుటుంబములో 'రమాకాంతరాయ్‌, 
తారిణీదేవి యను దంపతులకు రాజారామమోహనరాయలు 1722 వ 
సంవత్సరము మే నెల 22వ తేదీన జన్మించెను. రాజారామమోహనుని 
తండి రమాకాంతరామ్‌ .సనాతనాచార సదాచార సంపన్నుడు. రామ 
మోహనుడు బాల్యము నుండియు ఆరాధన యన్న అపారమైన భ క్‌ 

శ్రద్ధలు కలిగియున్నను, కొన్ని ఛాందనపు మూఢాచారముల' నను 

నరొంచెడి వాడు గాదు. బాల్యముననే వంగ సంస్కృత, పర్షియన్‌ 
భాషలు బాగుగా నేర్చుకొనెను. ఇతనికి గల అసాభారణమైన 

(గ్రహణశక్తి ? అద్భుతమైన జ్ఞాపకశక్తి, ఎన్నో విషయములు తెలిసికొన 
_"వలయుననే ఆస క్రి తంగడి గమనించి పారశీకము, అరబ్బీ, ఇంకా 
ఇతరభాషలు చదువుకొనుటకు పాట్నాకు బం "పెను. అప్పటికి అతని 
వయస్సు $ సంవత్సరములు. తండ్రి ఇతనిలోగల సమస్తగుణములకు 
విషయములకు సంతోషించినను అభిప్రాయములలొ వచ్చుచున్న 
మార్చులకు కలవరపడసాగెను. ఇతను కర్మకాండను ఎదుర్కొనెను. 
విగ్రహారాధనను త్మీవముగా ఖండించెను. తాను. నమ్మిన అభ్మిపాయ 
ములలో పట్టుదల చూపుచుండెను. (పతి విషయములోను .తనక్షు 
"గల అభ్మీపాయ భేదములు (శుతిమించి పోయెను... అటు తరువాత 
పాదయ్యాత చేసి టిబెట్టు వెళ్లి లామాలతో సంబంధము నేర్పరచుకొని, 
వారికి గల మూఢవిశ్వాసాలను పూజలను నిరసించెను. ముఖ్యముగా 
హిందూ మతములోని ఆరాధనా విధానములోని లోపాలను, బౌద్ధ 
మతములోని వ్యకమైనతీరులను పూర్తిగా ద్వేషించి “ఏశకేశ్వరోపాసన” 
“ విశ్వమానవసౌభాతృత్వం * అనే భావాలకు |పాముఖ్య మిచ్చెను. 
తండి రమాకాంతుడు 1804 లో మరణించెను. సమస్త నంపదాయ 


eee దేవాలయములు-తత త్వ వేత్త లు 


ములకు కేందమైన “*రంగపూర్‌ *లో హిందువులు _ ముస్రిములు_ 
శ్రైస సవులు-_ జైనులతో సంబంధము లేర్చరచుకొని పెక్లు విషయములు 
|గహించెను. ఇతడు వెల్ల డించు నిశ్చితా భిప్రాయములను సమర్థించే 
మిత్రులు ఎక్కువగా లేకపోయిరి. 


. రమాకాంతరాయలు తనయుడైన జగన్మోహనుని మృత 
దేహము చెంత ఆతని భార్య ఆలోకమంజరిని భర్త దేహముతో పాటు. 
నహగమనము చేయుటకు బంధువులంతా సిద్ధపడి, అదియొక మహో 
పవి|తమైన కార్యమైనట్టు మం|తములు చదువుచుండ, ఆ స్రీ అర్హ 
నాదము వినబడకుండా డప్పులు పాయించుచు, ఆ స్త్రీని భర్త దేహ 
ముతో పాటు అగ్నిలో వేయించుటకు సిద్ధపడిరి. ఆ సమయములో ' 
రాజారామమోహనరాయలు చూడలేక ' వదినను (బతికియుండగా 
దగ్ధం చేయుటకు వీలుగాదనియు,. తన అన్న అత్మ శాంతముగా పోని' 
వ్వమనియు అటంకపరచెను. కుల|భష్టుడని మిగతా (బొహ్మణులు 
వీనిని అవతలకు నెట్టి, అమెను. మంటలో పడవేసిరి. అఆ మంటల ' 
బాధల కోర్వజాలక్‌ రక్షించండని కేకలు 'పెట్టినను, ఆమె : “అర్హనాదం 
వినబడకుండా డప్పులు వాయించి వెదురుగడలతో ఆమెను అగ్నిలోనికి 
(తోసిరి. సతీసహగమన దురాచార నిర్మూలనకొఅకు 1812 నుండి 
(ప్రారంభించిన . అందోళన, ఆయన జీవిత పరమావధీ అయినది. 
శృశానాలచుట్టు తిరిగి కొంతమంది స్నేహితుల సహాయముతో, ఈ 
రురాచార మెంత ఘోరమైనదొ, [పజలలో నచ్చ చెప్పి మాన్సించడానికి , 
(పయత్నించెను. మూర్భపు పండితులు విధవరాండను చితికికట్టి వేసి 
దహనము చేయవచ్చునని చెప్పే విషయములు శాస్త్రసమ్మతం కావని 
రుజువు చేసి, ఆ దురాచారమును మాన్పించుటకు _ సంఘసంస్కర్త 
యెదుర్కొనవలసిన చాల కష్టముల నెదుర్కొనెను, తండి గతించి 
“నంతనే తల్లి ఇతని భావముల కిష్టపడక, తీవముగా మందలించి 
ఇతనికి రావలసిన భాగమివ్యనందున శృశానస్థలములోనే యిల్లుకట్టు 


సంఘసంస్కర్తలు : 22౪ 
కొని సకుటుంబముగా నివసించుదుండెను. భీకరమైన కులాల కట్టు 
బొట్లు, అలసత్వం, అవినీతి, అజ్ఞానం అనే రోగాలవల్ల సమాజములో 
గల త్మీవతల నెదుర్కొనెను. ' అన్ని శాఖల్వపైన ఆయన వ్యక్తి త్వపు 
ము[దపడి మత, రాజకీయ, సారస్వత, తాత్తి ఇక రంగాలలో సంఘ 
సంస్కరణలు (పవేశ పెట్టడానికి ఫల పదమైన కృషిని సల్పిన మహ 
త్రర వ్యకి. శాస్త్రముల ప్రాముఖ్యము తగ్గించకుండా, వేదాలసం| గహ 
హంతు స్వ తేటతెల్లంగా వ్యక్త పరచేపాడు. హిందూధర్మ శాస్త్రము 
లకు విరోధి యని, “నాన్ని కుడని సంకుచితాభి|పాయము లు గలిగిన 
పండితులు | పకటించినన్ను ఎంతో వినమతతో వ్యాఖ్యానించి తన 
దేశస్థులే హారాల నాన్న అపార్థం చేసుకొన్నారని ఘంటాపథంగా 
చెప్పిరి. న 
సమస్త మతములను గౌరవించి, పదే పదే “జీసస్‌ కీస్తుదేవుని” 
ఘనతను కోనియాడుచు, అత్యున్నత మానవతావాది యని, నైతిక 
స్థాయిని పెంచడానికి జన్మించిన యుగపురుషుడన్సి మార్గదర్శి యని 
బోధించెను. కాని మతముల మార్పునకు ఇష్టపడేవాడు కాదు. శ్రిస్త 
వులలో పెద్దవా రనేకులు వీరి అభి పాయములతో ఏకీభవించి గౌర 
వించిరి. య * యూని కురియన్సు” లాగ రామమోహన; 
రాయలు ఏ కేశ్వరవాది. తం్యడి.కొడుకు_పరిశుద్ల ద్ద ఆత్మ కలనసినడి 
భగవత్స్వరూప మసి కె స్తవమత విశ్వాసము. రామమోహనుని తీవ 
మైన అభ్మిపాయములకో హిందువులు-_ క్రై స్తవులు కొందరు వీకిభవించ 
లెక పోయిరి. సతీసహగమనాన్ని శాసనబద్ధంగా నిర్మూలించడంలో 
తీవకృషి నల్సెను. 
స్రీ నకీనహగమన వ పద్ధతి నిర్మూలించుట యందే గాక భర్తలను 
గోల్పోయిన కీ స్రుల విషయంలో సంఘం, ఎంతో నీచంగాను, హ్‌ కానం 
గాను, హేయంగాను, చూచుచుండుట గమనించి వారి పరిస్థి తి 
గూడ నర్ధం చేసుకొని, వక భాష్యములు చెసే ప్ప ఛాందస పండితుల 


2 దేవాలయములు-తత్త వవేత్కలు 


భావములను తీవముగా. ఖండించి నందులకు ఈయనను సంఘం 
. వెలివేసి అపహాస్యం చేసియుండెను. వీరు చేసే సంస్కర ణకార్యములు 
గవర్నమెంటు వారు గూడా, ఉదాసీనతతో  చూచుచుండుటకు 
చింతించెను. హిందూధర్మ శాస్త్రములను అంగ్ల ములోనికి అనువదించి 
(పభుత్వము వారికి తెలియునట్టు చేసిరి. తయినక్షు ఈ సహగమన 
పద్ధతి నిర్మూలనకు గవర్నర్‌ జనరల్‌ గూడా తగిన |పోత్సాహము 
నీయళేదు. 1828 జులైలో “విలియంబెంటిక్‌ * ,పభువు గవర్నర్‌ 
జనరల్‌ గా వచ్చినప్పుడు 1829 డిసెంబరు 4వ తేదిన సతీసహగమ 
నాన్ని శాసన నబద్ధంగా నిషేధించెను. 


ఆ Bese చెప్పుకోదగిన Baas: సంఘసంస్కర్తగా 
మెప్పుబడసను. స్త్రీలు జ్ఞానసంపదలోను, లోకజ్ఞాన లోను పురు 
షులకు ఏ మాతం తీసిపోరని. వీరి యఖ్మిపాయము, ఇంగ్లండులోని 
పీవీకౌన్సిల్‌ వారికి గూడా, తన వాదనను వినిపించి. వారివల్ల 
 సన్మానింపబడెను. |బహ్మసమాజమును |పతిష్టాపన చేసి, ఏకేశ్వరో 
పాసనకు |పాముఖ్యత నిచ్చిరి. పతికా ల. అధిక 
ప్రాముఖ్యమిచ్చెను. పభుత్వ sss న్ని త్మీవముగా గ ర్లించెను. 
సము[దయానం పట్ట, 1పతికూలాభ్మిపాయంగల రోజులలో, ఇంగ్లాం 
డునకు బయలు దెరెను. ఐరోపా ౧" య్యాత సలిపిన మొదటి భారతీ 
యుడు వీరే. మొగలుపొదుష్హా మొదటి రాయబారిగా దేశము 
నుండి పయనమయ్యెను. హిందూసంఘములో గల ననైక్యతకు, 
బాలా బాధపడిరి. ఇంగ్రండులొ నున్నప్పుడు కామన్నుసభ వారిచే 
సహగమన దురాచారాన్ని చట్టబద్ధంగా రద్దు చేయించుటకు గట్టగా 
(పయత్నించెను. విదేశములలో నున్నప్పుడు |: |పతివారిపేత నభీనం 
దింపబడిన మహాజ్ఞాని. అరబ్‌ _పర్షి యన-_సంస్కృతము. అంగ్ల ము. 
ప్మాబూ, (గీకు నేర్చుకున్నను జూసే పిపాస తగ్గలేదు. రామమోహ 
_నుడు స్వాతర్మత్యపియుడు, మానవతావాది. దేశాభిమాని, స్వదేశ, 


సంఘసంస్కర్తలు వ్‌ 
విదేశాల వివక్షతలేని (ప్రజల మనిషి. మానసమే దైవమందిరం చేసు 
కొన్న భక్తా|గేసరుడు, రాజర్షి. ప్రీజనాభ్యుదయమునకే గాక, 
సర్వమానవాభ్యుదయానికి మూఢవిశ్వాసాలను, వెరితలలు చేసిన 
పూర్వాచారాలను ఖండిస్తూ మత్క సాంఘీక, అర్థిక, విద్యావిషయక, 
సాంస్కృతికాది సమస్త రంగాలలో అరువది సంవత్సరాల జీవితములో 
తూర్పున ఉదయించి, పడమట అస్తమించిన తేజోరాళి) ధన్యజీవి, 


ఈశ్వర చంద విద్యాసాగరుడు 


ఇతడు వంగరాష్ట్రము నందలి, మిథునపుర జిల్లాలో గల వీర 
సింహ్మగామమున ఉత్త ము (బాహ్మణ వంశములో 1820వ సంవత్సరము 
సెప్టెంబరునెల ఇరువ దవశేదిన జన్మించెను. వీరి తాత రామజయత్ర ర 
భూషణుడు. , ఈయన భార్య దుర్గాదేవి. ఈ దంపతులకు ఠాకూర్‌ 
ధాస్‌_కాళిదాసు అను ఇర్వురు మలు గలరు. ఠాకూర్‌ దాస్‌ కుమా 
రుడే ఈశ్వరచంద విద్యాసాగరుడు. ఇతడు బాల్యమున' బీదరికముచే 
ననేక కష్టములుపడి విద్య నేర్చ్సుకొనెను. విద్యాసాగరుడు బాల్యము 
తరు, న్యాయద్భృష్టి-ని పోపట్యము_ _స్వాతం్యత్యాభిలాష మొద 
లయిన గుణములను వారి తాతయొద్దనుండి అలవరచుకొనిరి. ఇతను 
19, 20 సంవత్సరముల కే స్మృతులు, ధర్మ శాస్త్రములు, వేదాంతశాస్త్ర 
ములు, పరిపూర ముగా చదివి విద్యాసాగరుడని, బిరుదు బొందెను. 
విద్యాసాగరునకు పితృభక్తి, మాతృభక్తి ఎక్కువ. పూర్వాచారము 
లలో దుష్ట సం్యపదాయములతో నిండి అభివృద్ధి నిరోధకములై నవి 
నిర్తూలింపచేసి, శిథిలమగుచున్న వ్రాత్మపతులను ము|దింపచేయుటలో 
నెక్కువగా కృషిచేసి, పురుషులతో సమానముగా సస్త్రీవిద్యను పోత్స 
హించెను. (ప్రభుత్వము వారిచ్చు ధనసహాయముతో, పెక్కు విద్యా 
లయములు స్థాపించెను. పీరు తన శ్రిశవ ఏటనే పెక్కువిద్యానంస్థలలో 
నత్యంత ప్రాముఖ్యముగల ఉద్యోగములు చేసి, విద్యాభివృద్ధికై చేసిన 


కృషి నిరుదమానము.- 
చేవా 1h 


26 దేవాలయములు-తత్త వ్రవేత్తలు 


1829వ 'నంవత్సరమున “ విలియం బెంటింక్‌ * సభువు. కాల 
ములో శ్రీరాజారామ. మోహనరాయలు సహగమన పద్ధతిని మిక్కిలి 
(పయాసపడి మాన్చించుటకు చేసిన కృషికి వీరు మిక్కిలి సంతనసించిరి. 
అప్పటినుండి హిందూవితంతువుల పరిస్థితి సంఘములో మి క్రిలి దుర్భర 
ముగాను, ఘోరముగా నుండినది. వారి కష్టములు వర్ణింప నలవిగాక 
“యుండెను, ఈ బాలవితంతువుల కడగండ్లను తొలగించుటకై విద్యా 
సాగరుడు పడిన (శ్రమ (వాయనలవి గాదు. విద్యాసాగరుని తల్లి 
తనకు సంబంధించిన దగ్గర బంధువైన బాలవితంతువు యొక్క 
దుఃస్థితికి వగచి, తన కుమారునితో “నీవు ఎన్నో శాస్త్రములు చదివి 
తివి net మన హొందూమతములో, వితంతువులకు పునర్వివాహము 
చేసెడు విషయము శా స్రుసమ్మతమేనా” యని అడిగాను. తల్లి దండ్రుల 
యాజ్ఞను గైకొని స్త్రీ పునర్వివాహ ఉద్యమమున్రై స కట్టు 
కొని 'శాస్త్రనమ్మతమని సంఘములో (పచారము చేసెను. ఎన్ని భేదా 
భిపాయములు' వచ్చినను, తాను నమ్మిన సిద్ధాంతమును, వీడెడి 
వాడు గాడు, ఈ ఉద్యమ సందర్భములో ఎన్నో కష్టముల కోర్చి, 
ఛాందస పండికుల నెదుర్కొని తన్ను చంపుటకు పయత్నించినను, 
లెక్కచేయక స్త్రీ పునర్వివాహ పద్ధతిని శాస్త్రసమ్మత మని _పచారము 
చేస్తి సంఘములో నూతనపద్ధతిని (పవేశ పెట్టిన మహనీయమూర్తి. 
వీరు కేవలము, ఇతరులకు పబోధము చేయుటయే గాక, తన కుమా 
రుడు నారాయణచందుడు వితంతువును వివాహము చేసుకొనగనే 
విశాలహృదయ ముతో సమ్మతించిన ఆదర్శమూర్తి. కేవలము విద్యా 
వంతుడు, సంఘసంస్కర యే గాక రేపటి దినమున తనగతి యేమని 
విచారించకయే, బీదలకు దానము చేయుచుండెడివాడు. ఇతడు 
చేసిన దొనములు, ధర్మములు [వాయనలవి గానివి పెక్కు గలవు. 
వీరిని కలియుగ దానకర్లు డనినను అతిశయోక్తి గానేరదు. ' 


సంఘసంస్కర్తలు 227 

కందుకూరు విరేశలింగంపంతులు 

వీరు అంధులు, రాజమహేం|దవరములో 1846వ సంవత్సరం 
ఏపిల్‌ నెల 16వ తేదీన జన్మించిరి. పూర్వము చాలమంది అడపిల్ల లకు 
బాల్య విపాహములు చేయుచుండెడి వారు. అడపిల్ల లకు విధివశాత్తు 
భర్తలు చనిపోగానే పునర్వివాహము చేయుట సంఘములో మహో 
పాపముగ పరిగణించి శాస్త్రములు గర్హి ౦చియున్నవి, భాందస్త సంకు 
చిత భావములుగల' పండితులు స్త్రీకి పునర్వివాహము పనికిరాదని 
(పచారము సల్పుచు అ బాలికల జీవితములు నిరర్ధకమై, “కేవలము 
ఇళ్ళలో వెట్టిచాకిరికి మా|తమే వారు పనికివచ్చునట్లు చేసిరి. అటు 
వంటి బాలికలు లోలోపల బాథలు పడుచు, సంఘములో తాము 
హీనముగా చూడబడుచుండుటచే మిగుల దుఃఖించుచు ఎన్నో 
బాధలు పడుచుండిరి. వీరు సంఘములో విధవముండలని పిలువబడుచు 
చాల నీచముగను, హేయముగను. చూడబడుటకు వీరేశలింగం 
పంతులుగారు మిగుల దుఃఖించి, సహించలేకపోయెను. వితంతువులకు 
పునర్వివాహము చేయవచ్చుననియు శాస్త్రములలోని నిజమైన విష 
యములు పండితులు స్వార్థపరత్వముతో చెప్పకపోవుట గర్హించదగిన 
విషయ మనియు, బహుళ[పచారము చేసి సంఘములోని దుష్టశక్తుల 
నెదుర్గొని, స్ర్త్రీ పునర్వివాహము చేయవచ్చునని నిర్జ్వంద్వముగా 
చెప్పెను. బాలవితంతువుల జీవితములునాశనము చేయుట సహించ 
రాని విషయ మనియు, మానవత్వము లోపించిన వారు మ్మాతమే 
ఈ విషయమై (పచారము చేయుచున్నారనియు " తెలిపి వారిని తీవ 
ముగా నెదుర్కొనిన గొప్ప సంఘసంస్కర్మ. వీరు చేసిన సేవ అమో 
ఘము, చిరస్మరణీయము. 


14. తత్త ఏవేతలం- ఉవదేశవంంలం 


భక్తి తత్త్వ వేత్తలు, మతతత్త్వ వేత్తలు, గురువులు వారికి ముందు 
కాలములో, జరిగిన మంచిని |గహించిి. దేశ కాల పరిస్థితులను బట్టి 
- ఎపుడు ఏమిచేసిన బాగుండునో (గహించ్సి [పజలను సన్హార్గవర్తులుగౌ 
చేయుటకు, భక్షి మార్గములో నుంచుటక్కు తాము [గహించీన వాటిని 
సులువైన మార్గములలో కుల, మత, వర్గ భేదములు పాటింపక, సమస్త 
జనులకు బోధించి (పజలలో భకి క్రి తత్వమును అభివృద్ధిపరచుటకు 
పవి|తములైన మహామంతములను, బీజాక్షరములతో గూడిన ఉప 
దేశములను శోక పద్యరూపములలో స్తోతములను,. భగవంతుని 
పేరుతో నామజపముల్సు పూజలు, ' క్రతువులు మొదలగు వానిని 
అందరికి అర్ధమయ్యే రీతిలో బోధించి యుండిరి. 


ఈ మహామం్యతములలో, ఓం నమో నారాయణాయ (నారా 
యణ అష్టాక్షరి), ఓం నమో భగవతే వాసుదేవాయ (వాసుదేవ ద్వా 
దశాక్షిర్సి, ఓం నమో విష్ణవే (విష్ణుషడక్షరి, ఓం నమః శివాయ (శివ 
పంచాక్షరి) మొదలైన రామతారక మం|తము 
మొదలగునవి గాక, స్తో తములలో శ్రీ లక్ష్మీనృసింహ, శ్రీరామ, 
శ్రీకృష్ణ శివ మొదలగునవియు, భగవంతునిపరంగా అనేక శతకములు, 
వీజాక్లరములతో గూడిన ఉపదేశములను ఉపదేళించి ఎల్ల కాలముల 
యంచు భగవంతుని (పార్థించి తరించ వలసినదిగా బోధీంచి వారు 
తరించి ధన్యులైరి. 


ఈ మహామంతములు ' పూర్వకాలములో (పపహ్ల్హాద, నారద, 
(భువ, మార్కండేయులును, ఆళ్వారులును, నాయనారు మొదలైన 
మహాభక్తులు జపించి తరించి, భవిష్యత్తరములవారు వాటిని జపించి 
మోక్షమును పొందవచ్చునని ఎలుగెత్తి చాటియుండిరి. (పస్తుత కాల 


తత్త వేత్త లు-ఉపదే శములు | ' 2z9 
ములో గూడ  మహాోభక్తులైన మహానుభావులు ఈ మం|తోలను 
జపించుచు మార్గదర్శకులుగా నుండిరి... పై మం్యతములను జపించు 
టకుగాని, స్తోత్రము చేయుటకు గాని చిత్త శుద్ధితో గూడిన భక్తియే 
అతి ముఖ్యమని, అనువైన మార్గమని చెప్పి యుండిరి. పరమ పవిత 
మైన గంగానదిలోని జలమును సువర్ణ, రజత, తదితర మృత్చా|త 
లతో |తాగినను ఫలితము గుణము ఒక్కటియే. అదే విధముగా మహో 
మంత్రములు జపించినను, స్తోతములు చదివినను నిర్మలమైన భక్తియే 
ముఖ్యము. 


భగవంతునికి అనేక నామములున్నను, |పతినామము (పపంచ 
రూపములలో ఒకానొక భాగమైయున్నది. ముఖ్యముగా భగవంతుని 
సహన నామములతో కీర్తించుట (ప్రశస్తి వహించియున్నది. మనసు 
కుదిరి హృదయ పూర్వకముగా నోరువిప్పి తనివితీర నామ సంకీరన 
చేసిన జన్మ తరించును. అందుకనే “ విష్ణోః సర్మణం * అని భాగవత 
పురాణము విష్ణుస్మరణము సూచిస్తుంది. 


ముఖ్యముగా సహ్మసనామములోని (పతినామానికి అర్థం తెలి. 
యకపోయినా స్పష్టంగా ఉచ్చరింప గలిగితేనే[పయోజన మున్నది. 
స్పష్టాక్షర మైన పలుకే మం| తమని చెప్పియుండిరి, ఆ మంతమునకు 
అధినులే దేవతలు. స్తోోతపాఠం చేస్తే స్తుతి అవుతుంది. ఒక్కొక్క 
నామాన్ని ఓంకారముతో మొదలు పెట్టి “నమః”? అని ముగిస్తూ 
పూలతోనో, అక్షతలతోనో అర్చిస్తే అర్చన అవుతుంది. పదిమంది 
కలిసి సహ్మసనామ హోమం చేస్తే అది యజ్ఞం అవుతుంది. ఎలా 
చేసినా గమ్యం ఒక్కటే. అత చీ ఆరాధించేందుకు అందరూ అర్హులే 
గాబట్టి అ మూర్తిని మనస్సులో నుంచుకొని ఇతరానక్తులు లేక |శద్దా' 
భక్తులతో చదివినప్పుడే దాని ఫలితం కలుగుతుంది. 


230 దవాలయములు-తత వ్‌వేత లు 
అల్‌ యుతి 


నూర్యకీరణములు " మారుమూలలకు గూడా చొచ్చుకొని 
(పసరించిన క్లే సద్భ క్రితో భగవంతుని ఏ రూపములో ధ్యానించినను 
ఆయన వ దశదిశలా దీనులను, పీనులను, యోగు 
లను సాధువులను, అందరిని అన్ముగహిస్తాయి. 


బహుకాలమునుండి నేటి వరకు విష్ణుసహ్మసనామము, భగవ 
ద్గీత్క సుందరకాండ పారాయణములు నిత్యము జరుగుట బహుళ 
వ్యాప్తిలో నున్నది. అన్ని మంతములకన్న “శ్రీమన్నారాయణ 
చరణా శరణం |పపద్యే, శ్రీమతే నారాయణాయ నమః” అను ద్వయ 
మం[|తము మం్యతరత్నమని, చెప్పదగి యున్నందున సమస్త జనులు 
విధినియమములు, వర్ష భేదములు పాటింపక ఎల్ల కాలములయందును 
_ సర్వవేళలా జపించి, -స్మరించవచ్చునని మహాత్ములు చెప్పియుండిరి. 
కులశేఖర అళ్వారు ముకుందమాల అను సోోతములో నారాయణ 
శబ్దముతో గూడిన మహామం[త మహిమను గూర్చి ఈ క్రింది విధ 
ముగా చెప్పియుండిరి _ | 


హే మర్త్యాః పరమం హితం [శుణుత వో వక్షా మి సంక్షేపతః 
సంసారార్థవ మాపదూర్మిబహుళం సమ్యుక్‌ (సవిశ్య స్థితాః - 
నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం 
మన్రం స్మపణవం _పడామసహితం (పావర్తయధ్వం ముహుః, 
అనేకములగు అపత రంగములలో ' గూడి అగాధమగు సంసార 
' నముదమునందు మునిగియున్న మహాజన్సులారా ! మోకు సంక్షేప 


ముగ నొక గొప్ప హీతము చెప్పుచున్నాను. అదీ యేమన మోకు గల 
అజ్ఞానమును పారదోలి ఓంకారము_ పణవముతో గూడిన “నారాయ 


ఇయ ౫ అను మం్యతము జపించుచుండ వలయునని బోధించెను. 


“ఓం” అను శబ్దము (పణవము. పతంజలి “పరమాత్మను పిలి 


చేందుకు సంబోధన యని చెప్పినారు. -.. ఓంకారము పరమాత్మకు 
పర్యాయపదము. | 


తత్వ వేత్తలు-ఉపదే శములు య zat 


“ఓం” అని పిలిస్తే పరమాత్మ పలుకుతాడు. మూడు లోకాలకు 
మూలమై [ప్రపంచానికి పాణం అయింది 1 పణవం.' ఈ శబ్దము సకల 
సారస్వతసారం అని మహాత్ములు చెప్పిరి. |పపంచమే పరమాత్మ 
గాబట్టి ఎరుక (పణవస్వరూపుడు. 


. ఓంకారము, వేదములు, ఉపనిషత్తులు, (బహ్మస్మూూతములు, 
సనాతన ధర్మశాస్త్రములు, |శుతులు, స్మృతులు, పురాణేతిహాసములు 
బహుముఖముగ అనేక దేవతోపాసనములను, మానవాతీతశక్తులను, 
స్వర్షాది పుణ్యలోకములను గూర్చి చెప్పుచున్నవి. అన్నియు ఒకే 
పరతత్త్యమును |పసాదింఛు చున్నవి. అదే (బహమని అచలమని 
పరమాత్మయని, భగవంతుడని చెప్ప బడుచున్నది. అనగా అందరికి 
అన్నిటికి సర్వేశ్వరుడైన భగవంతుడు ఒక్కడే యని సారాంశము. 
లట్టి భగవంతుని ఆరాధించి ఆయన స్వరూపము నొందుటకు * ఓం 
అను అక్షరము చాలును. “ఓం” కారము యొక్క మహిమ 
మహోన్నతమైన దనియు, దాని మహౌన్నత్యము అనుభవైక వేద్య 
మనియు పెద్దలు చెప్పుదురు. 

ఉత్తర గీతలో ఢ్రీకృష్ణునిదే ఉపదేశింపబడినది “ఏం” అను 
అక్షరమే. అది అక్షర పర్మబహ్మము. “ఓం” కారమే సకల సృష్టి స్థితి 
లయములకు మూలకారణము. వేదముల యొక్క ఆదిమ ధ్యాంతము 
అందు “ఓం” కారము'- అనుసంధింప బడినది. ఒక్ట మాటలో వివరించ 
వలయునన్న సర్వము “ఓం” కారమయము. 

ఓమిత్యేకాక్షరం (బ్రహ్మ వ్యాహర న్మామనుస్మరన్‌, 

యః |[పయాతి త్యజన్‌ దేహం స యాతి పరమాం గతిమ్‌. 

గీత. 10.5, 
ఎవడు మరణ సమయములోనైన “ఓం” అను వీకాక్షర (పణవమును 
నోట బలుకుచు శరీరమును చిడచిపోవునో అట్టివాడు ఉత్తమోత్తమ 
మైననా పరమపదము చేరుచున్నాడని శ్రీకృష్ణభగవానుడు ఈ అర్జునునికి 


282 దేవాలయములు-తత్ర వన్న లు 


బోధించెను. ఏకాక్షరమైన “ఓం* కారము మహామహిమాన్వితమై 
తేజన్స్వరూపమై మహోన్న తస్థాన మా[కమించినది. 


అ*.ఉ. మ. అను మూడు అక్షరముల కలయిక వల్ల “ఓంి 
కారము ఏకాక్షర మైనది. 

“అ ఈరమునుండి అగ్ని, యుగ్వేదము, భూలోకము; (బహ. 
జనించు చున్నారు. 

“ఊఉ” కారమునుండి ఆకాశము, యజుర్వేదము, భువర్లోకము 
విష్ణువు ఉద్భవించు చున్నారు. ॥ 

“మ” కారమునుండి సూర్యుడు, సామవేదము, స్వర్ణలోకము, 
మహేశ్వరుడు పుట్టుచున్నారు. 


అృడ్యుమ' వర్ణ ములు. పసువు. తెలుపు_నలుపు రంగులలో రజ 
న్సత్వ, తమో గుణములు గూడుకొనియున్నవి. ఈ మూడు వర్ణములు 
కలియగా జ్యోతిస్స్యరూపమైన “ఓంకారము” ఆవిర్భవించినది. (పణ 
వాక్షరముతోనే సర్వాంతర్యామిని నిలిపి ధ్యానింపవలెను. (తిమూర్త్యా . 
- త్మకమైన స సృష్టి, స్థి సితి లయ కారణమైన (పణవరహస్య మెరిగినవాడు 
వేదార్థములు తెలిసినవాడనియే .ఛెప్పవలెను. ఇదియే (బ్రహ్మవిద్య. 
మానవుడు దేశ, కాలు. ప్యాతలతో నిమిత్తము లేకుండ అన్ని వేళల 
“ఓం? అను (పణవాక్షరమును జపించవచ్చును. అన్ని కోరికలు విడచి, 
చిత్తవృత్తిని నిరోధించి, తనలోని స్వస్వరూపమైన అత్మను చూచి, 
పరమాత్మకు తనకు ఎట్టి జేదము లేదని, తానే పరమాత్మ యని తెలిసి 
కొని దృఢనిశ్చయముతో నుండవలెను. నప కోటి మహామం[తము 
లలో మహోత్కృృష్టమైన ఓంకారము 'ఉపాసీంచు మానవుడు చరమ 
పురుమోర్థమైన మోక్షమును సులువుగా బొందగలడని. శ్రీకృష్ణపరమాత్మ 


నిశ్చితాభిపాయము. 'జీవునకు ఈ,శరీరము వదలినను ఇంతటితోనే 
జన్మ సమాప్తిగాదు. అలా సమాప్తి గావడమే మోక్షము. ఆ ముక్తి 
"పేరే సాయుజ్యము, ' : 


తత్వవేత్త లు-ఊపదే శములు 283 


నమః అనగా నమస్థారము నన్ను స్వయముగా మాకు సమ 
ర్పించుకొనుచున్నాను. సర్వం మోరే అని చెప్పుటయే భక్తుని లక్ష్యము. 


వారాయణశబ్ద వివరణ 


“ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్ఫూతాన్య నేకశః, 

(తీన్‌లోకాన్‌ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః, 
అంతట వ్యాపించినవాడు పరమాత్మ, పరవస్తువు. ఆయన నారాయ 
జుడ్యా శివుడా యని సందేహము గలదు. వేదములలోను, సమస్త 
పురాణాదులయందును నారాయణుని నామము నారాయణాంశమును 
గురించి వివరముగా తెలుపుదూ “ నారాయణుడే” పరమపురుషుడు _ 
పర|బహ్మ అయినట్లు స్పష్టముగా చ. “నారాయణః” 
శ్రుతి వాక్యము. 


యచ్చ కిం చిజ్ఞగత్సర్వం దృశ్యతే [జాయతేఒపి వా, 
అంతర్భహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థీతః, 
అనునట్టి శ్రుతి పమాణానుసారముగ నరు డనగా అత్మ యనియు, అట్టి 
యాత్మవలన ఆకాశాది భూతములు వుట్టినవనియు, అట్టి భూతముల 
యందు కారణరూపముతో వ్యాపించియున్నాడు గనుక అ భూతములు 
ఇతని అయనములు గనుక నారాయణు డనబడునని చెప్పియున్నది. 
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదమ్‌, 
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్‌ం హరిమ్‌. 
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్‌, 
నారాయణపరో జ్యోతి రాత్మా నారాయణః పరః, 
నారాయణపరం బహ్మ తత్త్వం నారాయణః పరః, 
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః. 
నారాయణ ఏవేదం సర్వం యద్భ్ఫూతం యచ్చ భవ్యమ్‌, 


గ. దేవాలయములు-తత్త ఎవేత్తలు 
అనినట్టు అనేకములై న శిరస్సులు గలిగి, జగత్తు నే తములుగా గలిగిన 
వాడై విశ్వమునకు సుఖము గలుగజేయు వాడును, సర్వవ్యాపకుడును 
సర్వ,పాణుల కాధారభూతుడును, శాశ్వతుడును, మంగళకరుడును, 
మోక్షసాధనభూతుడును, పపంచాతీతుడును, (ప్రపంచస్వరూపుడును, 
శాశ్వతుడును, విశ్వమునకు [పభువును, శుభకరుడును, నాశరహితు 
డును, అంతఠ్యామి స్వరూపుడునైన నారాయణుడే [జ్యోతిస్స్వరూవుడు, 
నారోయణుడే పర|బహ్మ స్వరూపుడు. నారాయణుడే తత్త్వరూపుడు. 
నారాయణుడే ధ్యానము చేయదగినవాడు. అట్టి ఛ్యానగోచరుడై న 
నారాయణుడే సర్వులచే సేవింపదగిన వాడని [శుతులు కొనియాడు 
చున్నవి, 
అథ నితో నారాయణః (బహ్హా నారాయణః శివశ్చ నారాయణః 
శ|క్రశ్చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః. 
సర్వమూ నారాయణుడే యని నారాయణుని అద్వితీయ తత్వమును 
స్పష్టపరచి, “నిష్కలంకో, నిరంజనో, నిర్వికల్చో, నిరఖ్యాతః, శుద్ధః 
దేవ ఏకో నారాయణ” యని స్పష్టపరచి యుండెను. . 


నమామి నారాయణ పాదపంకజం 

కరోమి నారాయణవూజనం సదా, 
వదామి నారాయణనామ నిర్మలం | 
స్మరామి నారాయణతత త్వ మవ్యయమ్‌,. 


విష్ణుమూర్తి కిస హస్ర నామములే గాక, అనంతనామము లుండవచ్చును, 

అన్నీ టికంచె | పధానమైనది.[పథమమైనది “నారాయణి అనే నామం 
ఎందువలన స్మరింపవలయునో తెలిసికొంటిమి. ఆదిశంకరులవారి 
“భజ గోవిందం” యొక్క ప్రాముఖ్యమును, వారు ఒకొనొక సమయ - 
ములో లక్ష్మీనృసింహస్తోతము చేయుటను గమనించిన నారాయణుడే 
పరవస్తువనియే సూచింపబడుచున్నది. 


తత్త్వ వేత్తలు-ఉఊవదేశములు, ణ్‌. 


పరమ పవ్శితమై అందరికి మేలు చేయునదియై, శుభకరమైన. 
 మహామంతము “ఓం నమః శివాయ” అను శివపంచాక్షరీ మహో 
మం|తము. భక్తి నిష్టలతో, ఏకా గచిత్తులై, ఎవరు నిత్యము జపించు 
చుందురో వారు పాపవిముక్తులై, నిస్సంశయముగా ముక్తి పోంద 
గలరు. ఏ మంత్రమునవై నను, సద్భక్తి గలిగి, నిశ్చలమైన మనస్సుతో 
' ఇపించినప్పుడే ఫలితము సిద్ధించును. మనస్సులో వ మూర్తినై నను 
సరే లగ్నము చేసుకొని, ఆ మూర్తినే తన ఇష్టదైవముగా భావించి, ' 
ఏ మం్యతము జపించినను ఫలితము సిద్ధించును. 


ఒకప్పుడు జగద్గురు కంచీ కామకోటి 'పళాధిపతులు, నారా 
యణ ఆహ్టాకరీకుం్భరము (ఓం నమో నారాయణాయ | |పాతః 
కాలమునందును,' వపంచాక్షరీ (ఒం నమః శివాయ), మంత్రము 
(పదోషకాలము ల! ఏ భేదము పాటింపక జపీంచుచు ఎల్లరూ 
భక్తితో 'ఆ పరమాత్మను ధ్యానించుట కర ర్హవ్యమని విశాలబుద్దీతో 
బోధించిరి. 


15. భగవద్గీత _పావంంఖ్యవరంం 


“భగవద్గీత” భారతీయులకు అత్యంత! పామాణికమై సర్వమత 
సమన్వయ మొనర్చి, వివరముగా తేలికగా (పబోధ్రించెడి (గంథము, 
ఈ విషయము జగద్విఖ్యాతమై యున్నది. దీనికి గల [పాశస్యము, 
గౌరవము, (పచారము మరొక (గంథానికి లేదు. (పపంచములో. వీ 
మూలకు వెళ్లి చూచినా, కనీసం భగవద్గీత రు వినని వారుండరు. 
జనసమూహం౦లో ఇంతటి ఆత్మీయతను పొందుటకు సాక్షాత్‌ భగవ . 
.త్స్యరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ నోట వెలువడిన గానము. కాబట్టి 
అధ్యాత్మిక వాజ్మయంలో దీనికి గలస్టానము మరియొక దానికి లేదని 
భావించెదరు. : పంచమ వేదమయిన భారతములో కీలకస్థానములో 
వ్యాసుడు సర్వ వేదాంతసారము సమకూర్చి యుండెను, శంకర భగవ 
త్పాదులు “గేయం గీతానామ సవ్మాసం” అని [పపంచానికి బోధిం 
చెను. ఠః భగవద్లిత ” అంక భగవంతునిచేత కీర్తి ంపబడినదని యర్థము. 
ఏది ధర్మం..ీది అధర్మం_ ఏది పాపం_ఏది పుణ్యం. _ఏమి చెయ్యాలి. 
ఏమి చెయ్యకూడదు అనే విషయములో అర్జునుడు మొోమాంసలో 
పడినప్పుడు ఆ చిక్కునుండి అతనిని బయటి లాగి సరియైన దృష్టిని 
అత్రనికి |పసాదించేందు కే శ్రీకృష్ణపరమాత్మ పాటుపడి సఫరీకృతు 
డైనాడు. భగవద్గీత పంచమ వేదమని [పఖ్యాతి గాంచిన భారతములో 
భిష్మపర్వము లోనిది. భక్తితో కోరిన అర్జునుని కోరికను మన్నించి 
తనయొక్క విశ్వరూపము చూపంచి, అర్జునుని తన వానినిగా చేసు 
స్‌ చేయవలసిన పనిని చేసి తీరాలి. అత్మానాత్మవి వేకముతో 

లిసి చెయ్యాలి అని బోధించెను. 


కర్మ..జ్ఞానములలో ఏది ముఖ్యమని తాత్వికులు మథనపడు 
చుండెడివారు. గీత . రెంటిని సఘన్వయపరచి సమాధానమిచ్చిన 


భగవద్గీత ప్రాముఖ్యము 237 
.ఉద్దృింథము. గీతలో 18 అధ్యాయాలున్నాయి. 700 శ్లోకములు 
గలవు. అందువలననే దీనిని మోక్షసప్తశతి అని చెప్పుదురు. ఎక్కువ 
- తక్కువ అనే భేదం లేదు. జ్ఞానమే (పధానం. (పాదీనమహార్టుల అభి 
ప్రాయములనుపామరజనులకు అందేబట్టుచేసినది భగవద్దీత మాతమే _ 


భారతీయతత్త్వమునకు, ఆధారభూతములై న గీత_ఉపనిషత్తులు 
(బహ్మసూతములు_ ఈ మూడింటిని కలిపి పస్థాన్మతయ మనెదరని 
తెలుసుకొంటిమి. ఈ మూడింటిలో అందరికి అందుబాటులొ నుండు 
టచే భగవద్గిత మా(తమే (పధానమై యున్నది. ఉపనిషత్తులలోని 
సారం _ బహ్మనూతములలో చెప్పబడిన రహన్యములు "గీతలో 
చెప్పబడియుండెను. మానవుని నిజజీవితములో ఏ చిక్కు [సశ్ను 
తటస్థించినా గితలో ఏదో జక శ్లోకము తగిన ళం మ 
తృప్తి పరుస్తుంది. 


భారతీయ వాజ్మయములో ఎన్నో గీతలున్నను, భగవద్గీతకు 
మాతమే విశిష్టస్థానముంది. గీత అనగనే భగవద్గీత అని మా|తమే 
చెప్పుదురు. శ్రీమద్‌భగవద్లిత సర్వవేదాంతసా తము గీతామృతము 
లోని కర్మ-_జ్ఞాన_భకి మార్గములు జీవితపరమార్థాన్ని ఎలా సాధిం 
చాలో తేటతెల్లముగా విశదీకరిస్తాయి. ఇంత స్వల్పపమాణములో 
ఒక్క వైదిక ధర్మమే గాక్క సర్వమతసారము ఇమిడి యున్నది? 
గీతాజ్ఞానము న్యాశయించియ్మే ముల్లోకములను ఏలు చున్నానని 
విష్ణుదేవుడు వరాహపురాణ మందలి * గీతామాహాత్మ్యమున ”_ 


“గీతాజ్ఞాన ముపా(శిత్య (తీన్‌ లోకా నాలయామ్య హమ్‌” 
అని చెప్పియుండెను. 


(తిలోకరాజ్యూంగ విధానములకు అవసరమగు మూలసూూ తము 
లన్నియు గీత యందు గలవు. కనుకనే దేశ కాల జాతి, 
మత, వివక్షత లేక |పపంచమానవు లందరికి గీతాసిద్దాంతములు అను 


238 దేవాలయములు-తత్త్య వేత్తలు 


వర్తించును, _ వేలాది సంవత్సరముల [కిందట నుపదేశింపబడినదే 
అయినను నేటికిని గీతార్రము వలన మానవలోకము లాభము పొందు. 
చునే యున్నది. నవీన భావములు గోచరించుచునే యున్నవి. 

భారతీయులే గాక, అన్యదేశీయులును, పెక్కుమంది. గీతాజ్ఞానము 

నాశ్రయించియే తమ జీవితములను. పవిత్రములను జేసుకొను . 
. చున్నారు. కనుకనే వివేకానందుడు“ గీత” లోకైక గంథమని చెప్పి 
- యున్నాడు. 


పలు[పాంతములలో గీతా మందిరములు నిర్మించి, భక్తజనులు 
- నిత్యము అక్కడ గీతను పారాయణము చేయుచున్నారు. గీతలోని 
పవి త విశాలభా వములు గుర్తి ంపబడి మందిరములు నిర్మించుటద్వారా 
పండితుల (పచారముల ద్వారా, నిత్యము పారాయణము ద్వారా 
గీత వ్యాపి గాంచుట (పోత్సాహకరముగనే యున్నది. ఈ కృషి చాల 
వరకు ఫలించినను కొద్దిమంది మాత్రమే పాల్గొని చేయుచున్నారు. 
ఈ కాలములలో కేవలము గీతలోని శ్లోకములు కంఠస్థము చేసి ఏదో.. 
గీతాపారాయణము చేయుచున్నాము. గదా యని తృప్తి బొందుట 
విశాలభావముతో గూడిన "కార్యము గాదు. మతాచార్యులు, పండితులు 
"విద్యావంతులు ఏ భేదములను 'పాటించక సమస్త జనులకు గీతలో గల 
/ విషయములు తేటతెల్ల ముగా అందరీకి తెలియ జెప్పి, సమష్టిగా గీతా 
ఘీషనుగా ఏర్పడి కులమత భీదములను. పాటింపక ములను వారి 
ముఖ్యకర్త వ్యమై యున్నది. : 


ఈ కార్యము ' కె) స్వవమిషనరీల వలె రామకృష్టా మిషన్‌వారి . 

= మాదిరిగా | పచారము చేయుట ఈ గితామిషన్‌ వారి విధ్యేక్త థర్మమై"” 
" యున్నది, కేవలము ఏవో కొన్ని ఉపన్యానములిచ్చి వారు నిర్వర్తించ - 
పలసిన పని అంతటితో అయిపోయినదని భావించుట అత్మవంచనయే " 
కాగలదు. గితయొక్క ప్రాముఖ్యము. విదేశీయులు తెలునుకొనవలెనన్ని 
కనపరదే ఉత్సాహము, మన దేశీయులలో లేకపోవుట చాలా విచార 


భగవద్గీత పాముఖ్యము 228 


కరమైన విషయము. దీనికి కారణము, మన వారిలో కొంతమందికి 
గల సంకుచిత భావములు హేతువైనట్టు తోచుచున్నది. ఇప్పటికీ 
చాలామంది మహనీ యులు గీతకు అనేకవిధములుగ - భాష్యములు 
వాసి వాటిలో గల అమూల్యాభ్మిపాయములు ' బోధనల ద్వారా. 
(ప్రచారము. జేసినను, జరిగిన పని చాలా స్వల్పమనియే చెప్పవలసి 
యున్నది. పవ్మితసేవా భావములతో గీతయొక్క |[పాముఖ్యమును 
విరివిగా పచారము చేయుట భారతీయుల (పథాన కర్తవ్యమై 
"యున్నది. 


16. దేవాలయువంంలం-పో షకవర్గ్షవంం 


గత |పకరణములలో భగవంతుడు, భగవత్తత్స్యముల వివరణ, 

భక్తి మతతత్త వేత్తల జీవిత విశేషములు, వారు బోధించిన మహా 

మం్యతములు, ఉపదేశములు, భగవద్దీతా[పాముఖ్యము మొదలగు 

విషయములు తెలుసుకొంటిమి. దేవాలయములు, ధర్మసంస్థలు, 

మతసంస్థలు మొదలగునవి నిర్వహించ వలయునన్న ఏ ఒక్కరి వ ని 
సాధ్యపడు విషయము గాదు. 


అనాడినుండియు వేద |పతిపాదితమై ఆర్యధర్మము అనేక 
శాఖలుగ విస్తరించి జగత్తును సంరక్షించు చుండగా, వేదాంగములను 
అవగాహన మొనర్చు కొన్న మహర్షులు వాటి పచారమునకు 
సహకరించు చుండగా, మత్యతయాచార్యులు మొదలుగా గల తత్త్వ 
వేత్తలు, భక్తి తత్వ వేత్తలు వాటి భావములను విశదీకరించీ బహుళ 
ప్రచారము జేసియుండిరి. అర్బావతారుడైన పరమాత్మను అనేక.రూప 
ములలో అనేక విధములుగ అనేకమంది భక్తలోక మర్చించుచుండగా 
భకిపపత్తులు గలిగిన |పభువులు, దాతల. వేలాది ఎకరముల భూమిన్ని 
లక్షలాది రూప్యములను దేవాలయ, మత ధర్మ సంస్థలక్‌"రకు దాన ' 
ములు చేసి నిర్వహించి యుండిరి. దేవాలయములలో నిత్య, ధూప, 
దీప్క నై వేద్య కైంకర్యములు, అర్చకులునుు మత్యపచారము కొరకు 
మతాచార్యులును నిర్విఘ్నగము నొనర్చు చుండరి. తరువాత కాల 
ములో పైనుదాహరించిన సంస్థలు పోషకవర్షములుగను, ధర్మకర్త త్వ 
సరము గను, (ప్రజలచే ఎన్నుకోబడి ఆ సంఘముల ద్వారా 
అయా కార్యములునిర్వర్తి, ంచు చుండిరి. 


కొన్ని సంవత్సరముల | క్రిందట (ప్రభుత్వము వారు “హిందూ 
దేవాదాయ మతసంస్థల, ధర్మసంస్థల * నిర్వహాణకొజకు [పత్యేక శాఖ 


దేవాలయములు-పొలకవర్గము 241 
ఒకదానిని వీర్పరచిరి. మిగలిన శాఖలతోపాటు ఆ శాఖకు ఒక మంతి, 
ఉపమంతి, రాష్ట్రమంతటికిని ఒక కమిషనర్‌, కొన్ని జిల్లాలకు కలిపి 
డిప్యూటికమిషనర్‌, జిల్లాకొక అసిస్టెంటు కమిషనర్‌ _వీరిపరిపాలన 
క్రింద కొంతమంది ఇన్‌స్పెక్టర్లు, కొన్ని సంస్థలకు శలిపి పరిపాలనా 
సౌలభ్యము కొరకు వివిధ తరగతులుగా ఎగ్జిక్యూటివ్‌" ఆఫీసర్లు మొద 
లగు వారు నియుక్తులై, ధర్మకర్తృత్వ సంఘమువారి సహాయ సహ 
కారములతో అ సంస్థలను పరిపాలించుచుండిరి. ఈ సంస్థల నిర్వహణ 
పూర్వకాలము నుండి నేటివరకు ఏ విధముగా జరుగుచున్నది ఈ 
(పకరణములో వివరించడమైనది. 


పూర్వకాలము నుండి ము దేవాలయములు, ధర్మసంస్థలు, 
మతసంస్థలు, చక్రవర్తులు, మహారాజులు, జమిందారులు, దాతలచే 
మాన్యము లివ్వబడీ, వాటివల్ల వచ్చు ఆదాయముతో ౩ పై సంస్థల 
నిర్వహణకు సంబంధించిన సమస్త కార్యములు చూచుచు, "వారే పరి 
పాలకులుగా నుండి పోషించుచ్చండెడి వారు. వారు సొంతము గాగూడ 
కొంత ధనమును: వెచ్చించి వాటి ఐభివృద్ధిపనులు జరుపు చుండినను 
పై సంస్థల పైన వచ్చు అదాయముళో దేవాలయ నిర్మాణములు' 
.వాటి మరమ్మత్తులు జరుపుచుండెడి వారు. ధర్మసంస్థల, మతసంస్థల ' 
నిర్వహణగూడా వారే నిర్వహించుచుండెడి వారు. వారే పై సంస్థల 
సిబ్బందిని పోషించి శిల్బులను విద్వాంసులను, కళాకారులను] తదితర 
మైన వారిని ఎంతోమందిని పోషించి జీవనాధారములను గల్పించిరి. 
ఈ సంస్థలమాద ఆధారపడి పెక్కు కుటుంబములవారు వారిఫనులు 
నిర్వరి ంచుకొనుచు జీవించుచుండిరి. దేవాలయ శిఖరముల మాద 
గాలి గోపురములమోద గొప్ప గొప్ప శిల్పులచేత శిల్పములు చెక్సించి 
వాహనములు చేయించి, భక్త జనుల నాకర్ణి ంచుటకు పురాణములు, 


హరికథలు మొదలగు కార్యక్రమములు నిర్యహించెడివారు. 
దేవా, 18 


"2h దే వాలయములు-తత్స్వవే తృలు 

ధర్మ నంస్థలు స్మతములు నిర్మించి (ప్రయాణికులకు ఇతర 
(గామవాసులకు, య్యాతికులకు వలయు వసతులు ఏర్పరచి, బీద 
వారలకు అన్నదానము చేయుచు, ఎన్నో విధములైన సౌకర్యములు 
గలుగ చేయుటవలన | పజలు ఫుణ్య' క్షే తములకు బోయి భగవంతుని 
దర్శించి సేవించి పుణ్యనదులలో స్నానము చేయుచుండిరి. 


ఈ మతసంస్థలు వివిధ మతాచార్యులను ఆదరించి వార 
అభిపాయములు [పజలకు బోధపరచి సర్వమతిములలో గల అమూ 
ల్యాభిపాయములు విరివిగా పచారము చేయు ఏర్పాట్లు గావించి, 
పజలు ఐకమత్యముగా నుండుటకు పాటుపడుచున్న వి. చక వర్తులు, 
మహారాజుల కాలము తరువాత, పట్టణములలో, |గామములలో 
[పజలె ' ఒక ధర్మకర్శృత్వ నంఘముగా ఏర్పడి, వారే పాలకులుగా 
' నుండి ఆ సంఘముల ద్వారానే సన్న దైవ, ధర్మకార్యములు ని నిర్వ 
ర్తి ంచుచుండిరి. మతనంన్థలు మ్మాతము ఆయా మతములకు సంబం 
ధించిన పీఠ్రాధిపతులు నిర్వహించుచుండిరి, ఇట్టి సంస్థలు చాలకాలము 
నుండియు కడు సమర్థనీయముగానే నడువబడీనవి. 


ఉమ్మడి మ్మదాసురాష్ట్ర ములో కొంతకాలము నుండి హిందూ 
మత, దేవాలయ ధర్మసంన్లలకు గవర్న మెంటు వా రొక శాఖను 
ఏర్పాటుచేసియుండిరి. ఈ శాఖకు సంబంధించిన అధికారులు, గామ 
“ములలో గల పాలకవర్గములు కలిసి పరిపాలన సాగించుచుండిరి. 
కొన్ని సంస్థలు ఈ శాఖతో సంబంధము లేకయే పై కార్యములు నిర్వ 
ర్తి ంచ్చుక్షానుచుండిరి, 


(పత్యేకార్యధరాష్ట్రము ఏర్పడిన తరువాత, ఉమ్మడి మ;దాసు 
రాష్ట్ర ములో ఏర్పరచిన వి విధముననే దేవాదాయ ధర్మాదాయ సంస్థల 
కార్యే కమములు నిర్వహించుముండిరి. ఈ శాఖ (పత్యేకముగా ఏర్పాటు 
చేసిన కాలము నుండియు చాలవరకు దేవాదాయ, ధర్మాదాయ 
నంస్థలు గతములో కన్న ఎంతగానో అభివృద్ధి గాంచిన వనుటలో 


దే వాలయములు-పాలకవర్గము . ' 243 


సందేహము లేదు. ఈ శాఖవారు సంస్థల అభివృద్ధి కార్య్యకమములు 
మొదలగునవి, పాలకవర్గ సవాయ_ సహకారములతో చేయుచున్న 
పెక్కుసంస్థలు ఎంతగనో అభివృద్ధి చెంది (పశ స్టి వహించి యున్న 
వనుటలో “అతిశయోకి. లేదు. ముఖ్యముగ తిరుపతి_ శ్రీశై లము .. 
భ(ద్యాది.సింహాచలము_అన్న వరము మొదలగు (పసిద్ధిగాంచిన కేత 
ములే గాక, ఇతర |పాంతములలో గూడ ఎన్నో సంస్థలు అభివృద్ధి 
చెందియున్న ప్‌. ఈ క్లేతములలో జరిగిన అభివృద్ధి కార్యములు, 
|[పయాణ సౌకర్యములు, దైవదర్శన సనదుపాయముల్ను భక జనులు . 
నివసించుటకు నమన్న సౌకర్యములుగల ధర్మస్మతములు, మంచినీటి 
వసతులు, భోజన వసతులు గణనీయములు. 


17. భక్తజనంలం_కర్తవ్యవంం 


(ప్రపంచములో ఏ కాలము నందైనను, ఏ (పాంతములోనైనను 
(వతి కార్యమునకు [పజల సహకారము, వారి అండదండలు, సాను 
భూత్సి సహాయము లేనిదే ఆ కార్యము స్మకమముగా సరియైన మార్గ 
ములో .నడువజాలదనెడి.విషయము నగ్నసత్యము. [పజల భావము 
అను గై కొనక, పజాసహకారము లేక ఏ కొర్యమునై నను స్వతం|తించి 
చేసిన, తాత్కాలికముగా ఏదో విజయము. సాధించినట్లు కనపడినను, 
అది పూర్తి సాఫల్యము నొందక ఏదో .ఒక లోటు గలిగి అసంతృప్తికి 
కారణమై, చివరకు ఏ మంచిని సాధించుటకు |పారంభించబడినదో, 
ఆ మంచి నెరవేరకపోగా, అశాంతికి కారణమగును..' (పతి రంగము 
లోను [పజలమసస్తత్త్వము తెలుసుకొని, వారి అభిమతానుసారముగ 
నెరవేర్చిన పనులు చిరస్థాయిగానుండి సేరు[పతిష్టలు గలిగియుండును, 
ఎంత గొప్పవారై నను: | పజాభిపాయము తెలుసుకొనక, వారికి 

వ్యతిరేకము గా జరిపీన పనులు ప్రజాదరణను గోల్పోయి, అపతిష్ట 
పాలైన విషయములు చర్మితలవల్ల స్పష్టముగా తెలియుచున్నది. 


భగవద్గీతలో భక్తులను గురించి భగవానుడు ఈ విధముగా 
చెప్పియుండెను. “ఆపదలో నుండి నన్ను సేవించుచున్న వారు, నన్ను 
తెలుసుకొనుటకు |పయత్నించువారు, ధనము మొదలగు కోరికలు 
గలిగి (పేమతో నన్ను పూజించువారు, అత్మజ్ఞానము గలిగి [పతిఫలా 
పేక్షలేక భక్తితో నన్ను నిత్యము సేవించుచున్నవారు మొదలైన 
వారందరు నా భక్తకోటిలోని వారే” యని సెలవిచ్చి యుండిరి. 
అందులో (పతిఫలా పేక్షలేని భక్తులు చాల, అరుదు. '* ఆపదలో నున్న 
వారు ధనాపేక్షగలవారే ఎక్కువమంది నన్ను (_పార్థించుచున్నారు. 
అయినను, ఏ విధముగా నన్ను |పార్థించిను నేను నా భక్తుల కోరిక. 


భక్తజనులు-కర్తవ్యము . . 2కఫ 
లను తీర్చి, వారిని కాపాడెద "నని భక్త కోటికి వాగ్దానము చేసి 
యుండిరి. 

సమస్త |పజలు తర, తమ వర్గ, వర్ష భేదములు లేక నన్ను 
(ప్రార్థించి ముక్తి, బొందుటకు సమానులే యని నిర్చంద్యముగా భగ 
వంతుడు చెప్పియుండెను. “ఎవరు, ఇతరభావములు లేనివారై నన్ను. 
గురించి చింతించుచు ఎడతెగక థ్యానించుదున్నారో, ఎల ల్లప్పుడు 
నా యందే నిష్ట గలిగి యుందురో, వారియొక్క -కేమములను నెనే 
వహించుచున్నా ననియు చెప్పెను.” 


అనన్యాశ్చిన్న్మయనో మాం యే జనాః పర్యుపాసతే, 
తేషాం నిత్యాభియుక్తానా నాం యోగక్షేమం వహామ్య హమ్‌. 
భు గి. 11.22 
మరియు భగవంతుడైన ్రళృష్ణపరమాత్న గీతలో భక్తుల వివరమును 
గురించి ) అర్జునునికి ఈ విధముగా బోధించియుండెను. ' 


అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్‌, 
సాధురేవ స న మంతవ్యః సమ్యగ్వ్యవసితో షి హి సః. 
భ, గి, 8.80 


అహంకారం బలం దర్పం కామం [కోధం పరిిగహమ్‌, 
విముచ్య నిర్మమశ్శాన్లో (బ్రహ్మభూయాయ కల్చతే, 


భం గీ. 1858... 
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా (పయచ్చతి, 
తదహం భక్తు కపహృతమశ్నామి [(పపయతాత్మనః- 


భనీ 9.28. 


సర్వధర్మాన్పరిత కజ్య మామేకం శరణం వజ. 
అహం త్వా సర్యపొపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 
భ. గీ, 1868... 


క. దేవాలయములు-త తత్వవేత్తలు 


మిక్కిలి దుర్మార్గుడు గూడా నన్ను సాటిలేని భక్తితో సేవించిన 
సజ్జనుడుగనే పరిగణింపబడును. ఎందుచేతనన వాడు పశ్చాత్తాపముతో 
ఉత్తమ నిర్ణ యమునకు వచ్చినవాడగుట వలన ఆ నిశ్చయము వలన 
వాడు కొద్దీకాలముననే ధర్మాత్ముడై' శాశ్వతమగు శాంతిని బొందును. 


అవాంకారము, బలము, దంభము, కోధమును, సమస్త 
సంగ్రహణమును బాగుగ వదలివైచు వాడు, మమకారము లేన్‌ 
వాడును, శాంతము గలవాడును మోక్షమును బొందుటకు సమర్థ 
. డనియు, భక్తితో ఎవడు దళమును, పుష్పమును, ఫలమును, జలమును 
నాకు సమర్పించునో వాటినే. |పేమపూర్వకముగా  తీసుకొందు 
ననియు, అందుచే నాకు భక్తి యే ముఖ్యము గాని పదార్థములు 
| ముఖ్యములు గావనియు సమస్త ధర్మములను విడచి పెట్టి నన్నోక్ష ని 
మా(తమే శరణు .బొందిన సమస్త : పాపములనుండి భక్తుని విముక్తి 
చేసెదననియు భక్తుడు తన మనస్సును నా కర్పించినచో ' నా (ప్రసా 
దము వలన' అన్ని కష్టములు దాటగలడనియు శ్రీ కృష్ణ. పరమాత్మ 
భక్తుని లక్షణములను గూర్చి వివరముగా బోధించి యుండెను. 

మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతమ్‌, 

నావ్నువంతి పవాక్నాన సంసిద్ధిం పరమాం గతాః.. 

భ. గీ, 86. 

నన్ను పొందిన 'మహోత్ముడు సర్వోత్కృష్ట "మగు స్థితిని బొంది 
.అనిత్యమును దుఃఖభూయిష్టమును అగు నీ లోకమున మరల 


జన్మించడని అర్జునునికి భక్తి కిని గురించి శక్తుల, లీక్షకములను గురించి 
బోధించి యుండెను. 


(ప్రజలు శాశ్వతమైన కహ మరచిపోయి పాంచ 
భౌతికమైన యీ శరీరమే తామని తలచు చున్నారు. ఇందుకు. 
శారణంగా. అనేకబాధలు పడుతున్నా ము-. ఆ బాధలనుండి బయటపడి 


భక్కజనులు-క ర ర్రవ్యము | . | న - 


యన నిజస్వరూపాన్ని తెలుసుకోవటమే “ముముక్రుత్వం లి అంటారు. “జ 
దాని. పర్యవసానమే మోక్షం. మోక్షం అంకే దుఃఖనివృత్తి ని చేసుకొన 
శాశ్వతమైన సుఖప్రాప్తి గలిగించుకొనుటయే. ఈ శాశ్వత సుఖపాప్తి ల 
బొందుటకు' అనేక మార్గము లున్న ప్పటికిని విశిష్టమైనది, సులభమైనది 
భ కి క్రిమార్గం ఒక్కరే. స మార్గములో తన నిజస్వరూపాన్ని తెలుసు 
కొన్న వారే ముముర్తువులు. ఆ విషయాన్నే ఆదిశంకరులవారు “మోక్ష 
కారణ సామ్మగ్యాం భ క్లిరేవ గరీయసీ” అని చెప్పియుండిరి. మోక్ష 
మును బొందుటకు భ క్రిమార్లమే అత్యంత ముఖ్యమైయున్నది. అందు 
"కనే నారదమహర్డి శక స్వేస్వరూపాను సంధానం భ కిరి త్యభిధీయతే క 

అని చెప్పరి.' జీవాత్మను పరమాత్మతోచేర్చి మన ఇందియాలన్ని టి 
ద్వారా ఇందియాల కధిపతియైన పరమాత్మను సేవిస్తూ ఉండటమే . 
భక్షి అని చెప్పి యుండిరి. భాగవతోద్యమమునకు యోగ, జప, ధ్యాన, 
భ క్రి, సేవాసాధనాలు అతి ముఖ్యములై యున్నవనియు, వీటిలో భక్తి 
మార్గిమే అత్యంత ముఖ్యమైనదని చెప్పియుండిరి. కలియుగములో కలి 
దోషనివారణార్థమై సరియైన మార్గము ఏమిటని నారదమహర్థి (అమ్మా 
దేవు నడుగగా. . 

| “కలియుగములో మానవులకు హరినామస్మరణ ఒక్కటియే ॥ 
గతి యని నమాధాన మిచ్చిరి. | 
సర్వవ్రతి రహస్యం గోవ్యం తత్‌ శృణు యేన కలిసంసారం 
తరిష్యసి, భగవతః ఆదిపురుషన్య నారాయణస్య నామో 
చ్చారణమ్మా తేన నిర్ధాతకలి ర్భవతి 

అని సమాధాన మిచ్చిరి. ఆ యభిపాయాన్నే. 

' హరేర్నామ హారేర్నామ హైరేర్నామైవ- కేవలమ్‌, 
'కల్లౌనాస్త్యేవ నాస్త్యేవ నా స్త్యేవ గతిరన్యథా. ... 
అని సులభముగా బోధించియుండెను. సహసనామముల: ౨కే అనర్ట 


248 దేవాలయములు-తత తృ వేత్త లు 


నామములని చెప్పియుండిరి. : ఏ మం|తము రాకున్నను భక్తజనులు 
“హరే రామ_హరే రామ” అనే తేలికపదములను భక్తితో జపించిన 
నిన్సంశయముగ మోక్షము బొందవచ్చునని తెలియుచున్నది. కులశేఖ 
- రాళ్వారు ముకుందమాలలో భక్తి క్రిమార్లములలో శేష్టమై అచరణీయమై 
అహంకారము బేని భక్తి * “దాన్యభ క్రి అత్యంత ముఖ్యమని తాను 
ఆచరించి ఇతరులకు బోధించెను. 


మజ్జన్మనః ఫలమిదం మధుకై టభారే 

మ్మృత్పార్థనీయ మదను[గహ ఏష ఏవ, 

త్వద్భ్భృత్య భృతి పరిచారకభృత్య భృత్య 

భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోశనాథ,. 
భగవంతునికి భృత్యులై, వారికి భృత్యులై భగవత్సేవ చేసే పరిచార 
కుల భృత్యులకు భృత్యులైన వారిని స్మరించుచుందునని, అట్టి ట్టి నన్ను 


అన్ముగహించి కాపాడుమని భగవంతుని (పార్థించి తరించిన మహాను 
భావుడు కులశేఖరుడు. 


_  సమస్త్మపజలు ఏ భేదములను పొటింపక భగవదాలయము 
లకుబోయి, భగవంతుని దర్శించి, సేవించి, కీర్తించి, తమ తమ 
జన్మలుసార్థకము చేసుకొని ముక్తి బొందవలయు ననెడి సంకల్పముతో 
, భగవత్సేవ చేయుట భక్తజనుల ముఖ్యధర్మము కర్త వ్యమునై యున్నది. 
ప్రజలలో గల భక్తి, ఉత్సాహశక్తుల చేతనే దేవాలయములకు సంబం 
ధించిన సమస స్తకార్యములు నిర్విఘ్నముగా జరుగుచున్న వనుటలో వీ. 
మాతము సందేహము లేదు. (పజలలో అట్టి శకి కి లేకున్న ఎవరెన్ని 
శార్యములు నిర్వహించినను, అకర్షవంతముగా నుండదు. 


దేవాలయములలో అర్చక, పొచక, పరిచారక, పాలకవర్గము ' 
వారు, తమ పనులు ;తాము సక్రమముగా “నిర్వరి ంచునప్పుడే అ 
నంస్లలు దినదినాభివృద్ధి నొందుచుండును. వీరిలో ఏ ఒకరు తాము. 


భక్కజనులు-క రృవ్యము ౨. 
నిర్వర్తించవలసిన పనులలో అశ్రద్ధ, నిరుత్సాహము, పక్షపాతము కన 
. పరచినను లోటుగనే కనపడును. భక్తజనులు మ్మాతము తాము 
చేయవలసిన పనులు వ్యక్తిగత స్పర్థలు, ముఠాతత్వములు, _ వర్ణ భేద. 
ములు విస్మరించి ఐకమత్యముతో నిర్వహించినప్పుడే సమస్త దైవకార్య 
ములు విజయవంతము. లగును. | 


భగవదాలయములలో హరికథలు, పురాణములు, మొదలగు 
కార్యక్రమములు తిరుపతి _ భ| దాచలము జ శ్రీశైలము - అన్న వరము_ 
మొదలగు గొప్పక్షేతములలో, కొన్ని ముఖ్యమైన పెద్దపట్టణములలో 
ముఖ్యమైన పండుగ సమయములందు, (బహ్మోత్సవసమయములదు 
జరుపబడును. . 

““ మదృక్తా య్మత గాయంతి-త|త తిష్టామి నారద" 
భికులు, ఎక్కడ భగవంతుని "గురించి గానము చేయుచున్నారో 
అక్కడ నే నుందునని భగవంతుడు నారదునితో చెప్పెను. 


భక్ష జనులు నిత్యము భగవదాలయములకు బోయి భగ 
వంతుని సేవించి, అందలి అర్బకు లిచ్చు తీర్ణ వసాదములు భక్తితో 
తీసుకొనుట ధర్మమై యున్నది. గృహములలో గూడ దేవుని గది 
నిర్మించుకొని తమ యిష్టదైవమును వ్యిగహరూపము గాని, పటమును 
గాని అందుంచి నిత్యము ధూప, దీప, నైవేద్యములు .సమర్చించి, 
ఆ పసాదములు స్వీకరించుట ముఖ్యమై యున్నది. : 


18. హిందూవంతవంరావ్యాప్తి 


హిందూమతము ఉదారమతము. ఇందు అన్ని మతములకు 
స్థానము గలదు. దీనిని పత్యేకమత మని 'చెప్పుటకన్న “సర్వమత 
| సమన్వయ రూపో మనుట 'సత్యదూరము కాదు. ' వేదములు, 
ఉపనిషత్తులు, స్మృతులు, "పురాణములు, భగవద్గీత మొదలగునవి 
పాందూమతమునకు పునాదులు, మానవుని పరమావధి మోక్షము. 
మోక్షమును బొందుటకు అధ్యాత్మిక భావము. అవసరము. _ ఐపొక 
సుఖములకన్న, అత్మను జయించిన శాశ్వతమైన 'సుఖానందముగలదని 
పూర్వులు విశ్వసించి చిరి. ధన, కనక, వస్తు వాహనములు, దార పుత్రా 
దుబవల్ల గలుగు సుఖము తుచ్చ మనియు, అశాశ్వతమ మనియు," పర 
'మాత్మను సొందుటకు భక్తి -కర్మ-_జ్ఞాన మార్గములు ముఖ్యమనియు, 
జనన మరణముల నుండి ముక్తి ని హేందుటయే మోక్ష మనియు, ఆ 
మోక్షమును పొందుటకు సర్వ భూతదయయు | పధానమని మన 
తత్త్వ వేత్తల వ స స | 


పొందూమతము యొక్క (పొశస్త మనః ee వెజ్జా 
నికాది విషయములను వివరించెడి. (గంథములు, "పెక్టుమందికి తెలియని 
సం సృృతభాషలో గలవు.-ఆ భాష చదివి, [గహించీ చెప్పగల మేధా 
వులు తక్షువ. వాటిలోని విషయములు వారు చెపతేనేగాని ఇతరులకు 
తెలియవు. 


ఉత్సాహవంతులైన ' విదేశీయులలో 1, "రోమన్‌, . ఈజిస్ట్‌, 
చైనా; పర్షియో మొదలగు దేశముల వారు మన భారతదేశమునకు 
. వచ్చి. 'మేనకుగల .అపారవిజ్ఞానసరపదను మన మేధావులవు 'తెలుసు' 
కొని అనేకవిధములుగ. శ్రాఘీంచిరి. అనాటి జొద్దయుగములత్లో: చీనా 
జపాన్‌, సుమత్రా, జావా "మున్నగు విదేళీ విద్యార్థులు అత్యున్న తవిధ్య 
నభ్యః బంచుటకై నేక లని రాలక పుట్టినిల్ల యిన తక్షీశిలకు! వచ్చె డీవారు. 


హిందూమతము-వ్యాప్పి esl 


నాగరికతలో, సంస్కృతిలో తక్షశిల విదేశాలకు మూలస్థానముగా 
నుండెడిది. దిగ్గంతులవంటి శాస్త్రవేత్తలు, మతాచార్యులు తక్షశీలా 
విద్యాలయములో అధ్యాపకులుగా నుండెడివారు. 

కాల్మకమేణ సంస్కృత భాషకు (పాధాన్యము తగ్గి, మన 
(గ్రంథములను మనమే చదివి అర్థము చేసుకొనుటకు శకి లేని 
వారమైనాము. మహమ్మదీయుల, పాళ్చాత్యుల పాలనలొ మం విష 
యములో వా రాసక్షి చూపకపోవుటకు కారణములున్నను, భారత 
స్వాతం్యత్యానంతరము స్వదేశ పరిపాలనలో గూడ [పభుత్వము గాని, 
(ప్రజలు గాని సంస్కృత భాషాభివృద్ధిలో అసక్తి చూపకపోవుట 
మిక్కిలి విచారకరమైన విషయము. 


నేటికిని పెక్కుమంది విదేశీయులు మన దేశమునకు వచ్చి, 
మన శాస్త్రములలోని అమూల్య విషయములు, వాటి విలువలు తెలుసు 
కొనుట యండెంతో (శద్ధ చూపుచున్నారు. వారు భారతదేశమునకు 
వచ్చి సంస్కృతభాషను నేర్చుకొని, మన మేధావుల వద్ద సమస్తం 
విషయములు క్షుజ్ణముగా తెలునుకొని, వారిభాషలలో మన శాస్త్ర 
విషయములు, ఎన్నో (గంథరూపమున వ్రాసియుండిరి. కొన్నికొన్ని 
సందర్భములలో -మన శాస్త్రవిషయములు వారు విడమరిచి చెప్పి 
నపుడే మనము మన విషయములను [గహించుచున్నాము. మనలో 
చాలమందికి సంస్కృృతభాష (బాహ్మణుల 'భాష యనియు, మృత 
భాష యనియు భావముండుట అజ్ఞానమే కాగలదు. ఈ భావములు 
సంకుచితత్వమును కనపరచుచున్నవి. భాషాభేదము పాటింపక ఏ. 
భాషయైనను చదివి అందులోని విజ్ఞానమును (గహించుట విజ్ఞుల 
లక్షణము. 


చాలకాలము నుండి కొద్దిమంది మేధావులు మా(తమే 
సంస్థృతములో గల (గంథములు చదివి అర్థము చేసుకొని అందలి 


విషయములు ఇతరులకు చెప్పు చుండిరి, 


17 


[42 : | దేవాలయములు-తత్స్య వేత్త లు 


హందూమతములొ ' కులవ్యవస్థ, అస్పృశ్యత మొదలగునవి 
. అనోదికాలమునుండి. యున్నట్లు కనపడుట లేదు. కొందరు తమ 
స్వార్థముకొరకు కల్పించి యుండవచ్చునని తోచుచున్నది. పురాణ 
ములలో కొంతమంది మహర్ద్యాదుల జన్మలు, పరిశీలించిన ఈ కుల 
వ్యవస్థ |పథమములో పొటింపబడనట్లు తెలియుచున్నది. శ్రీకృష్ణ పర 
మాత్మ అర్జునునికి బోధించిన అతిపవ్మితమైన భగవద్గీత యందు వారి 
వారి కర్మస్వభావముల చేతనే కులములు సృష్టించినట్లు స్పష్టముగా 
చెప్పి భక్తి మార్గమున కే ప్రాధాన్యమిద్నె ను గాని కులమునకు ప్రాధాన్య 
మివ్వనట్లు 'దెలిపి యుండెను 


తమ జన్మలచే |బాహ్మణకులమున జఇన్మించినను; పరశురామ, 
దోజణ కృప, అశ్వజ్ఞామలు, తమ [బ్రాహ్మణ ధర్మములను త్యజించి, 
క్షతజీవికను చేపట్టి రణరంగములో |పవేశించి దారుణయుద్ధములను 
చేసియుండిరి. .కర్ధర్మాతనమయమున రాక్షసత్వముతో, చిన్నే వారని 
కనికరము .గూడా చూపక ఉపపాండవులను అశ్వత్థామ చంపి 
యుండెను. | 


భీష్ముడు క్షతియుడై నను, తనధర్మమును పాటించినందుననే , 
శ్రీక ఎ్రష్టసరమాత్మదయకు సాతుడై మోక్షమును బొందెను. నేటికిని 
మనము _ భగవంతుని. యవతారములలో అత్యంత, పాముఖ్యము. ' 
వహించి సమన జనులచే పూజింప బడుచున్న శ్రీరామచం! దమూర్తి 
క్షత తియకులములోను, శ్రీకృష్ణ భగవానుడు యాదవ కులములోను 
జన్మించిరి, అదికావ్యమై నేటికిని “పూజనీయమై సర్వులచే పారాయణము 
చేయబడుచున్న శ్రీమ[దామాయణము రచించిన మహానుభావుడు 
వాల్మీకి బోయకులమున . జన్మించెను. గుహుడు, శబరీ పరశు 
రాముని తల్లియెన రేణుక్క గర్గమహర్షి, విశ్వామితుడుు మొదలగు 
వారే గాక ఆళ్వారులు నాయనారులలో కొందరు కులములచే గాళ 
గుణముల చేతనే మహనీయు లై, భక్తులై, మార్గదర్శకులై మాక్షమును 


" హిందూమతము-వ్యాప్తి : ల 
బొందియుండిరి. పై ఉదావారణములను బట్టి గుణములచేతను, -న్వభా 
వములచేతను, కుల నిర్హ యముచేసినట్టు తెలియు చున్నది. 

'క్రైస్త వులు గాని నుహకురీయులుగొని వ ప్రాంతమునందున్నను 
స్వల్పశాభాభేదము లున్సను, షేము క్రిన్తవులము, మాది క్రై స్రవమత 
మనియు. మేము" మహమ్మదియులము, మాది ఇస్లామ్‌ (కుహ్మా 
దీయ మత. మనియు చెప్పుక నెదరు. హరవువీలు మా|త్రము - ఒర్‌ 
కులము పేరో, మతముపేరో చెప్పు. కొనెదరుగోని మేము హిందువుల 
మనియు, మాది హిందూ మతమనియు చెప్పరు. _ఏకజాతి యనెడి. 
భావము హిందువులలో . నేటికిని లేక పోవుట గమనించవలసిన అతి 
ముఖ్యవిషయము. హిందువులలో గల వర్ష భేదములు, .ఒకరీకొకరి 
_ యందుగల ద్వేషభావములు, అవై.క్యతకు దోహదము చేయుచుండుట 

వలన హీందూమతాభివృద్ధికి ఆటంకములు కలిగినవి. 


పొందూమతాభివృద్ధికి, భారతీయ 'విజ్ఞానా భివృద్ధికిగల: ఆటంక 


ములకు గల కారణములు, కొందరు మేధావులు మ. అభి 
(మైయనులు: విశదీకరించడమైనది. 


1. 1948 మె 19వ తేదిన- ఆంధ వారపష్మతికలో 'శ్రీ' చెళ్లపిళ్ల 
'వేంకటశాస్ర్రీగోరు, “ వెఖానసులు_ వైష్ణవ లనెడి వ్యాసములో జ్‌ 
బాహుళ్యంగల 1(బాహ్మణులు్యు జనబేవబళ్యం తక్కువగల [బోవ్మా 
"ఇల యెడ (అర్చకుల యైడస్థి=ఎంతో దురహాంకారముతోను, పక్ష 
పాతముతోను (పవర్తించెడివారు. ఈ స్థితి మహమ్మదీయ" యుగమున 
గల సాంఘిక స్థితి కన్న చోటా. ఘోరముగా. నున్న దని . |వాసీరి. 
నిష్పక్షపాత. భావముగలిగి విశాలహృద,యాలు గావున బారు: ఉన్నది - 
ఉన్నట్లు (్రాసినారు. ఈ విషముముని అర్లితిక్‌ రకు తార్మాణము' 
'ఏమి కావలయును? 


2.. 1958వ సంవత్సరము, డిసెంబరునెలలో తిరు వే్య్యడములో 
జరిగిన 21వ భారతచార్మికక మహానభను (ప్రారంభించుచు; భారత 


eet దేవాలయములు-తత త్య వేత్త లు 


దేశచరి తను, అన్ని  విషయములలోను, ఎట్టి పక్షపాతభావము 
లేకుండా నర్వనమ్యగమైన దేశచరితగా, తిరిగీ వాయుట చరిత 
కారుల విధుక్ర. క్షధర్మమని కేరళ రాష ప్ప్రగవర్నర్‌ బూర్లుల రామకృష్ణా 
రావుగారు వచించిన దానిలో 'అలీశయోకి లేదు. ట్‌ ముమ్మాటికి 
1పధాన కర, ర్రవ్యము. చార్మితక మవానభ యన్న దానిలో ముతాది 
సమన్న విషయములున్నప్పుడే దానిని చర్మితయనుట 'సంభవించును, 


8. 1964వ సంవత్సరము జులై 'నెలలో భారతరాష్ట్ర పతి 
శ్రీరాధాకృష్ణన్‌ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయములో [గంథాలయ 
భవన (ప్రారంభోత్సవ మొనర్చుచ్చు గంథాల నొకచోట చేర్చినంత 
మా|తమున [గంథాలయము (పయోజనకారి గాదనియు, వానిని 
పూర్తిగా చదివి వినియోగించు కొనినప్పుడే వాటి పయోజనము స్థిర 
పడగల దనియు" చెప్పుచు భారతదేశములో మతమునకు సంపంధిం 
చిన విజ్ఞానము, సాహిత్యము, , ఎంతోగలదని చెప్పుచు, ఈ మతము 
లతో మనము ఏమి చేయగలిగినాము ? ఎల్లరము ఒకే కుటుంబము 
వారని భావించుకొను చుంటిమా? ఇతరుల దుఃఖములను, మన 
దుఃఖములుగను, ఇతరుల సుఖములను మన సుఖములుగను' భావించు 
కొనుచుంటిమా?, ఇట్లు జరుగనంత కాలము మన మతము కేవలము 
బూటకము మ్మాతమే కాగలదని వక్కాణించెను. 


. 1964 జులై 12వ తేదిన" ఆం|ధ|పిభ దినప|తికలో రాష్ట్రపతి 
రాధాకృష్ణన్‌గారు మహాత్ములు, మహర్షులు ఎక్కడో నూటికి “క్క 
రుందు రనియు, అట్టి వారి విషయములో జ్యాగత్తగ్కా దూరముగా 
వైదొలగి యుండవలీననియు, యజ్ఞోపవీతము, కాషాయవస్త్రములు 
ధరించినంత మోతమున * బహ వేత్తల “లేదా సన్న్యానులు కాజాల 
రనియు, నర్వనంగపరి త్యాగము * చేయగలిగినవాడే నిజమైన సన్న్యాసి 
యనియు దొంగనన్నా్యాసుల యెడ (పజలు అ|పమత్తులై యుండి 
వారికి బుద్ది చెప్పవలెననియు ఉగ్గడించెను. 


హిందూమతము-వ్యాప్త a) 


1964వ సంవత్సరము, జూలై నెల 1శివ తేదీన మ్మదానులో 
వివేకానందుని వ్మిగహమును అవిష్కరించుచు, భారత రాష్ట్ర పతి 
డాక్టర్‌ రాధాకృష్ణన్‌, “మానవసేవయందు నమ్మకము లేని మతము 
విశ్వసింపరాదు. మతములపట్ల విశ్వాసమున్న ట్టు నటించుచు, మానవ 
సేవకే వ్యతిరేకముగా జరిగెడి, అకృత్యములను నహింపగలవారికి, 
మతముపట్ల విశ్వాసము గలదని యెట్లు భావించగలము ౪. భగవంతుని 
నిజముగ నమ్మినవారు మానవసేవను, పరమకర్తవ్యముగ నెంచు 
దురు. మానవాళిని సంశయ్తావ ర్తముల నుండి “యుద్ధరింపవలె ననిన 
మతము మిక్కిలి ముఖ్యము. మత మనునది ఒకనమ్మకము మా(తమే 
గాదు. అది అనుభవైక వేద్యమై నట్టిది. మానవుని- పరివర్త న' చెందింప 
'గలిగినదే మతము, మతమును గూర్చి భాషింపవచ్చును, (పచారము 
చేయవచ్చును, కాని అదియంతయు పవితదృష్టితో జరుపవలయును. 
ఏ ఒక్క సిద్ధాంతమునకు విద్య పరిమితము గాదు. వీ మతమును 
తిరస్కరింపరాదు. విద్య దైవసాక్షాత్కారమును బొందుటకు సాధన 
మామే. (పతి మతమునకు యొక సందేశము గలదు. మానవుని 
న్వభావము మారినదా? లేదా? అనునదే ముఖ్యము. ఒకవ్యక్తి కి దైవ 
సాక్షాత్కార.మున్నదా? చేదా? అనుదానికి నిదర్శనము. నిజముగా 
దైవసాక్షాత్రారము పొందియున్నచో, మనిషి మారవలెను. మనిషి 
మారక, మనస్సును మార్చుకొనక మతమును గురించి మాట్లాడినంత 
మా|తమున (పయోజనములేదు. అనాథల విచారము తొలగించలేని 
నిరా[శ్రయుల కొక ముద్ద వేయలేని మతము మతమేగాదని స్వామి 
వివేకానందులవారు చెప్పినట్టు” రాష్ట్ర పతిగారు వివరించిరి. 


మరియు రాష్ట్రపతి అదే సమావేశములో వివేకానందునిగూర్చి 
“మానవసేవయే _ మాధవసేవ” యని ఎంచినవారిని నే నారాధింప 
గలను. విశాలదృక్పథము, సాంఘిక సేవ చాలా ముఖ్యము. మన 
దేశములో అనాదినుండియు మతము లున్నను దైవాజ్ఞ యను పేర 


ణ్‌ దేవాల:నుములు-తత్త వినేత్క లు 


అకృత్యములు నహించియుండుట, చాలా దురదృష్టకరము. ఇంత 
కంచె నికృష్టమైన సంగతి వేరొకటి యుండదు. శ్రీరామకృష్ణుడు 
సన్యాసియైనను స్వీయమతోత్కృష్టతను నిరూపించుటకు సర్వమత 
ముల ననునరించిరి. .. మానపులంద రొక్క కు యను సందేశమును 
(పపంచమరతటను (పచారము చేసిన మహనీయవ్య క్తి శ్రీరామకృష్ణ 
పరమహంస. (పాచ్యదేశముల కాధ్యాత్మిక సందేశము నందచేసి, 
సాంఘ్రిక సేవా వ్యవస్థ యేర్పాటు చేసి, పళశ్చిమదేశములకు వెదాంత 
సారమును బోధించిన పూజ్యమహర్షి. వేదాన్తసారము సార్వజనీన 
మగుటకు [పాక్యశ్చిమముల మధ్య అనుసంధానశ క్రిగా పనిచేసిన 
య. వివేకానందులవారే వివరించినట్లు ్రీరాధాకృష్ణన 
తన పసంగమున పేర్కొని యు డిరి. 


1969 ఆగష్టు 6 ఆం। ధజ్యోల్లి దినష్యతిక సంపాదకీయములో 
అప్పటి కేం[దవిద్వామంతి శ్రీ యమ్‌.సి. చాగ్గా సిమ్లాలో రాష్ట్రపతి _ 
_నిలయములో జరిగిన “ది ఇండియన్‌. ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ అడ్వాన్స్‌డ్‌ . | 
స్టడీస్‌” అను. పేరుతో (పారంభం కానున్న నూతన పరిశోధనా సంస్థ 
ఏర్పాటు సందర్భములో భారతదేశ చరితను తిప్పి [వాయవలసినీ 
అవసరమెంతైనా యున్నదనియు, గతములో మన జాతి పురోగతికి 
ఏ యే శక్తులు ఏర్పడినవో? ఏ వేవి పతనమునకు దారి తీసినవో?. 
తెలుసుకొని మన పూర్వచరి[|త రూపొందించు కొనుటకొరకు. ఊహ 

పోపాలతో స్వకల్పనలతో [వాసిన చరిత్రలు: దేశానికి అన్ని రంగము 
లోలో చాలా నష్టము తీసుకొని వచ్చినవనుటలో వ వు సందే. 
య లేదని చెప్పి యుండిరి, 


పై నూచనలు చేసినవారు ఏనాడో చెప్పిన పురాతన వ్యక్తుల) 
గాదు. (పన్తుత దేశకాల పర్షిస్థితులను క్షుణ్ణముగా పరిశీలించి, దేశము 
లోగల నకల విజ్ఞాన వురోభివృద్ధికి మానవజాతి నుద్దేశించి ఎలుగెత్తి 
చాటిన మహావ్యక్తులు. 


హిందూమతము-వ్యాప్తి ల? 


విశాల భావములు గల పొందూమతము వ్యాప్తి గాకుండుటకు 
వర్ణవ్యవస్థ భేదములే గాక నేవు వైష్ణవ, శాక్తేయాది మతములలో . 
గల వ్రేషమ్యములు గూడా చాల (ప్రోత్సహించిన వనుటలో ఆతి 
శయోక్తి లేదు. ఈ మత|పవక్తలు ఎవరికి వారే గొప్పవారని భావించి 
వారికి 'ఇష్టముగాని మతముపై విషమ[పచారములు గావించ్చి వారి 
ప్రత్యర్థులపై పె జరిపిన అత్యాచారములు హిందూమత (ప్రతిష్ట షకే వోని 
గావింబినవి- పై మతములకు సంబంధించిన మతాచార్యులు హిందూ. 
మత వ్యాప్తికి గావించిన అటంకములు చెప్ప నలవిగాదు. వీ రందరు 
హిందూమతాభివృద్ధికి ఎన్ని ఆటంకములు. కలుగ చేయవలయునో 
అన్నియు చేసి, తసివాత చేయవలసిన కర రృవ్యము గానక మిన్న 
కుండిరి. హిందూమతములో గల శైవ, వైష్ణపమతభేదములు నేటికిని 
కొట్టవచ్చినట్లుగా కనపడుచున్నది. శైవులలో శైవులకు, వైష్ణవులలో 
వైష్ణవులకు గల అంతర్భే దములు పెక్కు గలవు, వైష్ణవ' సంప్రదాయ 
ములో గల తీ (వభేదములు మరీ స్పష్టముగా. గనపడు చున్నవి. 


నంబిశబాద వివరణము 
ది 


నంబి యను తమిళ పదమునకు భగవంతుడు, భక్తుడు అని 
యర్థము. దీనికి పూర్ణుడను సంస్కృత పదమును పర్యాయపదముగా 
[దవీడ (బంధ వ్యాఖ్యాతలు వాడీనారు, పూర్ణుఢను శబ్దమునకు 
భగవంతుడని యర్థము. “పూర్ణః పూరయితా పుణ్య ౪” అసి మహో 
భారతమునందు నామనహ[ససాధ్యాయము పూర్ణ శబ్దమును భగవ 
ద్వాచకముగా చెప్పు చున్నది. 


నంబి శబ్దము భగవత్పరముగా నాళ్యారులచే (నాలాయిరము) 

ద్రవిడ పబంధము నందు పలుతావుల [బ్రయోగింపబడి యున్నది. 

“ శెల్వనంబి, తిరుప్పార్‌ క్కడల్‌ నంబి, శంగవణ్ణ నంబి, నంబి మూ త్త 

పిజాన్స్‌ నారణనంచి, నడిక్కిన్థానన్టిదిర్‌ , నమ్మై యుడైయవన్‌ నారా 
దేవ్యా 11 


ర్‌ం దేవాలయములు-తత్త న్‌వేత్త లు 


యణ నంబి, మైత్తునన్‌ నంబి మదుశూదన్‌ వనైన్నై3 కణ్ణన్‌ శకేశవన్‌ 
నంబి పిజందమై, వణ్ణమళ గియ వంబి, మంజనమాడ నీవారాయ్‌ * 
ఈ మొదలగు (పయోగములను 'పెక్కింటిని దివ్య|పబంధము లందు 
జూడ నగును. తమిళనాడున దివ్యదేశములందు అర్భారూపముతో 
వేంచేసియున్న స్వామి నంబి యను పేరుతో బిలువబడు చున్నాడు. 


li. తిరుమాలిరుంజో లై యను _ దివ్యదేశమునందు వేంచేసి 
యున్న స్వామికి తిరుమాలిరుంజో లై నంబి యనిపేరు. 


2. తిరుక్కురుంగుడి యను దివ్యదేశమునందలి స్వామికి తిరు 
క్కురుంగుడి నంబి యని నామడేయము. శ్రీముదామానుజులవారు 
ఈ స్వామిని శ్రీవైష్టవనంబి యని స్తుతించిరి. ఈ పెరుమాళ్లు భగవ్యదా 
మానుజులకు రామానుజనం టి యను దివ్య తిరునామము నను[గ 
హించిర. 


శ్రీమ్మదామానుజాచార్యుల వారికి గల పండెండు తిరునామ 
ములలో నీ తిరునామము శ్రీరంగనగరీ పూర్ణులచే (తిరుక్కురుంగుడి 
నంబిచే) నన్ముగహింప  బడినందున నత్యుత్తమ తిరునామమై 
యున్నది. నంబినన్నిధి లేక పంచనంబుల క్షేతము గలదు. ఈ దివ్య 
స్థల మందు, అర్భామూర్తు లైదుగురు కలరు. నిం్మడనంబి, ఇరుంద 
నంబి, కిడందనంబి, మలమేల్‌నంబి, తిరుప్పార్‌ కడల్‌ నంబి అను 
పంచనంబులు వేంచేసి యున్నారు. ఈ క్షేత్రము తిరుక్కురుంగుడి 
క్షే తమునకు కొలది దూరములో నున్నది, 

నాచ్చియార్‌ కోయిల్‌ అను దివ్యదేశము నందలి స్వామిపేరు 


నంబి లేక నంబిపెరుమాళ్‌ అనియు తాయార్హ కు నందిగా నాంచారు 
అనియు నామధథేయములు. 


అన్ఫిల్‌ అను దివ్యస్థల మందున్న పెరుమాళ్లకు “తిరువడి 
వళగియ నంబి” యని పేరు, శ్రీరంగ క్షే తము నందు ంచేని సియున్న 


హిందూనుతము-వ్యాప్తి నగా 


శ్రీరంగనాయకస్వామికి *“నంబెకుమాళ్‌ * అని (దవిడ దివ్య తిరు 
నామము. 


ఇ ట్రనేక క్షే తములందు నంబిసంజ్ఞ గల భగవదర్చావతార 
_" మూర్తులు గలరు. విష్ణుభక్తులగు అళ్యారులలోను అచార్యులలోను నంబి 
సంజ్ఞ కలవా రనేకులు గలరు. 


ఆళ్వారులలో నంబిసం జ గల | పముఖులలో నమ్మాళ్వారు 


ముఖ్యులు, వీరికి కురుకూర్‌ నంబి నంబిగళనాదర్‌ అను |దవిడ 
తరులామములు గలవు. వీరు కురుకూర్‌ అను |గామమునేందు వేం 
చేసి యుండువాగు గనుక జి (గానునానుముతో కలిపి కురుకూర్‌ 
నంబి యను నామ మేర్చడెను. కురుకూర్‌ _ నంబి = కురుకూర్‌ 
నంబి, వీ రాళ్వాకులలో నతిముఖ్యులు (పపన్న జనకూటస్థులు, దివ్య 
(పబంధ చతుష్టయకర్త అ, వీరికి పరాంకుశముని, శఠారి మున్నగునవి 
సంస్కృతనామధేయములు. పెరియాళ్వార్‌ (పెరియ = పెద్ద పెద్ద 
అళ్యారని |పఖ్యాతి గడించిన చారు. వీరు గోదాదేవి (అండాళ్‌) 
జనకులు. వీరికి విట్టుళిత్త నంబి యని మరియొక తమిళతిరునామము 


గలదు, (విట్టుచిత్త _విష్ణుచిత్త) నిష్ణుచిత్తులని వీరికి సంస్రృతనామము, 
ల లా కం ఎది br) వాం ౮ా 

అచార్యులలో నంబి సంజ్ఞ గల వముఖులు 

1. వంగిపురత్తున బివీరు శ్రీమన్నాథమునులకు మామగారు. 
వంగి పురత్తు _- నంబి = వంగిఫురత్తునంబి, వంగివురత్తు (గామ 
నివాసులు, 

2. మణక్కాల్‌ నంబి = మణక్యాల్‌ నంబి = మణక్షాల్‌ నంబి. 
మణక్కాల్‌ [గాము తా స్తవ్యులు, అళవందారులకు గురువులు. వీరికి 
శ్రీరామమ్మిశులని సంస్కృృతనామము. ' 


శ్రీయామునాచార్యులవారి శిష్యులు పంచనంబులు. ఈ పంచ 
నంబుల శిష్యరత్నమే భగవ|దామానుజాచార్యులవారు. 


ణు. ..... దేవాలయములు-తత్త వేత్తలు 

వంచనంబుభలు 

1. తిరుక్కచ్చినంబి = వ. 

2. పెరియనంబి =(మహావూర్ణుడు) . 

శీ. తిరుమలనంబి = (శీ శైలపూర్ణుడు) 

4. తిరుకోటియూ ర్‌ నంబి = (గోష్టీపూర్ణుడు) 

గ్‌. మారనేర్‌ నంబి 

ఇట్లు శ్రీరామానుజులు గురువులు వారి పరమగురువులు నంబి 
నంజ్ఞ కలవారగుటయే గాక, శ్రీరామానుజ శిష్యపశిష్యులలొ నంబి 
సంజ్ఞ గలవారు పలువురు గలరు. 


- వడుగ నంబి (అంధపూర్ణుడు, శెల్వ నంబి (సంపత్పూర్లుడు), 
వంగివురత్తు నంబి, తొండనూర్‌ నంబి, పుళక్కరిశె నంబి, శొప్రైనంబి, 
పిళ్ళతిరుమలై నంబి, ఉత్తమ నంది, కుతువై నంబి, మరుధూర్నంబి, 
మళపూర్‌ నంచి, తిరుక్టురుంగుడి నంబి, ముడుంబై నంబి, పరాంకుశ 
నంబి, పెరియకోయిల్‌ నంబి, నంబి కురుందేవర్‌, నంబియూరిల్‌ 
శ్రీరంగరా జభట్టర్‌ , నంబి తికువళిధినాడదాసర్‌ ఈ మొదలగు మహా 
నుభావు లింకెందరో గలరు. 


శివభక్తులగు సాయనార్హ లో నంబి సంజ్ఞగల వారిలో ముఖ్యులు 
చిజుతొండ నంబి (వీరినే సిరియాళ నంబి యని యందురు, ఒడయ 
నంబి_వీరికి నుందరనాయనార్‌, నంబినాయనార్‌ అనునవి సానూం 
తరములు. కడనుల నంబి, wes , నంబియార్‌ నంబి మొదలగు 
శివభక్తు లెందరో గలరు. 


“ అవడ్రయార్‌ కోవిల్‌” అను శివ క్షే! తము నందు అర్చకులు 
నంబియార్లు. నంబియార్‌ బికుదును ధరించువాకు కొందరు గలరు. 
ఇందు షల “ నంబియార్లు” అను నొకశాఖ యున్నట్లు దెలియు 
చున్నది. (చూ. యా తామార్లడర్ని, పే. 25557) 


హిందూనముతము-వ్యాప్తి | . - 261 


రామెశ్వర కాయతో దర్శింప దగిన క్షే[తములలో “నంబి 
నాయకి అమ్మన్‌” అనుక్షేత మొకటి గలదు. ఈ క్షేతము రామేశ్వ 
రమునకు దక్సిణముగా రెండుమైళ్ల దూరములో గలదు. ఆ పేరుగల 
దేవత ఒక | గామమును రక్షించెననియు, అందువలన ఆ |గామము 
ఆ దేవతపేరుతో పీలువబడుచున్న దనియు చెప్పెదరు. శ్రీకల్యాణా 
నంద భారకీస్వాముల వారు “|పజావైచిిత్య” మను గంథమునందు 
నంబుల మనియు, ఆరామ [దావిడుల మనియు జెప్పుకొనుచుండు 
స్మార్మ(బాహ్మణులను గూర్చి ఇట్టు (వాసిరి. 

“ఉత్తర సర్కారుల యందుండెడి _దావిడులు హెలుగు జాతు 
లలో ననగా, (బాహ్మణ, క్ష।తియ వైశ్య, శూూద జాతులలో నొప్పు 
చున్నారనియు, నందు బేహారి | దావిడులు |బాహ్మణు లనియు, దివిలె 
దావిడులు క్ష[తియు లనియు, నారాషు[దావిడులు వైశ్యు లనియు, 
ఇక నాలుగవ వార [న వై పె మువ్వురి వలె నెట్టి యుప నామముల 
తోడను దెలియబడక హు ఆరామ! దావిడులకు సన్నిహీతుల 
మని' యెట్టి సంబంధము వేకపోయినను జెప్పుకొనుచుండు “పుట్ల 
నంబులు” pe తరగతివారలు. ఎట్టి నంబులను గూర్చియే “కృతే ఒపీ 
సోమయాగే తు నంబిత్వం నైవ ముచ్యతే*(నంబిత్వం తున మ్యుచతి 
అని క కొందరు) అను హాస్యోక్షి గలదు. సోమయజ్ఞ మును జేసినను 
నంబితనము వదలిపోలెదని పరిహాసము. ఇందుకు eee 
గంజాం జిల్లాయందు నొక నంబి. వానిచే వేటీలి కన్నమ చయను 
లను మహాజి చిత్తు యొక సోమయాగమును చేయించ్చి యద్దాని 
నుండి. క కొంచెము ఆనాదరము సాటివారివలన బొందినటు 
లును విదితమైన విషయము. కన్నమచయనులు, నంబివాని నెట్టి 
వానినిగ బరిగణించి యగ్న్యాధానము జేయించెనో తెలియదు గాని 
యందొక ధర సూక్ష్మము మా|తము గలదు. (వసంతే (బాహ్మణో౭._ ' 
గీమాదధీత, - | గిష్మే రాజన్యః, శరది వైశ్యః, వర్దాన్తు రథకారఖ 


te దెవాలయములు-తత్త వ్‌వేత్త లు 


అని (బాహ్మణ._ క్షతియ_వైశ్యులక న్న భిన్నముగ రథకారు డనువాడు 
అగ్న్యాధానమునకు నధికారిగ విన వచ్చుచున్నాడు. 


అటులనే అగ్నా్యాధాన మం[తములయందు, వర్గభేదముచే 
నాయా మం|తవ్యవస్థ వినబడుచున్నది. కాగా పై కన్నమచయ 
నులు అనకాపల్లి వేదులవారిలో నఖండ |పజ్ఞావైభవము గల మహాోద్ది 
చిత్తు; అట్టి పాడొ కనంబివారిచే నెక |కతువు చేయించెనస, (శ్రౌత 
ధర్మసూక్ష్మములను _గుర్తెరుంగజాలని |శౌతులకునుు, శ్రౌత కర్మల 
నత్యంతము చెలియని పండితులకును వింతగను నపహాసముగను 
దోచిన దోపవచ్చును గాని ,యంత మాత్రమున గన్నమచయనుల 
కొక లోపమెంత మాతము గలుగదు. ' 


“శ్రీ ఇజ్యతాసార్‌ కందుకూరి బాలసూర్య |పసాద్‌ భూపా 
లుడ్కు జమిందార్‌ అఫొదేవిడి*. వీరు తమ ఆంధవిజ్ఞానమునందు, 


అంధ బాహ్మణ ఖేదములను (వాయుచు నంబులను గురించి ఈ 
విధముగా |వానిరి_ 


నంబులు : ' వీరిది స్మార్త[బాహ్మణశాఖ. ఆరామ్మదావిడులమని 
జెప్పుదురు గాని ఆరామ్మదావిడుల మని జెప్పుకొను వేరొక” .శాఖ 
వారితో వీరికి సంబంధము లేదు. పెక్కం(డు పౌరోపిత్యము 
వృత్తిగా గలవారు, జ్యోతిషశాస్త్రము నందారిదేరిన విద్వాంసులు వీరి 
యందు గలరు. వైద్యులును అచ్చటచ్చట గాన నగుదురు. 


ఆరామదావిడులు : వీరిలో కొంద రాంధదేశమునకుం 
జేరియు. నారామ్మదావిడు లను పేరుననే బరగుచువ్నారు. కాని 
అయ్యర్‌ బిరుదనామము వాడుట లేదు. స్మార్హశాఖకు, గురుక్కల్‌ 
శాఖకు జేందిన నంబులు ఆం(ధదేశమున నివాసమున కుదిరి వారు 
తామును ఆరామ(దావిడశాఖయి యందురు. 


హిందూమతము-వ్యాప్తి . 263 


నంబిశాఖ దావిడులు : ఆం|ధదేశమునకు గొంద రేతెంచి, 
తాము. అరామ।దావిడుల మనియు, నంబుల .వునియు వాడుకొను 
చున్నారు. కన్నడదేశమునందు గూడ నివాస మేర్చరచుకొనిన వారు 
కలరు. నంబియార్‌ బిరుదము వీరిది కాదు. 


శ్రీ) చెళ్ల పిల్ల వేంకటళాస్త్రిగారు ది. 14 4_1948 ఆం|ధవార 
ప|తికలొ బోహ్మణ శాఖలు అను శీర్షిక క్రింద నీ దిగువ విధముగా 
వాసి యున్నారు. 

తూర్పున పుట్టనంబులు అంటూ గంజాం [ప్రాంతములో ఒక 
శాఖ వుందనిన్నీ, వారు చెప్పుకోవడం .ఆరామదావిళ్లుగా చెప్పు 
కుంటారు. గాని ఆరామ।దావిళ్లు కాదనిన్నీ మా శాభీయులు చెప్పగా 
విన్నాను. ఎంతవరకు సత్యమో గాని వీరిలోగూడా మంచి విద్వాంసు ' 
- లున్నారు. వెలనాటివార్లో లేక "పేరూరిదావిళ్లో వీరి కన్యను వివా. 
హము చేసుకున్నారని విన్నాను. కాసి ఆ వివాసము*సంస్కర్త లకు 
సంబంధించింది (పునర్వివాహము ) కావడంచేత తావన్‌మ్మాతం వల్ల 
ఆ శాఖక్సి ఈ శాఖకి బాంధవ్యం నిరాఘాట మనడానికి వీలు జు 
పుట్టనంబులకు, మా అరామ!దావిడానికి బాంధవ్యం లేకపోయిందనే 
(పనకి లో.ఇతరవిషయం నడచింది. ఆయా నంబులు గూడా ఆం[ధ 
(బ్రాహ్మణ జాతీయు లే .... .... 


..ఇందువలన గంజాంజిల్లా (పాంతము లందు నంబు లని 


వ్యహరింపబడుచున్న స్మార్త (బాహృణశాఖ, యొకటి కలదని దెలియ 
దగియున్నది. 


నంబి శబ్దమును గురించి _ 
శ్రీపాంచరా (తాగమదీకి తాశ్చ యే 
యీ దావిడామ్నాయర హస్యవేదినః, 
యే వాసుదేవార్పితచిత వృత్త యః 
తే నంబిసంజ్ఞా స్యురుపేం[_దదాసకాః, 


ఉర! స ...._. దేవాలయములు-తత త్త వేత్త లు 


"అను ఆర్యోక్తీ ; ననుసరించి ఎవరు  పాంచరా[తాగమము నందు చెప్ప 
బడిన విధమున తప్త చ[కాంకనరూపమగు దీక్ష గల వారో! ఎవరు 
దవిడ వేదము నందలి రహస్యము నెరిగిన వారో! ఎవరు వాసు 
దేవార్చణము చేయబడిన మనోవ్యాపాధరము గలిగిన వారో! ఎవరు 
శ్రీమహోవిష్ణువునకు దాసభూతులో వారు నంబి మ. గలవారని 
తెలి. యుచున్నది. 


ఇట్లు విష్ణుభక్తులు, శివభక్తులు, నంబి శబ్దముతో షల 
బడుచుండగా, ముఖ్యముగా శ్రీరామానుజియ వైష్ణవులలో కొందరు, 
నంబి శబ్దముగల భగవద్భక్తులను, ఆచార్య (ప్రముఖులను విస్మరించి, 
ఈ నంబిశబ్దముతో తమకు ఏ విధమైన సంబంధము బేదనుట్క ఈ 
శబ్దము యుతరుతకు అంటగట్టుట చింతనీయము. ఆ శబ్దమునకు విష్ణు 
పూజకుడని అర్థము చెప్పినను, విష్ణుభక్తుడని యర్థము చెప్పినను వీరు 
గూడ విష్ణుపూ జకులు, విహ్లుభక్తు లగుట వలన థ్రీ వైష్ణవులు నంబులు 
గాక తప్పదు. 
ఈ తీరున తమిళులగు వైష్ణవ భక్త మహాశయులు, శెవభక్ర 
శిరోమణులును, భగవన్నామంబగుట చేసీ పరమవి తమైన, “నంబి” 
. శబ్దమును తమకు స్వనామముగను, .బిరుద నామముగను ధరించి 
' యున్నారు. నంబి శబ్దము, పరమోత్కృష్టార్థము గలదని, నుడువుట 
'కింతకంకె వేజు. |పమాణ మేమి కావలయును? 


తంబిళ శబ్ద వివరణము 

తంబళ శబ్దము తంబి శబ్దము నుండి. పుట్టి యుండవచ్చును. 
తంది శబ్దము తమిళ భాహోపదమనియు, దాని రూపాంతరము తంబ 
యనియు, దీనికి అర్థము తమ్ముడనియు, " తెలుగు నిఘంటుకారులు 
|వాసియున్నారు. కంబి అను తమిళశబ్దము, వర్ణలోప, వర్ణాగమ, 
వర్ణ వ్యత్యయములతో “తంబల, తంబళ, మ్మ, తమ్మల్‌ అను 
రూపములు పొండి యుండవచ్చును. 


-హందూమతము-వ్యాప్తి . న్‌ 


నూర్యరాయాంధ నిఘంటువు, మొదలగు నిఘంటువుల . 
యం దీ పదమును దేశ్య మన్నారు గాని యే దేశ్యమైనది. వివరించ 
లేదు. శివార్చన చేసి బతికెడు జాతి యని యర్థము (వాసినారు. 
'నకలార్గసాగరము' అనెడి పుస్తకములో వుటు శ్లిలిగ్ర_ 297లో దూదుగాం, 
ఇగనంపళ్లె మొదలగు స్థలములలో తంబళ జాతి వారు పాలు, 
“పెరుగు.ప్త పుష్పములు వికయించెదరు. మేళములను వాయించెదరని 
వాసి యుండెను. పె ఉదాహరణలను బట్టి ఇద్‌ ఒక జాతిని దెలుపు 
పదమని తెలియుచున్నది. . తెలుగు నిఘంటువుల కన్న అంగ్రేయ 
పండితుడై నను, తెలుగుభాష నభ్యసించి కీర్తి గాంచిన “బౌణ్యదొర” 

"తాను |వాసిన, నిఘంటువులో తంబళే పదమును గూర్చి ఎంతో వివ 
రముగా [వాసినందులకు మిక్కిలి కొనియాడవలసి యున్నది. 


‘A class of beggars, who worship Siva and who beat a drum. 

A secular priest, a sacristan. These men are generally “ Sudras” 
but wear the sacred thread. They sometimes perform conjuring 
tricks. They are similar tc Eddas(aga #)who worship Sakti or Venus 
వీరు యాచకులలో బర్‌. తెగ, . శివుని ఆరాధింతురు. డోలు 
మొదలగు వాద్యములు (మోగించుదురు, ఏ మతమునకు చెందని 
లౌకికపూజారి. అ దేవతకు పూజచేయుచుు పవి తపా|తలు, భూషణ 
ములు మొదలగునవి జ్యాగత్త చేయుచుందురు. వీరు సాధారణముగా, 
శూ[దకులమునకు చెందినవారై యుందురు. కాని యజ్ఞోపవీతమును 
(జంధ్యమును) ధరింతురు. వీరు అప్పుడప్పుడు గారడీ విద్యలను (పద 
ర్మించుచుందురు. వీరు ఎడ్డెకులస్థుల 'మాదిరిగ వ్యవహరించుచుందురు. 


వారి వలె శక్తిని గాని పీమదేవత (వీనస్‌_రతీదేవిను పూజింతురు. 


“ కంబళులు* (పత్యేక జాతి వారై యున్నట్లు పై పె. నుదాహ 
రించిన వాటిని బట్టి తెలియుచుండగా శివార్చన చేయ్యు(బావ్మణు 
లను (బోధాయనసూ క్రీయులను) తంబళులని, వ్యవహరించుట పొర 


268 దేవాలయములు-తత్త వేత్త లు 


పాకే గాక, పక్షపాత_అసూయలతో గూడుకొని యున్నదనుటలో 
అతిశయోక్తి లేదు. సమస్త జాతులలో శివుని పూజించువారు గలరు 


గదా! 


అస్ప వశత 

అస్పృశ్యత అనే త్మీవవ్యాధి ఏ కాలములో, ఏ మహనీయుడు 
(ప్రవేశ పెట్టినాడొ గాని నేటివరకు, మన భారతదేశములో ఎందరో 
మహనీయులు _మతకర్తలు, సంఘసంస్కర్తలు అనేక త్యాగములు 
చేసి అష్టకష్టములకోర్చి, అస్పృశ్యతానివారణకు, హరిజనోద్ధరణకు, 
తీవముగా కృషచేసి యుండిరి, భారతస్వాతం్యత్యానంతరము గూడ 
ఏదో |పగతి సాధించామని గొప్పలు చెప్పుకొని తృప్పిపడినను అధో 
గతిలోనే యున్నాము, |పస్తుత పరిస్థితులలో గూడా ఈ అస్పృశ్యతా 
రుగ్మత పెచ్చు పెరిగి (పబలుచున్నటే గాని నివారణోపాయములకు 
మార్గములు గనబడుట లేదు. 


అస్ప్ఫ్ఫశ్యులుగా పరిగణింపబడే ఈ హరిజనులెవరు? వీరిని 
అస్పృశ్యులుగా ఏ కాలము నుండి ఎందుకు చూచుట తటస్థించినది? 
వీరిని తాకినంత మా[తముననే వచ్చే చెడు ఏమిటి? వీరిని ఊరికి వెలు 
పల ఎందుకు [పత్యేక |పదేశమునం దుంచవలెను ? మొదలగు నందే 
హములకు ఏవో వారు ఆచరించుచున్న అచార పద్ధతులనియు, అనా 
దిగా వచ్చుచున్న సం|పదాయముల నియు చెప్పెదరు గాని సూటిగా 
సరియైన సమాధానము చెప్పరు. ఈ'హరిజనులనే వారు, అనాది 
శుండియు; హిందువులే పరు గలిగి హిందువులచే అచరింపబడుచున్న 
పండుగలు జరువుకొనుచు" హిందువుల సం[పదాయములనే అనుస 
రించు చుండిరి. 


హిందువులలో అ|గవర్ల ములవారు, వీరిని తిరస్కరించి, బహి 
ష్కరించి, హేయముగాను బీచముగాను చూచుటయు, పరిచే వారికి 


హిందూమతము-న్యాప్పి 267 
కావలసిన పనులు చేయిందుకొనుటయు, న్యూనముగా చూచుచుండు 
టను బట్టియే, వీరు తమను -అన్నివిధాలా. అదరించి ఆప్యాయతతో 
_ చూచుటను బట్టి, క్రైస్తవులైరి. మహామ్మదీయయుగములో గూడా 

పె కులములచే బహిష్కరింపబడిన కొంతమ౦దిహిందువులు, మహమ్మ 
దీయులుగా మారియుండిరి, 


హందూమతములోొ 'గల విశాల భావములు, విరికి చక్కగా 
అర్ధమయ్యే రీతిలో చెప్పి, ఆదరించి, మనవారిని చేసుకొనుటకు ఎంత 
మంది కృషిచేసినా రనెడి విషయము ఆత్మపరిశీలన చేసుకొ నవలని 
యున్నది. వీరినేగాదు సిందూమతములోని ఛాందసదృష్టిగల పెద్దలు 
ఏ కొంచెమైనను మత సం|పదాయ విరుద్ధముగా (పవర్తించెడి వారిని 
వెలివేయుట, బహిష్కరించుట వలన వీరికి తగిన ఆశయము లేనం 
దున ఇతర మతములవా రాశ్రయమిచ్చుట పరిపాటియై నది. 


హిందూమతము. గాదు, హిందూ సం|పదాయము గాదు, 
హొందూపద్దతులకు (పతి స్వల్పవిషయములోను చాల తీవ వ్యతిరేక 
భేద భావములు గలిగి, హిందూ దేవాలయములను ధ్వంసము చేసి, 
హిందువులను నానాబాధలకు గురి చేసి అనేక విధములుగ కొన్ని, 
శతాబ్దములుగ అవమానములు, అత్యాచారములు గావించిన మహమ 
దీయులను, మన సరసకు దీసుకొని అశ్రయ మీచ్చి. మన యిశళ్లలో 
ప్రవేశింప చేసికొని, సంఘములో ' వారికి పత్యేక హక్కు లిచ్చి, 
మన సహోదరులుగా చూచుకొను చున్నాము గదా! ఇంత విశాల 
హృదయము గల, హిందువులు మన మతమునే అనుసరించుచు, 
హిందువులలో. నొక తెగవారైన హరిజనులను హీనము గాను. 
నీచము గాను, చూచి |పవర్తించుట సంకుచితతత్త్యముతో గూడినదై 
యున్న దనుటలో అతిశయో క్రి లేదు. వీశాలభావము గల హిందూ 
మతమునకే కళంకము గలిగించు చున్నారనుట సత్యదూరము గాదు, 


18 


265 దేవాలయములు-తత్త గ్రవేత్తలు ' 


ముఖ్యముగా హరిజనులు తమ పేర్ల చివర దాసులు అనే 
"పేతు పెట్టుకొని మన దేవుని [పార్ధించుచు;. పుం|డములు (బొట్టు) 
ధరించి “న సం పదాయములే అనుసరించు చున్న వారు పెక్కు 
మంది గలరు. ఈ పరిస్థితులు గూడ గమనించక నేటికిని హరిజనులను 
దరిజేరనీయక వారిని తక్కువగా చూచుట న్యాయఘు గాదు. 
ధర్మము గాదు. పూర్వాచార్యులలో శ్రీమదామానుజాచార్యు లాదిగా ' 
గల మహనీయులు, జాతిపిత మహాత్రాగాంధి మొదలగు విశాల భావ 
ములు గలిగిన 'పెక్టుమంది అస్పృశ్యతానివారణ కొరకు హరిజనోద్ధ 
రణ కొరకు గావించిన. యత్నములు వెనుకటి (పకరణములలో 
తెలుసుకొని యుంటిమి. 


(పస్తుతకాలములో జరుగుచున్న నూతన పరిణామములు న సంఘ 
పరిస్థితులు గూడ గమనించక మతశక్తులకు తోడు రాజకీయ పక్షముల 
వా గూడ వారి స్వపయోజనము స్వలాభము పదవీకాంక్షలతో, 
(ప్రజా! శేయస్సును మరచి, హరిజనులు, గిరిజనులు, వెనుకబడ్డ తరగ 
తులు, దళితవర్షము లని విభజించి వారి. నుద్ధరించెద మనే శుష్క 
నినాదాలతో _శూన్యహస్తాలతో వర్గ వైషమ్యములు పెంచుచున్నారే 

గాని నిర్మూలము చేయుటకు తగినంత కృషి నల్పలేదనుట నగ్న 
సత్యము. “స్వాతం త్యానంతరము గూడ మన పాలకులు మతపమే 
యము లేని లౌకిక సోషలిజ భావములు గల సర్వమానవ సభా 
తృత్వముతో గూడిన రాజ్యాంగమునే రచించిరి. గాని అచరణములో 
మాతము వాటికి వ్యతిరేకముగా నుండి ఆ అశయముళే చాలవరకు 
మృగ్యమైనటుల గనపడుచున్నది. రాజకీయములక్కు పదవులకు 
[పాముఖ్యమిచ్చి (పవర్తించెడి నేటి నాయకులు, వారిలో వారికి గల 
'వైషమ్యములు భేదములు చాలవేమో యన్నట్టు మరీ భేదములు ' 
కల్పించినందున ఆ భేదములు వి సృత్రముగా వికారరూపములు ధరించి ' 
అనైక్యతకు మరీ ఎక్కువగా దారితీసిన వనుటలో సందేవాము లేదు. 


| హిందూమతము-వ్యాప్తే 269 


కొన్ని సందర్భములలో మానవతయే లోపించి నటుల , స్పష్టముగా 
గోచరించుచున్నది. ఉద్యోగ, అర్థిక ఇతర విషయములలో కులముల 
పేర్లు (వాయుట కులములకు పాముఖ్యమిచ్చిన క్రై గదా? మహమ్మ 
దీయులకు, శ్రెస్త వులకు, సిక్కులకు |పత్యేకరక్షణ సదుపాయములు 
గల్పించి, జ హిందువులలోనే పర్ణ వ్యవస్థనే ఆంక్షలు బెట్టుట పక్ష 
పాతముతో గూడినదై' యున్నది, 


_ నేటికిని హిందూ శబ్దములో ఏమి దోషమున్నదో గాని కొంత 
మంది స్వార్థ పక్షపాత న గలిగిన రాజకీయ వేత్తలు తమస్వ 
('పయోజనము కొరకు హిందూపదముమోద ద్వేషభావము గలిగి 
ఆ పదమే పనికిరాదని చెప్పుట చింతించవలసి యున్నది. 


1979 ఆగష్టునెలలో ఒక తెలుగు దినపష్మతికలో మాజీ భారత 
ప్రధాని శ్రీమొరార్జీ దేశాయి “కహాందీ రాష్ట్ర)మని గాని భారతరాష్ట్ర 
మని గాని చెప్పుటయే సమంజస మనియు, హిందూరాష్ట్రమునకు 
తాను పూర్తిగా వ్యతిరేకినని చెప్పుట విశాలభావమని వారు తలచినను 
హిందూదేశ మని. హిందూ మహానమ్ముదమని పిలుచుట గూడ 
సంకుచిత భావముగనే యున్నది గదా! భారతీయులము, భారతీయ ' 
తత్త్వము అనే విశాల భావములు, ఉపన్యాసములలోను, ష్మతికలలో 
మా|తమే కనపడుచున్న వే గాని అ విశాల భావములు |షజలలో - 
వ్యాప్తిచేసిన మహనీయులు మాత్రము కొద్దిమంది మా|తమే. _ 

ఒకప్పుడు మన ఐక్యతకు. భారతీయ సంస్కృత్యభివృద్ధికి 
మతాభి వృద్ధికి నిరోధకులుగా పరిగణింప బడిన మహమ్మదీయుల, 
తరువాత కాలములో అంగ్రేయుల పరిపాలనయే ముఖ్యకారణ 
మనియు అందువలననే మన “మతాభివృద్ధికి ఆటంకములు గలిగిన 
వని పజలను ఒప్పించినను . మనము మూడుదశాబ్దములకు పైగా 

జరిగినను, నేటికిని అన్ని రంగములలోను మన పు గావించిన 
అభివృద్ధి కార్యములు ఐక్యతకు గావించిన (పయత్న ములు స 


270 . దేవాలయములు-తత్త వేత్త లు 


ఫలించలేదనియే చెప్పవచ్చును. కాలము గడచిన కొలది [ప్రజలలో 
నిరుత్సాహము, అశాంతి, పేదరికము, అ నైక్యత, ఈర్థ్యాద్వేషములు 
మొదలగునవి పెరుగుచున్నవే గాని వాటి నివారణోపోయమునకు 
తగిన మార్గములు చేపట్ట లేకపోవుట మిక్కిలి చింతించ వలసి 
యున్నది. “యథా రాజా. తథా ప్రజా* అన్నట్టు న్యాయముగా 
పరిపాలించి సమ స్తపజలకు సదుపాయములు కల్సించి |పజలకు 
మేలు చేయవలసిన (పభుత్వ పక్షములో నుండెడివారు |పజా క్షేమము 
లను' విస్మరించక స్వ|పయోజన పరులు కానప్పుడు దేశ జాతి పురోభి 
వృద్ధికి ఎంతయో ఉపకారము అగును. .నాయకులు దేశ, జాతి, 
(శేయన్సును మనస్సు నందుంచుకొని స్వార్ధ రరహితముగ పతివారికిని 
తర తమభేదము లేక ఆర్థికముగను సమస్త విషయములలోను సహాయ 
పడినప్పుడే దేశము సుఖశాంతులు గలిగి యుండును. 


చరితలు |వాయుట్క వారు ఆచరించక, ఇతరులను ఆచరింప 

మని చెప్పే. మతబోధకులు, కేవలము మన పూర్వుల గొప్పలు 
చెప్పుకొని మెప్పులు పొందుట కొజకు గాదని తెలుసుకొనవలసి 
యున్నది. చర్మితల ద్వారా |పతి జాతి గతచర్మిత నాధారముగా 
చేసుకొని, జాత్యాన్న త్యమును, గుణవిశేషమును, దాని లోపాలను, 
దౌర్బల్యాలను [గహించి భవిష్యత్తులో తమ పురోగతిని తీర్చి దిద్దుకొని 
మంచిని అనుభవించినప్పుడే దేశము, జాతి మనమతము పురోభివృద్ధిని 
బొందును. సత్యమును మరుగుపరచి, భారత జాతిని సంస్కృతిని 
మతమును నిందలపాలు చేయుచు, అసూయా పరులైన కొందరు 
విదేశీయులు (వాసిన చరితల కంకొ స్వార్థపరు లైన మన దేశీయులు 
గూడ సత్యము విడచి పక్షపాతబుద్ధితో తమ జాతి, కులము, మతము 
యొక్క బౌన్నత్యము నతిశయోక్తులతో వర్షించి తమకు గిట్టని జాతి 
వారు ఎంతగొప్పవారై రెనను, విజ్ఞానవంతు కైనను నిందించుచు వ్రాసిన 
చరితలు, మన హిందూ జాతికి మతమునకు, సంస్కృతికి పేరని 


హిందూమతము-వ్యాప్త ౭71 
నష్టము |దోహము కలుగచేసిన వనుటలో సందేహము లేదు. మన 
మహాత్తుల పేర్లు చెప్పి వారల జయంతి వర్దంతిసభలు బాహాటముగా 
జకువుచు, వారి అత్మలు క్రోభించకుండ వారి సమాధుల మోద 
పుష్పగుచ్చములుంచి, ఏదో ఘనమైన పనినినిర్వ.ర్తించామని సంతృప్తి 
పడుచుండుట సర్వసామాన్య లక్షణముగా నున్నది. మహర్షులు, మహ 
నీయులు తెల్పిన పద్ధతులు కొన్నింటి నైన | [తికరణశుద్దిగా అచరించి 
నప్పుడే వారి బోధనలలోగల విలువలు అందరూ తెలుసుకొన గలరు. 
అప్పుడే వారి ఆత్మలకు శాంతి గలుగును. 


అనేక నేల సంవత్సరముల నుండి యెంతయో గొప్పతనము 
నార్జించిన భారతజాతి పలు జాతులను, సంస్కృతులను. తనలో 
"లీనము చేసుకొని |పపంచములోసని అతిపాచీన జాతులలో మణీ 
పూసగా వెలిగినది. అట్టి జాతికి సర్వాంగ సుందరమై, |పామాణీకమై 
అందరికి నందుబాటులో నుండ దగిన సరియైన చరిత లేకపోవుట 
లోపమని చెప్పక తప్పదు. ఇప్పుటి కైనను దేశము నందలి చరిత 
కారులు [పజ లందరికి నందుబాటులో నుండి సమ స్త పజల: తెలుసు 
కొనే రీతిగ సమ్మగ చర్మిత అంద చేయవలసి యున్నది. 


హిందూ మఠాధిపతులు, మతాచార్యులు కాల|పవాహమున 
కెదురిదక్క శాస్త్రములలోని సత్యవిషయముల గప్పి పుచ్చక, భగవం 
తుని దృష్టిలో అందరూ సమానులేయని |గహించి అహంకార సంకు 
_ చిత భావములు, స్వార్ధపరత్వము వదలి చి త్తశుద్ధి గలవారే (పజలకు 
మన మతములో గల అమూల్య విశాల భావములు (పచారము చేసి, 
బోధించి భారతదేశ జాన్నత్యమును |పపుచమంతిటను చాటుటయే 
(పథమ కర్తవ్యమై యున్నదని (గహుఎచుట అత్యంత ముఖ్యమై ఉన్నది. 
వీరు రాజకీయములకు దూరము గానుండి ప్రజా శ్రేయస్సును మామే 
మనస్సుల యందుంచుకొని ఐక్యతగా ఒక చోటికిచేరి మన మతము 
నకు సంపూర్ణ భావములు గలుగచేసి మిషనరీలు (సంఘములు) గా 


- B7e దేవాలయములు-తత్త వ్ర్‌వేక్త లు 


ఏర్పడి [ప్రతి గామమునకు బోయి హిందూమత విశిష్టతను (పచారము 
చేయవలసి యున్నది, 


గొప్ప పట్టణములలోను _ఆర్థికస్తోమతు గలిగిన సంస్థల వారు, 
వీరిని పపము సన్మానము చేసిన  'సభలలోను, వీరు ముకు 
గురించి భగవద్గీత మొదలైన వాటిని గురించి గంభీరోపన్యాసము 
లిచ్చి నంత మ్మాతమున వీరి కర్తవ్యము నెరవేరి నట్టు భావించ 
గూడదు. 


ఇతర మత పచార సంస్థలు చేయు చున్న కార్యక్రమముల 
విధానములు- గమనించి మన [పయత్నములు సాగుట చాల మంచిది. 
మంచి విషయములు, నియమములు, పద్ధతులు, ఏ మతములో 
- నున్నను, ఏ భేదములు లేకుండా పొటించుట 1పతివారి ముఖ్య 
ధర్మము. 
దేశములో భక్తి మత తత్త్వములు విరివిగా (పచారము 
గావించవలసిన తరుణమానన్నమై యున్నదని (గ్రహించి, మఠాధి 
పతులు మతాచార్యులు వారి వారి భేదభావములు విస్మరించి హిందూ 
మత జొన్నత్యము, భారతజాతి పురోభివృద్ధికి పాటుపడ గలరని 
విశ్వసింపవచ్చును. 


19. వంహమ్హదీయం వంతవంం 


ఈ మతము మహమ్మద్‌ అనువారిచే స్థాపీంప బడినది. వీరు 
డీస్తుపుట్టిన 76వ సంవత్సరము అగష్టునెల 29వ తేదిన సోమవారము 
ఖురైష్‌ ర్‌ి |తమువాడునుు హాషిం కుటురబప వాడైన అబ్దుల్లా అను 
నతనికి అమోనా అను భార్యయందు మక్కాలో జన్మించెను. అబ్దుల్లా 
తన భార్య గర్భవతిగా నున్నప్పుడే “చనిపోయెను, తల్లియైన అమీనా 
గూడ మహమ్మద్‌ పుట్టిన నాలుగవ సంవత్సరమున గతించెను. మహా 
మృద్‌తాతయు, అబ్దుల్లాకుతర్యడియునైన అబ్దుల్‌ ముతల్లిక్‌ అనునతడు 
మహమ్మదును సంరక్షించుచుండెను. ఇతడు గూడ కొలదికాలముననే 
తన పెదతండితో వ్యాపారముచేయుచు, తన నఫవ సంవత్సరములో 
ఖదీజా (ఖుదైజా) అనే భాగ్యవంతురాలైన విధవ స్రీ యొక్క వ్యవ 
హారము నడపుచు నలుబది సంవత్సరముల వయస్సుగల ఆమెను 
వివాహము చేసుకొనెను. వారికి ఇరువురు కుమారులు ఇరువురు 
కుమార్తెలు గలిగిరి. తరువాత ఆలి అను వానిని, సయ్యదు అను 
. వానిని దత్త స్వీకారము చేసుకొనెను. * మహమ్మద్‌ 40 సంవత్సరములు 
వయస్సు రాగానే మత విషయము లందాసక్తి గలవాడయ్యెను. 


అప్పుడు బ్యొసావువాడైన బుహీర అను, నెస్తోరియ యను 
సన్యాసియు,, తన భార్య జ్ఞాతియెనట్టియు, యూదు, శ్రెస్తవ మత 
[గంథములయందు పాండిత్యము గలిగి, బాగా తెలిసినట్టి వరక అను 
నతడు మహమ్మదుకు మత విషయమున సహాయము చేయుచుండిరి. 
మతము యొక్క సత్యమును తెలుసుకొనుటకు ఫర్వతములలోని 
గుహలయందు ఏకాంతముగ వాసము చేయుచుండెను. అప్పుడు 
జిబాయెల్‌ అను దేవదూత మతసంబంధమైన సంగతులు మహ 
మృదుకు. తెలియచేసెను. మహమ్మదు తాను నూతన మతనిర్మాణము 

దేవ్హా 18 


274 దేవాలయములు-తత్త న్‌వేత్త లు 


నకు వచ్చితినని చెప్పెను. కొందరు ఆయన మాటలు విశ్వసించలేక 
పోయినను ఆయనతో చేరినవారు మ్మాతము నమ్మియుండిరి. ఖురైష్‌ 
గో[తస్థులైన అబ్బుల్‌ ముతల్లిబ్‌ సంతతి వారందరును, మహమ్మద్‌ 
నూతనముగా స్థాపించిన మతము ననుసరించనివార్రై ఆయనను విరో 
ధించుచు, చంపుటకు (పయత్నించిరి. అబ్దుల్‌ ముతల్లిబ్‌ అతనికి 
కీడురాకుండ కాపాడుచుండెను. తరువాత కొంతకాలమునకు ఖురైష్‌ 
గోళము వారు తప్ప మిగిలిన వారందరు మహమ్మదు మత మవలం 
బించిరి. తన నలువదవ సంవత్సరమున పెదతం|డియైన అబూతలీబ్‌ 
చనిపోయెను. మహమ్మదు శ్యతువులు (కాఫర్టు) తిరిగి విజృంభించి 
మహమ్మదును కష ష్టపెట్టుచుండిరి. అబూతాలిబ్‌ చనిపోయిన తరువాత 
ఖద. గూడా మరణించెను. : 


తరువాత మహమ్మదు సూద్యా అయేషా, హష్టా, పంశలా 
యను స్ర్రీలనే గాక, తన పెంవుడు కుమారుడైన సయ్యదు భార్యను 
చూచి మోహించి ఆమెను, సిఫియా యనునామెను, మరియ యను 
నామెన్సు మైమూనా అనే వారిని ఇంక మరి ఇద్దరు స్త్రీలను ఉంచు 
కొనియుండెను. కొంతకాలము గడచిన తరువాత మహమ్మదు తాను 
దేవలోకమును దర్శించి వచ్చి దైవదర్శన మయినదని మరికొన్ని 
మత విషయములు బోధించెను. ఖురైష్‌ గో తస్టులు మరింత ఆ|/గహం 
చెంది, మహమ్మదును చంపవలయునని నిశ్చయించుకొనిరి. శ్యతువుల 
బారినుండి (పాణరక్షణకై అతడు మక్కాను విడచి “ యతిబ* అనబడు 
మదీనాకు పోయెను. అరబ్బీభాషలో పోవుటకు ' హిజర' అని పేరు 
ఈ హిజర మహమ్మద్‌ పుట్టిన 52వ సంవత్సరమున కలిగెను. (కీస్తు 
పుట్టిన 622వ సంవత్సరము జులై 15వ తేదిన “హిజరి సంవత్సరము 
(ప్రారంభమైనది. మదీనాకు పోయిన మహమ్మదుకు అక్కడ చాల 
మంది శిష్యులైరిం 


ఇస్తాంయమతము £75 

మక్కాలో నుండిన శిష్యబృందము గూడ మదీనాకువచ్చి వీరి 
నాశయించిరి. మహమ్మదు మదీనాలో మసీదునుసిర్మించి మతపనం 
గములు చేయుచుండెను. ఖురైష్‌ గో[తమువారు మ్మాతము మవా 
మ్మదుమాద గల ద్వేషభావము వదలక, వారితో యుద్ధము జరుపు 
చుండిరి. తుదకు మహమ్మదే జయించి .మక్షా మొదలగు పట్టణములు 
స్వాధీనము చేసుకొనెను. మహమ్మద్‌ మక్కా సమీపమున కాబకు 
ఏడు పర్యాయములు |పదక్షిణములు చేసి అక్కడగల వి|గహములను 
పాడుచేసెను. ఒక యూదుస్త్రీ మహమ్మదుకు విషమిచ్చి చంపినట్లు 
కొంతమంది చెప్పినను, (క్రీ. శ. 682వ సంవత్సరము జూన్‌నెల 8ివతేది 
అతడు మృతిచెందినట్లు తెలియుచున్నది. 


..... మహమ్మదు చనిపోయిన తరువాత, ఆతని కుమార్తె ఫొతిమ 
భర్త “ఆలి” అను నతడు మహమ్మదు పీఠము నధిష్టించెను. మహ 
మ్మదు భార్య అయేషాయొక్క తర్మడియైన అబూ బకర్‌ అను నతడు 
గూడ గురువై ఇరువురు మహమ్మదీయ మతమును పారసీకము_ 
అరేబియా_ ఈజివ్లు - దేశము లయందు వ్యాప్తి చేసిరి. 


మహమ్మదీయ మత సిద్ధాంతములు 

ఈ మతమునకు “ఇస్లామ్‌ ౫ మతమని పేరు. ఇస్తామ్‌ అనగా 
భక్తి యని అర్థము. వీరి వేదమునకు “ఖురాన్‌” అని పేరు. ఇది 
జిబాయల్‌ వలన మహమ్మదుకు లభించినది గాన 'వేద వాక్య మన 
బడును. “ఖురాన్‌” |శేషమెన (అలికిత్రా అని చెప్పుదురు. ఇస్టామ్‌ 
| 9% . ౧ 
మతముణో రెండు (పధానభాగములు గలవు. 

1. విశ్వసింపదగిన (నమ్మదగిన) ధానిని ఇమాం అనియు, 
ద. అచరణీయమైనది (అనునరించుటకు వీలయినది) దీన్‌ అనియు 
గలవు, 


19 


౭/6 


ఫ్‌ 


6. 


pa 
_ 


దేవాలయములు-తత్త్వ వేత్తలు 


1. ఇమాం (నమ్మదగినవి) ఆరు విధములుగా నున్నవి. 


. అల్లా (దేవుడు)-ఒకడున్నాడు (అతని'కే, రబ్‌ అనియు పేరు 


గలదు). 


దూతలున్నారు_ _జి బాయెల్‌_ మిగాయెల్‌_ అసాయెల్‌.ఇ|సే 


యేల్‌ అను దేవదూత లున్నారు. ఇబలిస్‌ అను సైతాను 
(పిశాచి ఉన్నది. న 
వేదముగలదు_తారాతు, జబూరు, ఇంజల్‌, ఖురాన్‌ అనునవి 
వేద పున్తకములు. 

నబీ పురుషులు గలరు_శి 124000 నబీ లున్నారు. వారిలో. 
ఆడాం, మోవ్యా అ బహమ్‌, మోసే..ఈసా_మవ్మాద్‌ అను 
వారలు (శేష్టులు.. 

మృతశరీరము జీవించి న్యాయతిర్చు బడయును__ఏడు మోక్ష 
ములు ఏడు నరకములు గలవనియు, పుణ్య పాపములు 
త్రాసులో నుంచి తూయబడుననియు విశ్వాసము. 

నజిబ్‌ అను విధి (ఉపకారము నడచుకొనవలయును. లోక ' 
మాద్యంతము, “నజీబ్‌ ” చెప్పినదే ముఖ్యము. 


2. దిన్‌అచరణ క్రమమైనవి నాలుగువిధములుగా నున్నవి, 


నమాజ్‌ చేయుట... పతిదినము మనుజుడు స్నానముచేసి దినము 
నకు. అయిదు పర్యాయములు మక్కా వైపునకు (పడమటి 
దిక్కునకు) ముఖము నుంచి, . కిభ్రాను జూచి (ప్రార్థన చేయ 


"వలెను 99 పూనలుగల జపమాలను ధరించి, 90 మహమ్లద్‌ 


నామములు జపము చేయుచుండవలెను. 


భిక్షాకమము._ తన ఆస్తియందు, నగము దేవున కర్చించి, 
త క్రి నదానిని ఉత్సాహముతో తగిన వారికి దానము చేయవల 


యును ధనముగలవారు * జకాతు” (విధిదానము) బీదల 


శియ్యవలెను. 


మతము 27 
ఉపవానేము_రంజూన్‌నెలలో ఖురాన్‌ వచ్చినది గాన ఆ నెలలో 
(80 దినములు) పగటికాలమంతయు, ఉమ్మియైనను po 
ఉపవాసము చేయవలయును. . 

, మక్కాయ్యాత._ఇస్త్రామ్‌ మతస్థుడు, తన జీవిత కాలములో 
మక్కాయా(తను తప్పక న మహమ్మద్‌ నబి, 
మక్కాకు శు} కవారము పోయినందున, శు కవారము' నాడు 
విశేషముగ మిగుల భక్తి తో దేవుని ధ్యానింతురు. ఈ నమాజులో 

“* ఫాతిహం” అను దేవుని స్తోతము, విశేషమైనది. 


ఇస్టామ్‌ ముత. ఉద్దేశ్యములు 

1. వ్మిగహారాధనను విడనాడవలెను, 

2. మత్తుపదార్థములు సేవింపరాదు. 

శ్రి. ఒకరియొద్ద మరియొకరు డబ్బు అప్పుగా దిసుకొనిన 
యెడల వడ్డీ పుచ్చుకొన గూడదు. 

భగవంతునికి సమర్పింపని పదార్థములు తినరాదు. 

గ్ర, పుణ్యపాపములు జాస్తి గ చెప్పబడి యుండెను. 

6. న్యభిచారము_దొంగతనము_జూదము పనికి రావు. 


1. ఈ మతములో “లలిని” చేరినవారు “షియా” మతస్థులు. 
ఖురాన్‌ మాతమే నమ్ముదురు, వీరిలో జ్ఞానులకు “సొబ్బీ 
పీరు. మొహరం పండుగ జరుపు కొందురు, 


ఓ, అబూ బకరును చేరినవారు సున్నీ తెగవారని చెప్పబడిరి. 
ఖురాన్‌ను మ్యాతమే గాక, మహమ్మద్‌ నబీ చెప్పిన దంతయు 
యమని (గ్రహించి అ పద్ధతి ననుసరించెదరు. మహమ్మదీయ 
*ంత్మపవత్తలకు మౌల్వీ లని పేరు, మహమ్మదీయులలో నలుగురిని 
*హామాడ వచ్చునని వీరి సిద్ధాంతము తెలిపియున్నది. 


278 దేవాలయములు-తత్ర వేత్తలు 

_ ఇస్లామ్‌ మతములో చేరదలచినవారు మహమ్మదుని, దేవుని 
(ప్రవక్తగ విశ్వేసిస్తున్నానని, ఇరువురు ముస్టిం పెద్దలను సాక్షులుగా 
నియమించి తాను ఇస్లామును న్వీకరించితినని వారీముందు ప్రమా 
“జము చేయుచు, అయిదు సిద్ధాంతములను అంగికరించవ లెను. 
విశ్వాసమునకు ఒకే దైవముపై దృఢనిశ్చయము గలిగి యుండవలెను 
అందుకు సాధనము ha మనస్ఫూర్తిగా జపించవలెను. 


మొత్తముమోద పరిశీలించిన నీతి_.న్యాయము_ -ధర్మము_దానము 
మొదలగునన్ని. పద్ధతులు హిందూమతము ననుసరించియే యున్నవి. 
పేపంచములో మహమ్మదీయ దేశములలో మా(తమే, ఈ మతము 
(పచారమైయున్నది గాని వ్యాప్తి జెంద లేదు. మహామ్మదీయులలో 
తరతమ భేదములు-_న్యూ నాధిక్యములు లేక (ప్రార్థనా సమయమందు 
భోజన సమయములందు, అందరు “నై క్యముగా a సోదరభావ 
ముతో మెలగెదరు. కాని వీరిలో ఆవేశము, రోషము, రౌదను, 
'ఎక్టు వైనందున తమకు వ్యతిరేకమై ఎన వారిని నిర్దాక్షిణ్యముగా శిక్షించు 
టలో ఏమా తము వెనుదీయటు. వీరికి మతాభిమానము మిక్లుటము. 


20. క్రెస్తవవుంతవంం 


క్రై సవమతమునకు మహమ్మదీయ మతమునకు యూధ 
(యూరు | దేశము మాఠృస్థానమై యున్నది. యూదుదేశమునందు 
మతమునకు యూదు మత మని పేరు. ఆదియందు ఈ దేశము 
నుండియే బైబిలు-ఖురాను మత్యగంథములు కలిగెను. యూదుదేశము 
నందు వాడబడు. హి బూభాష సంస్క తమునకు సమీపముగా 
నుండును. ఈ భాష క్రీ పూ. ల్‌ శతాబ్బమున కలిగినట్లు చెప్పెదరు. 


యూదులు లూ, బెల్‌, సెట్‌ అను మూడు దేవతలను, విగ 
హములను చేసి పూజించు చుండిరి. యూదు మతము యొక్క 
వివరములు బైబిలు మొదటి పు స్తకమునం' దున్నట్లు చెప్పబడీనది. 
యూదులు కై స్తవులు, మహమ్మదీయులు అనునీ ముగ్గురు మతన్గు 
లకు బైబిలు మొదటి పుస్తకము, కొంచెము భీదముతో సిద్ధాంతమై 
యుండును. 1. నోవహు, 2. అబహమ్‌,. శి. మోసె, 4 దావిద్‌ 
మొదలగు వారిని ఈ ముగ్గురు మతస్థులు ఒప్పుకొన్నారు. 


(కీస్తు మతము 

ఈ మతస్టులకు (పథమ పమాణమైన బైబిలు ప్రకారము 
లోకమంతయు ఆరు దినములలో సృష్టి చేయబడినదని చెప్పి 
యుండెను. మొదటి దినమున 1. (పకాశమును, 2. రెండవ దినమున 
గాలిని, మేఘములను, శ్రీ, మూడవదినమున భూమిని, సముద్రమును, 
మొలచునట్టి పదార్థములను, ' 4. నాలుగవ దినమున సూర్యచంద 
నక్ష తములను, గ. ఐదవ దినమున చేపలను, పక్షులను,: 6. ఆరవ 
దినమున మృగములను, మనుష్యులను నృష్టిచేసి, 7. ఏడవ. దినమున 
ఆదివారము నాడు దేవుడు విశాంతి నొందెను. 


280 దేవాలయములు-తత్త వచే త్తలు 


ఈ దినము సబ్బాతు దినమని చెప్పుదురు. ఇది భగవంతుని 
స్తుతించు దినము. దేవుడు మనుష్యులను సృష్టించుటకు పూర్వము 
ఆదిమునుష్యునిగా' “ అదాము "ను సృష్టించి. ఆదాము యొక్క ఎడమ 
భాగములోని కొంచెము మజ్జాస్థిని గహించి హవ్వను సృష్టించెను. 
అ యిర్వురును ఏడెను తోటలో ' నుండగ సైతాను వలన దేవుని ఆజ్ఞ 
అత్మికమించి తినవలదనిన పండును తిని పాపమును బొందిరి. 


తరువాత | అదాము హవ్వలకు కాయీను, ఏబెలు అను 
ఇరువురు కుమారులు - జన్మించిరి, కాయిను దుర్మార్ల్గుడై నందున 
ఏబెలు తన 'అన్నను చంపెను. అపుడు దేవుడు ఏబెలును చూచి 
నీయన్న ఎక్ల డున్నాడని యడుగగా: నే నెరుగను పొమ్మని చెప్పెను. 
తరువాత దేవుడు ఆదాము, హవ్వలను కనికరించి “సేతు” అను 
కుమారు నిచ్చెను. ఈ సేతువునకు ననేకులు జన్మించి అందరును 
దుర్మార్లులై యుండెరి. అందు “నోవాహు” అను వాడు మంచివాడై 
యుండెను. తరువాత ఆదాము హవ్వ, సేతు అను వీరందరు 
గతించిరి. 

అప్పుడు దేవుడు “నోవాహు”ను ఓడను నిర్మించుకొని యందు 
సమస్త పదార్థములను, (కిమి కీటకాదులను ఓడయం దెక్కించుకొను 
మన, నతడు తన- భార్యతోడను . ముగ్గురు కుమారులతోడను ముగ్గురు 
కోడం[డతోను ఓడ నెక్కెను. తరువాత 40 రోజులు, శేయింబవళ్లు 
వర్షము కురిసినందున జల[పళయమై ఈ ఓడలోనివారు తప్ప మిగి 
లిన దంతయు నాశన మయ్యెను. . 

తరువాత జలము ఇంకిన వెంటనే ఓడలోని వస్తువులు లోక 
మున వ్యాపింప చేసెను. తన నంతతి. వారి వలన లోకము వృథ్ధి 
నొందెను. ఇది కీస్తుమతనృష్టి క్రమమై యున్నది. లోకము సృష్టియై 
6001 సంవత్సరము లైనట్టుగా చెప్పెదరు. 


కై 9స్తవమతము 281 
| ఈ . మతమునకు అదిపురుషుడు “అ(బహాము”. అతని 
సంతతితో చేరిన యోసేపునకు మరియ అను భార్యయందు పరిశుద్ధ 
మైన ఆత్మవలన, సంగమము లేకనే, బెత్ల హేముదేశమున (కీస్తు జన్మిర 
చెను. ఆయనకు ఏను అను పేరు గలదు. 'ఇట్టు జన్మించిన దేవుని 
కుమారుడైన ఏసును సైతాను అనేక హతా చేసెను. - దేవుని 
యాజ్ఞ (ప్రకారము క్రీస్తు తనను కొలువవలసినదిగా చెప్పుకొనెను. 


క్రీస్తు మాటలను యూదులు నమ్మ లేక పోయిరి. (క్రీస్తు తన 
యొక్క మహిమ వలన మునలి వారిని వయసు వారిగన, చచ్చిన 
వారిని |బతికించుటయు, రోగములు నివర్శింప చేయుటయు మొదలగు 
అనేక. అద్బుతకార్యములు చేసెను. అయినను జెరూసలములోని 
యూదులు, క్రీస్తు దేవుని కుమారుడు కాడని చెప్పి, ఆయేసును 
ముప్పదినాలుగు సిలువలలో వేసి చంపి పాతించిరి, మరణ సమయ 
ములో దయామయుడైన ఏసు శాంతస్వభావము గలిగి పరులను 
'నిందించ, లేదు. క్రీస్తు మరల మూడవ దినమున సమాధి యందుండి 
లేవగా నతని శిష్యులు మిగుల విశ్వాసముతో |పవ ర్తించిరి. యూదు 
లలో గూడ అనేకమంది |కీస్తునకు భక్తులైరి. 


కె సవమత. సిదాంతములు 

0, @ 

1. జనులందరికిని చచ్చినతరువాత న్యాయవిచారణ జరుగును. 

2. |కీస్తును భక్తి విశ్వాసములతోనమ్మినవారికి మోక్షలోకమును, 
ఇతరులకు నరకలోకము సిద్ధించుననియు, న్యాయవిచారణ జరుగ 
నంతవరకు వారి ఆత్మలు నమాధి యందుండుననియు . నమ్ముదురు. 

ఫి. |కీస్తుకాలమున సున్నతి (సుంతి) మిగుల [పచారములో 
నున్నది. వారు దానిని నిరసించి జానసానమును సాపిఎచిరి. 

| | ఇ థ్‌ 

(జ్ఞానమనగా) ఈ జ్ఞానస్థానమును పొందగోరిన వారిని 

నదీ, సరోవరములకు గొనిపోయి, నీటిలో మునుగునట్లు చేస్తి ఆ 


మలి : దేవాలయములు..తత తృ వేత్తలు 


. తరువాత పాతగుడ్డలను ! తీసివేసి, తెల్లని గుడ్డల నిచ్చి, గుడికి పిలుచు 
కొని పోవుచుండిరి. ఐరోపాలో చలి యధికమగుటచే, ఆ పద్ధతిని 
విడచిపె పెట్టి, తలమోద నీళ్ళను |పోక్తించు వాడుక. [పబలమైనది. ఈ 
స్నానము చేయించుటకు, ఫాదరీలును, వారివద్దనుండి 'యధికారము 
బొందిన వారును అర్హులు. |కీన్తుమతమున ఆ మార్గము నవలంబించిన . 
వారు జ్ఞానదీక్షను బొందవలయును. 


|శ్రీస్తు పరలోకము బోవుటకు ముందు తన శిష్యుల (ఆపో 
స్తులు)తో గూడి రాతి జ్ఞానభోజనము చేయుచుండిరి. తరువాత (కీస్తు: 
పరమండలమునకు బోవునప్పుడు, తమయొక్క మాంసము అప్పము 
గను, తమ రక్తము రసముగన్సు భుజింతురుగాక యని చెప్పిరి. [క్రీస్తు 
చెప్పిన |పకారము ఆ దినమున రొశై (అప్పముగన్సు 1దాక్షసారాయి 
(రనముగను) పుచ్చుకొనెదరు. 


మిగతా. పదార్థములను గృహములలోని వ్యాధ్యిగన్తులకు 
ఇత్తురు. ఈ అప్పము రనమును, వీసుకీస్తు యొక్క మాంసము 
రక్తములై. యుండుటచే దీనిని స్వీకరించువారు పరిశుద్ధు లగుదురు. 


17వ శతాబ్బమువరకు, 'ీస్తు మతస్థులలో ననేక కలహములు 
జరుగు చుండెను. రోమన్‌, కేథలిక్‌ వారనియు, పోశతెస్టెంటు వార 
నియు ఇరు తెగలుగ నుండి, పోరాడుకొను చుండిరి. తరువాత అనేక 
భేదములతో క్రీస్తు మతము వ్యాపించినది. |పన్తుతము 250 డ్రీస్తుమత 
సంఘము లున్న ట్టు తెలియుచున్నది. 


వీటిలో (గీకుసంఘము, రోమాసంఘము, లూథరునంఘము, 
(పోటుస్టెంటు సంఘము_బాప్టిష్టు సంఘము..లండన్‌ సంఘము_ స్తాట్సు 
సంపుము_స్వీడన్‌బర్గునంఘము మొదలగు అనేక సంఘములు, [పపం 
చములో వ్యాప్తమై యున్నవి. మిగతా మతముల కన్న, (పపంచ 
ములో, ఈ మత పచారము విరివిగా వ్యాప్తి జెంది, పెక్కుమందిచే 


'కై9స్తవమతము ' 283 
నాకర్షింప బడుచున్నది: ఈ మతము వ్యాపింపజేయుటలో పాశ్చాత్య 
దేశమునందు గల మిషనరీ సంస్థలు నిర్విరామముగా (పపంచమంత 
టను, (పతిదేశములో, ఎంత చిన్న[పాంతమైననూ, మారుమూలలకు 
బోయి, పురుషులు, స్రీలు ఎంతో గద్దతో మత| పచారము గావించు 
చున్నారు. ఈ నాటివరకు, వీరు ఏంతో (శ్రమకోర్చి మత్మపచారము. 

చేయుటలో చూపెడి ఉత్సాహము, ఎంతగనో కొనియాడ దగినదిగా 
ఉన్నదనుటలో అతిశయోక్తి లేదు. 


ఈ మిషనరీలు మతవ్యాప్తితొ బాటు, తమ మతములో చేరిన 
వారికి, ఉచితవిద్యా సౌకర్యములు కల్పించి పాఠశాలలు నిర్మించి 
యుండిరి. వెద్యాలయములు నిర్మించి బీదవారికి ఉచిత వైద్య సౌకర్య 
ములు చేసి యుండిరి. వీరు మానవసేవ చేయుటలో గూడ ఉత్సా 
హము చూపుచుండుట మిక్కిలి కొనియాడదగి యున్నది. - పాందూ 
దేశములో అగ్రవర్ణ ములవారిచే ఈసడింపబడుచు. హీనముగా చూడ 
బడుచున్న కొన్ని వర్ణ ములవారు, ఈ నుతములో జేరి విజ్ఞానవంతులై 
"పెక్కు సౌకర్యములు పొందుచుండిరి, వారుచేయు (పచారమువల్ల, 
కల్సించున్న ఉచితసౌకర్యముల వల్ల చాలమంది పజలు అకర్షింప 
బడి, 'క్రెస్తవమతమును స్వీకరించి, వారి ననుసరించుచుండిరి. 


ఈ మిషనరీలు (ప్రతి చిన్న [గామములో గూడ భగవంతుని 
(పార్థించుట కొరకు చర్చీలు నిర్మించిరి. వారిలో ఎన్నోరకముల 
సంఘములున్నను మేమంతా శ్రైస సృవుల మనియు, మాది క్రైస్తవమత 
మనియు, మా భగవంతుడు కు సభువనియు చెప్పెదరు. (పపంచ 
ములో ఈ మతము వ్యాప్తి చెందినట్లు ఏ యితరమతములు వ్యాప్తి 
చెంద లేదనుటలొ 'అతిశయోక్తి లేదు. వీరు సమస్మృపజలను వ భేద 
భావములు చూపక తమ మతములోనికి చేర్చుకొని ఆశయ మిచ్చుట 
(పధానముగా గనపడుచున్నది. 


284 


దేీవాలయములు-తత్స వేత్తలు 
[శ్రియః కాంతాయ కల్యాణ నిధయే నిధయే ఒర్జినామ్‌, 
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌, 


స్వస్తి [పజాభ్యః పరిపాలయంతాం 
న్యాయ్యేన మాళ్గిణ మహీం మహీశాః, 
గో బాహ్మజీభ్యచృభమస్తు నిత్యం 
లోకా స్పమస్తా స్పుఖినో భవన్లు. 


ధర్మస్య విజయోస్తు క అధర్మస్య నాశోఒస్తు, 
వాణీషు సద్భావనాస్తు _ విశ్వస్య కల్యాణమస్తు. 


